తిరుక్కుజుల్‌ 


తమిళ వ్యాఖ్యానం 
కలైజ్ఞర్‌ డా॥ ము. కరుణానిధి 


తమిళ మూలం 
తిరువళ్లువర్‌ 


తలుగు అనువాదం 


ఆచార్య శ్రీపాద జయప్రకాశ్‌ 


(శ్ర) ఆ హైదరాబాద్‌ బుక్‌ (ట్రస్ట్‌ 


The contents of this book reflect the views of the author 
and translator. The Tamil Nadu Textbook and Educational 
Services Corporation is not responsible for the same 


Tirukkural 
by Tiruvalluvar 


తిరుక్కుబిళ్‌, తిరువళ్లువర్‌ 


ధర : 350/- 

తమిళమూలం :  తిరుక్కుటళ్‌ = కలైజ్ఞర్‌ ఉర, 1996 
మొదటిముదణ : 2022 

అనువాదం : జయప్రకాశ్‌ 

ప్రతులకు : హైదరాబాద్‌ బుక్‌ టస్ట్‌, 


ఫ్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌ 
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006 
ఫోన్‌ 8 040-23521849 


ముద్రణ : అనుపమ ప్రింటర్స్‌, 
126, శాంతినగర్‌, హైదరాబాద్‌ - 500 028 
ఫోన్‌ 8 040-23391364, 23304194 


Email:anupamaprinters@yahoo.co.in 


Mission Statement 


This is an initiative of the Tamil Nadu Textbook and Educational 
Services Corporation (TNTB & ESC) under the aegis of one of the 
announcements of the School Education Dept for the year 2021- 
22, to identify and translate into English, Tamil literary works, 
that they might enhance the reach of Tamil antiquity, tradition 
and contemporaneity and enrich World literature and to also 
translate significant literary voices from other Dravidian languages 
into Tamil. Both ventures are to be undertaken as either 
independent or joint publications with collaborating publishers. 


Members, Academic Advising Committee (Translation) 


1౬ Dr.R. Balakrishnan, IAS, Researcherand Writer 
2. Thiru.S. Ramakrishnan, Writer 
3. Thiru.S. Madasamy, Educationist 


Project Execution Team 


Thiru. Dindigul 1. Leoni, Chairperson, TNTB & ESC 

Dr. D. Manikandan, IAS, Managing Director, TNTB & ESC 

Dr.S. Kannappan, Member Secretary, TNTB & ESC 

Thiru. R. Dhayalan, Financial Advisor, TNTB & ESC 

Dr. T.S. Saravanan, Deputy Director (Translations), TNTB 

& ESC 

6. Thiru. K. Subramani, Deputy Director (Publications), 
TNTB &ESC 

7. Thiru. M. Appanasamy, Consultant, TNTB & ESC 

8. Tmt. Mini Krishnan, Co-ordinating Editor, TNTB & ESC 

9. Tmt. Gita Ramaswamy, Regional Co-ordinator -Telugu, 

TNTB &ESC 


ర pr 


IV 


క DO జ oe జ స 


[ఎ (0 
ఇ న 


విషయ సూచిక 


ప్రార్ధన 
వర ప్రశంస 
౦0౫% 

యతిగరిమ 
ధర్మం ఆవశ్యకత 
గార్హ్య ఫ్ర్రము 
సహధర్మచారిణి 
సంతాన భాగ్యం 
ప్రేమ 
అతిధి సత్కారం 
మధుర భాషణం 
కృతజ్ఞత 
సమసితి 

ఈ 
అణకువ 
సత్ప్రవర్తన 
పర సతీ వైముఖ్యం 


చాటున నిందించడం 


I. ధర్మం 


20. 
2h 
22, 
23. 
24. 
25. 
26. 
2. 
28. 
29. 
30. 
31. 
32. 
3౩. 
34. 
3౦. 
36. 
37: 
38. 


దయ 


మాంస విసర్ణనం 


తపస్సు 
దుష్ప్రవర్తన 
దొంగతనం 
సత్యం 
కోపం 
అపకారం 
అహింస 
అస్థిరత 
త్యాగం 
నిజతత్త్వం 
కోరికలు 
ప్రాకృతిక స్ధితి 


39. 
40. 
41. 
42. 
43. 
44. 
తీరి. 
46. 
47. 
48. 
49. 
50. 
61. 
52. 
53. 
54. 
50. 
50. 
న్‌ 
508. 
59. 
60. 
61. 
62. 
63. 


రాజారత 
౦౮౦ 

విద్య 
విద్యా విహినత 
శుతజ్ఞానం 
జ్ఞానం 
దోషనివారణ 
పెద్దలతో మైత్రి 

టు యు 
దుష్టులకు దూరం 
తెలుసుకొని చేయడం 
స్వశక్తి 
కాలం విలువ 
సాన బలం 
థి 
ఎంపికలో విజ్ఞత 
కార్యనిర్దైశం 

లు 

బంధుప్రీతి 
విసృతి 
మంచి ప్రభుత్వం 
దుష్ట ప్రభుత్వం 


క్రూరంగా ప్రవర్తించడం 


దయ 
గూఢచారులు 
ఉత్సాహం 
సోమరితనం 
పురుష ప్రయత్నం 
ఆపదలలో ధైర్యం 


11. అరం 
థ 


vl 


64. 
60. 
66. 
6/. 
68. 
69. 
70. 
Th: 
2; 
13: 
74. 
7S. 
76. 
te 
78. 
79. 
80. 
81. 
82. 
83. 
84. 
80. 
86. 
87. 
68. 


మంతి 
వాగ్విలాసం 
మంచి పనులు 
కార్య స్ట్యోం 
కార్యాచరణ విధానం 
దూత 

రాజసేవ 

భావ [గ్రహణం 
సభా మర్యాద 
సభా కంపం 
దేశం 

దుర్గం 

ధన సంపాదన 
సైన్యం 

సేవా పరాక్రమం 
స్నెహం 

స్నెహ పరిశీలన 
చనవు 

చెడు స్నేహం 
కపట స్నేహం 
అవివేకం 
అల్పజ్ఞానం 

పగ 

విరోధుల స్వభావం 
శతు సామర్ట గం 


89. 
90. 
91. 
92. 
93. 
94. 
95. 
96. 
97. 
98. 


109. 
110. 
111. 
112, 
113. 
114. 
110. 
116. 
117. 
118. 
119. 
120. 
12k 


ఆంతరంగిక వైరం 
పెద్దలను నిందెంచమి 
భార్యా విధేయత 
వేశ్యలు 

మద్యపానం 

జూదం 

మందు 

ఉన్నత వంశం 
మానం 

గొప్పతనం 


సౌందర్యారాథన 
సంజ్ఞలు 

సంభోగ సుఖం 
సౌందర్య ప్రశంస 
[పణయారాధన 
సిగ్గువదలుట 
వదంతులు 
వియోగ బాధ 
విరహ వేదన 
దర్శనజనిత దుఃఖం 


విరహంతో పాలిపోవడం 


విరహ తీవ్రత 


శుమికుల విలాపం 


99. 


100. 
101. 
102. 
103. 
104. 
105. 
106. 
107. 
108. 


గుణగణాలు 
సభ్యత 

వ్యర్ధ సంపద 

లజ్జ 

వంశ గౌరవం 
వ్యవసాయం 
దారిద్ర్యం 
యాచన 
యాచనా భయం 
నీచత్వం 


111. కాముం 


122, 
123. 
124. 
125. 
126. 
127. 
128. 
129. 
130. 
131. 
132. 
133. 


Vil 


స్వప్నాలు 

సంధ్యాసమయం 
అవయవాల సౌందర్య క్షీణత 
స్వగతం 

స్ట్రర్యం కోలో ఎవడం 

వలపు పెంపు 

భావ ప్రకటన 
సంగమాభిలాష 
మనస్సును మందలించడం 
(ప్రణయ కలహం 

ప్రణయ కలహ సూక్ష్మత 
ప్రణయ కలహ మాధుర్యం 


ముందు మాటలు 


హిమాలయ పర్వతాన్ని బంగారు శాలువతో కప్పడానికి ప్రయత్నించడమూ, 
తిరుక్కుటళ్‌కు వ్యాఖ్యానం రాయడమూ ఒకటేనని నేను తెలియని వాణ్ణి కాదు. 
మున్నూటఏభైనాలుగు కుజుళ్‌ పద్యాలకు “కుజళోవియం) రచించిన తరువాత 
వెయ్యిన్ని మున్నూట ముప్పై కుబిళ్‌ పద్యాలకు వ్యాఖ్యానం రాయాలనే ఉత్సాహం 
నాలో పెల్లుబికింది. దానిని పూర్తిచేసి సంతోషించడం కోసం 'మురసాలి” దినపత్రికలో 
ప్రతిరోజూ నేను రచించిన తిరుక్కుజళ్‌ వ్యాఖ్యానాల సంకలనమే ఈ గ్రంథం. 


వళ్లువర్‌ జీవించి ఉన్న కాలానికి చెందిన నమ్మకాలు, సంప్రదాయాలు, వీటిని 
గురించిన వారి దృష్టి మొదలైన వాటిని వ్యతిరేకించకుండా, బలవంతంగా నా 
అభిప్రాయాలను రుద్దకుండా, కుజుళ్‌ పద్యాలలో వారు ప్రయోగించిన పదాలకు 
ఇంతవరకు వ్యాఖ్యాన కర్తలు స్వీకరించిన అర్థాలు మాత్రమేకాక తమిళంలో మరొక 
అర్థం కూడ ఉందనే వాస్తవాన్ని గుర్తించి, నేను భావిస్తున్నట్లు వారు భావించినారా 
అని చూడక వారు భావించి రచించినది ఏది? అనేది తెలుసుకోవడంలో మాత్రమే 
ఆసక్తి కలిగి నా బుద్ధి సూక్ష్మతకు, జిజ్ఞాసకు అందినంతవరకు ఈ బంగారు 
శాలువను నేశాను. 


“దైవస్తుతి అనే అధ్యాయం శ్రీరికను “ప్రార్థని అని పెర్కొన్నాను. వళ్లువర్‌ను 
భగవద్విశ్వాసం గలవాడు, లేక భగవద్విశ్వాసం లేనివాడు అనే వాద వివాదాల్లో 
ఇరికించడానికి నేను ఇష్టపడలేదు. “ప్రార్థన అనే అధ్యాయంలోని కుటుళ్‌ పద్యాలకు 
నేను రచించిన వ్యాఖ్యానాల ద్వారా దినిని గ్రహించవచ్చు. 


అంతేగాక నేను ఇవ్వవలసిన విశదీకరణలకు చాలావాటికి ఈ (గ్రంథాన్ని వెలువరించిన 
తిరుమగళ్‌ ప్రచురణ నిలయం వారి తరఫున ప్రచురణకు ముందు మాటలు 
రచించిన డా॥ తిరు నన్నన్‌ గారు సమాధానాలు చెప్పారు. తమ “సంపాదకుల 
మాటలిను ఇంచుమించు “మదింపు మాటలుగా రాసిన తమిళ పండితులు 
డా॥ నన్నన్‌గారికి నా కృతజ్ఞతలు. 


vill 


తొలి పలుకులను అందమైన కవితా సందేశంగా రూపొందించిన, జాతిగౌరవాన్ని 

కాపాడిన, ప్రియమైన ఆచార్య వరేణ్యులు పెద్దలు అన్నళగనార్‌ గారికి నా కృతజ్ఞతలు. 
= © 

ఈ గంథాన్ని నా తమిళానికి కానుకగా చేసి తమిళ ప్రజలకు సమర్పిస్తున్నాను. 


ప్రియమైన 
(ము. కరుణానిధి) 


IX 


ఆచార్యుల అభీనందనము 


ఆలోచనలన్నీ సమున్నతంగా ఉండాలని నిర్ధారించి 

హృదయంలో పెల్లుబికే ఆలోచనలను పరిశీలించి 
మతసంబంధమైన ఊహాపోహలను తిరస్కరించి 

ఉపకార చింతనయే స్వీకార యోగ్యమైనదని చెప్పారు వళ్లువర్‌. 


ఇన వృత్తుల్లోనే భేదంగాని పెరిమె ఏ ఒక్కదానికో కాదనీ 
పుట్టుకతో ప్రాణులన్నీ సమానులేనని చెప్పి 

పుట్టుక కారణంగా వర్దానికో నీతి అని చెప్పి 

దుర్నీతి పరులైన మనునీతివాదులను నిరసించారు వళ్లువర్‌ 


కీర్తితోపాటు ఐశ్వర్యాన్నిచ్చే ధర్మం కంటె మించినది వేరేదీ లేదనీ, 
సోమరితనానికి మించిన హాని వేరేది లేదనీ, నిష్కళంకమైన హృదయంలో 
సంతోషం పొంగులు వారుతుందనీ, ఈర్హ్యాసూయలు దూరం చేసుకోవాలనీ 
కఠినంగా మాట్లాడ్డం మానుకోవడమే ధర్మమనీ 

ప్రయత్నం వలన ప్రయోజనం హాని కలిగించక సంపాదించాలన్నదేననీ 
నిష్కళంకమైన ప్రమానందాలే జీవితానికి సహచరులనీ 

వంచన లేని మనోబంధం పంచేంద్రియాలను జయించగలదనీ 
దోషరహితమూ, ప్రశస్తమూ అయిన జీవన మార్గాన్ని దర్శించారు వళ్లువర్‌. 


భగవంతుడు, దేవుడు, సర్వేశ్వరుడు అంటూ ప్రార్ధిస్తారు 
పరిపూర్ణగుణం పొందడానికి “ప్రార్ధన ఏది? అనీ 

మరుజన్మ, ఆత్మ, స్వర్గం అనీ విశ్వసిస్తారు 

ఈ జన్మలో కీర్తిని పొందడానికి మార్గం ఏది? అనీ 

ఎత్తిన జన్మ “కర్మఫలితం' అనీ, 'తలవిధి అనీ నమ్ముతారు 
పరిభ్రమించే ప్రకృతి పరిణామమే *విధి? అనీ 

ప్రజల అంతరంగ అంధకారాన్ని తొలగించి వివేకాన్ని పెంపాందించి 


X 


ప్రజా జీవనానికి తోడుగా ఉండేది (ముప్పాల్‌) తిరుక్కుజళ్‌. 
ఆకాశంలో సంచరించే మేఘాలు వరించే స్వచ్చమైన నీటివలె 
సుభాషితంగా వళ్లువర్‌ అందించిన తిరుక్కుటిళ్‌ ఉన్నప్పటికీ 
ఈ నీతి గంధానికి వ్యాఖ్యానం రచించిన పది మంది తాము 
తమ తమ మతాలకు అనుగుణంగా రంగులను రుద్దారు 
ఆస్తికులేమో సంస్క ఎత భాషను చొప్పించారు. అందువలన 
కుబిళ్‌ నీతి ప్రశస్తిని ఆవిష్కరించ లేని వారయ్యారు. 


ఇరవయ్యో శతాబ్దపు పునరుజ్జీవనం కారణంగా 

వ్యాఖ్యానాలు రచించిన అసమానులైన పండితులు ఎందరెందరో 
వాళ్ల పిర్లు చెప్పుకుంటూపోతే అంతు ఉండదు 

పరిశోధనా దృక్పథంతో వ్యాఖ్యానం చెప్పినవారు కొందరు 
నూతనమైన ఆలోచనలను రేకెత్తించేదిగా ఉన్నప్పటికీ 

ఛాందస భావాలనే ధూళిని తొలగించడానికి వీలుకాదనీ, అలా 
తొలగించడానికి ప్రయత్నించినవారు అంగికరింపబడని వారుగానే మిగిలిపోయారు. 
వళ్లువర్‌ రూపాన్ని కల్పనాదృష్టితో దర్శించినట్లు 

వళ్లువర్‌ ఆలోచనలు కూడ వ్యాఖ్యానకర్తల భావాలకు తగినట్లు మారింది. 


ఎవరెవరి వ్యాఖ్యానాలను అధ్యయనం చేసినప్పటికీ 

ఆ వ్యాఖ్యానాలు నిజతత్వ్వాన్ని అన్వేషించే ఉత్సాహంలో 
తిరుక్కుజళ్‌ను హేతువాద దృష్టితో చూడ్డం వలన 

వాస్తవం తెలుసుకునే శక్తి రోజురోజుకూ పెరిగింది. 

తిరుక్కుజళ్‌ చెప్పిన జీవన మార్గం ఒకటే; అది 

ద్రావిడ సంప్రదాయపు ఊటబావి, అందువలన 

తమిళవేదం అంతరార్థాన్ని అందరూ సులభంగా అర్థం చేసుకునేలా 
తిరుక్కుటళ్‌ భావాలను కలైజ్ఞర్‌గారు వ్రాయవలసి వచ్చింది. 


X1 


కుజళ్‌ పద్యం చెప్పే భావం ఒకటే అయినప్పటికీ 

కుబిళ్‌ భావాలను అర్ధం చేసుకునేవారు భిన్నంగా ఉండడం వలన 

కుటిళ్‌ పద్యం పదాల అర్థాలను మాత్రం పైపైన చూడక 

కుజిళ్‌ నీతిని హృదయంలో హత్తుకునేలా వ్యాఖ్యానించారు కలైజ్ఞ్జర్‌గారు. 


విస్పష్టమైన ఆలోచకుడు, పరిపూర్ణ పాండితీ సముపేతుడు 
సూక్ష్మేక్షికతో, విశాలహృదయంతో ఆలోచించే విచారశీలుడు 

లోతైన భావాలు, అకుంఠిత స్టైర్యం గల ప్రాజ్ఞుడు 

విజయలక్ష్మిని వరించే వాక్సటుత్వం గల వాగ్న్మి; సోమరితనానికి దుర్మితుడు 
లక్ష్యసాధనయే తన సిద్ధాంతంగా స్వికరించిన దక్షుడు 

అనుకున్నది అనుకున్నట్లు నేరవేర్చగల సమర్హుడు 

హేతువాద విజ్ఞాని; సంస్కృతీ సంప్రదాయాలను విస్మరించని నెరవాది 
ఉప్పొంగే నడకతో, '“సంగతమిళ్‌ సారాన్ని అందించిన పారంగతుడు 
చలువరాతి శిల్పాన్ని పోలిన 'కుజళోవియం' సారాన్ని అందించిన విజ్ఞాడు 
శైలీ రామణీయకంతో రాయగల చతురుడు కలైజ్ఞర్‌ 

“నేల వాలుతున్నది మనమైనప్పటికీ 

జీవించేది తమిళంగా ఉండాలి అని సాహసించి 

తమిళమే తన ఊపిరిగా జీవించిన వదాన్యుడు 

జాతి క్షేమాన్ని, భాషా క్షేమాన్ని రక్షించడమే తన 

సేవయని, కర్తవ్యమని చాటిన మహామనీషి! 

ఆత్మగౌరవం పితామహుడు పెరియార్‌ 

భావాలను సంరక్షించిన కుమారుడు! 

జాతిగౌరవాన్ని కాపాడిన అన్నాదురైగారి 

హృదయాన్ని కొల్లగొట్టిన తమ్ముడు! 

జాతిప్రజల హినత్వాన్ని నిర్మూలించడానికి 

ప్రయత్నించేవారి సహచరుడు! 

లక్ష్యసాధనలో కలైజ్ఞర్‌ 

నా గౌరవానికి పాత్రుడైన స్నేహితుడు! 


X11 


సేవాభావంలో, త్యాగంలో, శక్తి సామర్శ్యాలలో, పొందిన 
అర్హతలలో తమిళజాతికి నాయకులైన కలైజ్ఞర్‌గారు 

తమిళ జీవితాన్ని సమ్మోహితంచేసే “మాయను తొలగించి 
ఉజ్జీవింపచేసే మార్గమైన కుజళ్‌ ధర్మాన్ని వివరిస్తూ 

నేడు తన మేధాశక్తి నైపుణ్యంతో వ్యాఖ్యానించారు. 

దాని సూక్ష్మాలను తెలుసుకోవడం అంత సులభమా మనకు! 


తేనె తుట్టె తిరుక్కుజళ్‌ అని భావిస్తే 

దాని పిండితార్థమే (తేనె) ఈ వ్యాఖ్యానమని చెబుతాను 
తీయనైన తేనె మాధుర్యం మాత్రమేకాదు 

బౌషధ ప్రయోజనం కూడ ఈ వ్యాఖ్యానం ప్రత్యేకత! 
చదవడానికి, ఆకళింపు చేసుకోవడానికి 

సులభమైన ఈ (గంథం 

నిద్రను తొలగించుకొని లేచే తమిళునికి ఒక కరదిపిక! 
యువతరానికి తమ జీవితంలో 

అంధకారాన్ని తొలగించి మార్గాన్ని చూపే దివ్య జ్యోతి! 


- క. అన్ఫళగన్‌ 


X11 


సంపాదకుల మాటలు 
ఆచార్య మూ, నన్నన్‌ M.A. Ph.D., 


కలైజ్ఞర్‌గారి వ్యాఖ్యాన సంవృద్ధిని 1) ఆవశ్యకత 2) ప్రార్థన 3) భార్యావిధియత 
4) విధి 5) పెక్కు విశిష్టతలు - అని అయిదు శీర్థికలుగా విభాగించుకొని 
వివరించడమే ఈ ఊపోద్దాతం బాధ్యతగా భావింపబడుతోంది. వీటిలో ప్రార్థన 
(వళిబాడు) అనేది దైవస్తుతి (కడవుళ్‌ వాళ్‌త్తు) అనే విభాగానికి కలైజ్జర్‌గారు 
పెట్టిన సరియైన పేరు. అనుసరించడం అనే అర్థంలో ప్రార్థన అనే పేరు దానికి 
చక్కగా సరిపోతుంది. మొదట కలైజ్ఞర్‌గారి వ్యాఖ్యానం ఆవశ్యకత గురించి కొంత 
చెప్పబడుతుంది. 


1) ఆవశ్యకత: 


“అన్నం పెట్టినవాడు ఊపిరి పోసిన వాడే” అనీ, దానం, ధర్మం అనీ - చెప్పుకునే 
మాటలకు కారణం ఏమిటి? లోకంలో లేమి ఉండడమే కదా! అది మాత్రమే 
దానానికి కారణమా? ఉండవలసినది లేక పోయినట్లయితే అంటే ఆస్తిపాస్తులు 
లేకుంటే దానం ఏర్పడి ఉండదు కదా! అందువలన ప్రపంచంలో పేదరికమూ ఉంది. 
దానికి విరోధి అయిన సంపద కూడా ఉంది. దాని కారణంగానే దాన ధర్మాలు పుట్టాయి. 


ఈ పరిస్థితి ద్వారా మనం మరొక విషయాన్ని కూడ తెలుసుకో గలుగుతున్నాము. 
అది ఎదంటే - తమ అవసరాలకు అధికంగా కొందరి దగ్గర సంపద ఉంది. 
అందువల్లనే వెరి కొంతమంది అవసరాలకు అది అందడం లేదు అన్నదే. మరి కొంత 
వివరంగా దీని గురించి చెప్పాలంటే ఈ ప్రపంచం పేదరికంలో కష్టపడడానికి కారణం 
వస్తువులు లేకపోవడం కాదు; ఆ వస్తువులు అందరికీ లభించే ఏర్పాటు లేకపోవడమే. 


ఆ విధంగానే ప్రజా జీవనం సజావుగా సాగాలంటే అత్యవసరమైన సచ్చీలం అంటే 
సత్పవర్తన, దానికి సంబంధించిన అంశాలన్నీ అత్యావశ్యకాలే. నేడు ప్రపంచంలో 


XIV 


ఈ సచ్చీలత అంటే ప్రజాజీవన విధానం వ్యాపారమై తలకిందులుగా మారుతుండడం 
మనం చాలా మంది మాసి కన్నీరు కార్చివారుగా, చేతులు నలుపుకొసేోూరుగా, ఆరాటపడే 
వారుగా, తహతహలాడేవారుగా ఉన్నాము. లోకంలో ధర్మం లేకపోవడం వల్లనో, 
సదాచారం పుట్టకపోవడం వల్లనో లేక అది నశించి పోవడం వల్లనో ఈ స్థితి ఎర్బడలేదు. 
నీలంతో కూడిన జీవన విధానం లేక ధర్మమార్గం చాలామంది తెలుసుకో దగినదిగా 
చేయబడక పోవడం కూడ దానికి కారణంగా చెప్పుకోవచ్చు. 


ధర్మం గురించి చెప్పడానికి ప్రయత్నించే చాలామంది వాటిని నరుగా చెబితే ప్రజలు 
అనుసరించరని భావించడం వల్లనో, ధర్మం రూపంలో తాము అభిలషించే వేరే 
సిద్దాంతాలను ప్రచారం చేయాలనే ఆసక్తి కారణంగానో ప్రజల జీవితానికి అత్యవసర 
జాషధమైన ధర్మాన్ని మతం, దైవం, పురాణ కథలు మొదలైన పెక్కింటితో కలగలిపి 
అందించారు. అది జొషధం కన్న దానికి తోడుగా దానితో కలసి ఇవ్వబడిన నూనె 
మొదలైన వాటి ఆధిక్యం వలన జాషధం ఫలితం లభించక పోవడంతోపాటు కల్తీ అయిన 
నూనె మొదలైన చెడు పదార్థాలే అధికమై సారవంతమైనవి నిర్వీర్యమై పోతుండడం 
చూస్తున్నాము. అందువలన పెక్కు మంది ధర్మం గురించి చెప్పడానికి తీసుకొన్న 
పద్దతులు ప్రయోజనం చూపలేక పోవడమే కాక ఎన్నో విధాలుగా హానికలిగిస్తుండడం 
కూడ చూస్తున్నాము. 


వస్తువులను అందరికీ లభించేలా చేయడం ఎంత అవసరమో ధర్మాన్ని అందరూ 
అర్ధం చేసుకునేలా చేయడం కూడ అంతే అవసరం. ప్రజలు ఇతరుల సొత్తును 
కాజేయకుండా కాపాడినట్లు కొద్దిమందో, ఎక్కువ మందో ప్రజాధర్మాన్ని నాశనం 
చేయకుండా కాపాడ్డం తరువాతి కర్తవ్యం. మొదటి కర్తవ్యాన్ని తిరువళ్లువర్‌లాగ 
పూర్తిగానూ, నిష్పక్షపాతంగానూ, సూటిగానూ, సార్వజనకంగానూ, సరళమైనది 
గానూ చేసినవారు అన్వషించి కనిపెట్టవలసిన వారుగాన ఇంతకాలమూ ఉన్నారు. 


వళ్లువర్‌ అసమానమైన పద్ధతినొకదానిని పాటించి ధర్మాన్ని బోధించినప్పటికీ ప్రజల 
వివేకం భిన్నంగా ఉన్నపుడు దానిని అర్థం చేసుకునే శక్తిలేని వారు అయ్యారని చెప్పడం 
కన్న చేయబడ్డారని చెప్పడమే సరియైనది. అందువల్లనే కుజళ్‌ పద్యాలకు మొదట 


XV 


వెలువడిన పది వ్యాఖ్యానాలతో పాటు ఇంతవరకు ఎన్నో వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. 
వాటిలో ఈనాటి ఆవ్యాకతను చక్కగా పూర్తివేయడానికి సమర్థమైనదిగా ఆవిర్భవించినదే 


కలైజ్ఞర్‌గారి వ్యాఖ్యానమనే ఈ సులభ వ్యాఖ్యానం. 


2) ప్రార్ధన: 


భగవంతునికి సంబంధించిన ఆలోచనలు మనిషి పుట్టిన కాలంలోనో, దాని సమీప 
కాలంలోనో ఏర్పడి ఉండడం సాధ్యం కాదు. ప్రజలు వివేకవంతులై ఆలోచించడం 
ప్రారంభించినపుడే ఆ ఆలోచన వారికి కలిగి ఉండవచ్చు. తాను దర్శించిన లోకాన్ని, 
దానిలో కనిపించే విభిన్న వస్తువులను సృష్టించిన వాడు ఒకడు ఉండి ఉండాలనీ, 
వాటి నంతా సంరక్షించి చక్కగా నిర్వాహం చేయడానికి ఒకరు ఉండడం మంచిది 
అనీ ప్రాచీన మానవుడు ఆలోచించడం ప్రారంభించి ఉండవచ్చు. దాని పరిణామమే 
భగవంతుని గురించి విభిన్నమైన సిద్దాంతాలుగా రూపొంది పెరిగి బలపడి 
వృద్ధిచెంది ఉండవచ్చు. విస్పష్టమైన బుద్ది చాతుర్యం కారణంగా హితువాద జ్ఞానం 
సహాయంతో మెల్లమెల్లగా భగవంతునికి సంబంధించిన ఆలోచనలు బలహీనం 
కాజొచ్చింది. అంతేగాక దాని ఉనికిని, వాస్తవపరచి నిర్దారించక పోవడం వలన 
భగవంతునికి సంబంధించిన వ్యతిరేకమైన అభిప్రాయాలు బలపడి పెరుగుతూ 
వస్తోంది. దైవస్తుతి అనే పేరుతో తిరుక్కుజళ్‌లో ఒక అధ్యాయం ఉన్నప్పటికీ 
అందులో భగవంతుడనే పేరు చోటు చేసుకోక పోవడంతో పాటు నేడు భగవంతుని 
పేరుతో చెప్పబడే అనేక సిద్ధాంతాలకు స్థాన మిచ్చేదిగా ఆ అధ్యాయం 
రూపొందలేదు. దినిని గురించి కలైజ్ఞర్‌ వ్యాఖ్యానం తన కర్తవ్యాన్ని చేయ 
విస్మరించలేదు అనేది మొదటి పది కుజిళ్‌ పద్యాలకు వారు నిష్పక్షపాత ధోరణిలో 
రచించిన వ్యాఖ్యానాల ద్వారా తెలుసుకోవచ్చు. 


3) భార్యా విధేయత: 


(దాక్ష పండును (అది తనకు అందలేదన్న కారణంతో ) మరిచి పోవాలనుకొ న్న నక్క 
అందుకోసం దానిని అసహ్యించు కోవడానికి ప్రయత్నించి “ఛీ! ఛీ! ఈ పండు పుల్లగా 


Xvi 


ఉంది” అని చెప్పిన కారణం లాగానే స్త్రీ సుఖాన్ని మరిచి పోవాలని కోరుకునేవాళ్లు 
దానిని మరిచిపోలేక అసహ్యించుకోవడం ప్రారంభించి దానికోసమే స్త్రీని చులకన 
చేసి, అపనిందపాలు చేసి కల్పించి మాట్లాడడం ప్రారంభించారు. ఈ చర్య నాలడియార్‌ 
పోలిన సాహితీ గంథాలలో అధికంగా చోటు చేసుకోనుంది. ఈ సిద్దాంత ప్రభావానికి 
లోనైన పరిమేలళగర్‌ మొదలైన వ్యాఖ్యాన కర్తలు తిరువళ్లువర్‌ సిద్ధాంతాలకు కళంకం 
రాని విధంగా వ్యాఖ్యానం రాయలేని వారయ్యారు. దాని పర్యవసానమే “భార్యా 
విదేయతి అనే అధ్యాయంలోని పది కుజుల్‌ పద్యాలకు వాళ్లచే ఇవ్వబడిన 
వ్యాఖ్యానంగా నిలిచిపోయింది. తిరువళ్లువర్‌ సిద్ధాంతాలకు భంగం కలిగించే ఈ 
ప్రయత్నాన్ని మార్చాలని ఆశించిన కలైజ్ఞర్‌గారి ప్రయత్నం ప్రశంసించదగింది. 


ఈ అధ్యాయంలోని పది కుజుళ్‌ పద్యాలకు కలైజ్ఞర్‌గారు అందించిన వ్యాఖ్యానాలను 
చూద్దాం: 

మనైవిళైవార్‌ మాణ్‌పయన్‌ ఎయ్‌దార్‌; వినై విఖైవార్‌ 

వేళా ప్పారుళుం అదు. | 901 
బాధ్యతాయుతంగా పనిచేయాలని అభిలషించేవాళ్లు సంసార సుఖాన్ని ప్రధానంగా 
భావిస్తే సత్కీర్తిని పొందలేరు. 


పేణాదు పెణ్‌ విలైవాన్‌ ఆక్కం పెరియదోర్‌ 

నాణాగ నాణుత్తరుం. 902 
విద్యుక్త ధర్మాన్ని వదలి స్త్రీలను వెన్నంటి తిరిగేవారు సిగ్గుతో తలవంచుకోవలసిన 
పరిస్థితి వస్తుంది. 

ఇల్లాళ్‌ కణ్‌ తాళ్‌న్ద ఇయల్చిన్మై ఎంజాన్రుం 

నల్లారుళ్‌ నాణు త్తరుం. 903 
గుణగణాలు లేని భార్యను తీర్చిదిద్దలేక ఆమె ముందు వినయ విధేయతలతో 
నడుచుకునే భర్తకు పెద్దవాళ్ల ముందు సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి వస్తుంది. 


మనైయాళై అంజుం మటుమై యిలాళన్‌ 
వినైయాణ్మె వీజెయ్‌దల్‌ ఇను. 904 


XVil 


పెళ్లి చేసుకొని కొత్తకాపురం సుఖసంతోషాలు అనుభవించలేక కాపురం చేయడానికి 
భయపడే వ్యక్తి చేతలు ఉన్నతమైనవిగా పరిగణింపబడవు. 


ఇల్లాళై అంజువాన్‌ అంజు మటు ఎంజానుం 

నల్గార్కు నల్లసెయల్‌, 905 
సజ్జనులకు మంచి చేయడంలో ఎలాంటి పొరబాటు జరగకూడదని భయపడేవాడు 
తప్పులు జరగకుండా పర్యవేక్షించే భార్యకు భయపడతాడు. 


ఇమైయారిన్‌ వాళినుం పాడు ఇలరే ఇల్లాళ్‌ 

అమై ఆర్‌ తోళ్‌ అంజుబవర్‌. 906 
తెలివితేటలు, మర్యాద లేని భార్య అందంగా ఉన్నదనే కారణంతో ఆమెకు విధేయుడై 
ప్రవర్తించేవాడు తమను తాము దైవాంశ సంభూతులుగా చెప్పుకొన్నప్పటికీ వాళ్లకు 
ఎలాంటి గౌరవమూ లేదు. 


పెణ్‌ ఏవల్‌ సెయ్‌దు ఒళుగుం ఆణ్మెయిన్‌ నాణుడై 
ప్పెళ్ళే పెరుమై ఉడైత్తు. 907 
క స్త్రీ కాలి అడుగుల చుట్టూ తిరుగుతూ పడి ఉన్న వ్యక్తి మగతనం కన్న 
ల 
మానాభిమానాలు గల ఒక స్త్రీ స్త్రీత్వమే మేలైనది. 


నట్టార్‌ కుటై ముడియార్‌ నన్గ్ఫు ఆట్రార్‌ నన్నుదలాళ్‌ 

పెట్టాంగు ఒళుగు బవర్‌. 908 
ఒక స్త్రి అందం కోసమే ఆమెకు వశమై బుద్ధిహీనుడై ప్రవర్తించే వారు స్నేహితుల 
గురించి బాధపడరు. మంచి పనులు చేయరు. 

అటబవినైయుం ఆన పారుళుం వీటి వినైయుం 

పెణ్‌ ఏవల్‌ సెయ్‌వార్‌ కణ్‌ ఇల్‌. 909 
గర్వంతో మిడిసి పడే స్త్రీల ఆజ్ఞలకు తలవంచి పనిచేసే స్త్రీ వ్యామోహ పీడితులైన 
భార్యావిధీయుల దగ్గర ధర్మకార్యాలమీద ఆసక్తిగాని, జ్ఞానం పెంపొందించుకోవాలనే 
ఆకాంక్షగాని ఎదురుచూడలేము. 


111 


ఎణ్‌ సేర్‌స్ట నెంజత్తిడ నుడెయార్కు ఎంజానుం 

పెణ్‌ సేర్‌న్దాం పేదైమై ఇల్‌. 910 
చింతనా సామర్ధ్యము, మనోధైర్యము కలిగినవాళ్లు కామాంధకారులై ఎటువంటి 
పరిస్థితుల్లోనూ స్త్రీల వెన్నంటి తిరుగుతూ ఉండరు. 


అయస్కాంతానికి ఆక్షర్థించే గుణము. ఇనుముకు దాని నుండి ఆక్షర్థింపబడే 
స్వభావమూ ఉన్నట్లుగానే సాధారణంగా స్త్రీలకు పురుషులను కట్టి పడవేసే ఆక్షరణ, 
పురుషులు స్త్రీల సౌందర్యానికి సమ్మోహితులై స్త్రీ విథీయులయ్యే కామ స్వభావం కలిగి 
ఉన్నారు. 

ఈ మూలతత్త్వం ఆధారంగానే కలైెజ్ఞర్‌గారు వళ్లువర్‌ రచించిన భార్యా విధేయత 
అనే అధ్యాయాన్ని అవలోకించారు. ఆ విధంగా వీక్షించిన కలైజ్ఞర్‌గారు తమ 
వ్యాఖ్యానాల ద్వారా ప్రాచీన వ్యాఖ్యాన కర్తల వలన స్త్రీలోకానికి ఏర్పడిన అపనిందను 
తొలగించారు. 


4) విధి: 


భగవంతుడు, ఆత్మ ఈ రెండూ ఇంతకాలమూ స్పష్టంగా తెలుసుకోలేనివై 
గందరగోళాన్ని కలుగజేస్తున్నాయి. ఈ రెండు పదాలలాగ గందరగోళాన్ని కలుగజేసే 
భావనలు వేరేదీ ఉన్నట్లు తెలియడం లేదు. కొంత సూక్ష్మంగా పరిశీలించి 
చూశామంటే వాటి తరువాత స్థానంలో “విధి” అనే పదాన్ని పేర్కొనవచ్చు. 
కొంతమందికి సంబంధించి నంత వరకు మొదటి రెండింటి కన్న ఈ మూడో 
దానికే అధికంగా తబ్బిబ్బు పడుతుంటారని చెప్పవచ్చు. విధి, తలరాత, కర్మ అని 
చెప్పబడే ఒక కల్పనా తత్త్వం గురించి కుజుళ్‌ పద్యాల వ్యాఖ్యాన కర్తలు గందరగోళాన్ని 
కలిగించే వ్యాఖ్యానాలనే అందించి వెళ్లారు. హితువాదులైన కలైజ్ఞ్జర్‌గారు “విధి” 
అనే అధ్యాయానికి స్పష్టమైన వివరణ ఇవ్వడంతో బాటు ఈ అంశాన్ని గురించి 
ప్రజలు పడే తబ్బిబ్బు, దాని వలన ఏర్పడే భయం, వ్యాకులత, విషాదం మొదలైన 
వాటికి పరిష్కారం చూపియున్నారు. 


XIX 


విధి అనడానికి కలైజ్ఞర్‌గారు ప్రకృతి ధర్మం అనే అర్థాన్ని పేర్కొన్నారు. ప్రకృతి ధర్మం 
అనడానికి ప్రకృతిలోని ప్రశాంతత అంటే ప్రకృతి ఏర్పడి ఉన్న విధం అనేది అవగత 
మవుతుంది. 


ప్రకృతి బలీయమైంది. బలంగా ఉండడం వల్లనే ప్రకృతి స్థిరంగా నిలిచి ఉంది. దానిని 
అర్ధం చేసుకొని దానికి తగినట్లు ప్రవర్తించాలన్నదే “విధి? అనే అధ్యాయంలో 
చోటుచేసుకోనున్న వళ్లువర్‌ సిద్దాంతం అనేది కలైజ్ఞర్‌ తమ వ్యాఖ్యానంలో 
ఎత్తిచూపించారు. 


ప్రకృతి బలం ఆధిక్యానికి “సునిశితమైన జ్ఞానాన్ని అందించగల (గ్రంథాలను ఒకరు 
చదివి ఉన్నప్పటికీ అతనికి గల ప్రకృతి జ్ఞానమే అధిగమించి నిలుస్తుంది” అనే 
వ్యాఖ్యానం దృష్టాంతంగా ఉంది. అంతేగాక “విధిని మార్చి వేరొక పరిస్థితిని 
ఏర్పరచాలని ప్రయత్నించి నప్పటికీ విధి ముందుగా వచ్చి నిలుస్తుండడం వలన 
విధి కంటె బలీయమైంది వేరేది ఉంది”? అనే వ్యాఖ్యానం కూడ చూడవచ్చు. 


“ఉత్సాహం ప్రయోజనాన్ని కలిగిస్తుంది, సోమరితనం వినాశాన్ని కలిగిస్తుంది” ఇది 
ప్రకృతి ధర్మంలోని వాస్తవం. మంచివి చెడు కావడం చెడు మంచిగా పరిణమించడం 
ప్రకృతి సహజమే. 


“ఒకరం తవుకు స్వంతం లేనివాటిని ఎంతో పపయుత్నంతో 
రక్షించుకోదలచుకొన్నప్పటికీ అది దక్కకుండా పోతుంది” మొదలైనవన్నీ ప్రకృతి 
ధర్మాలనేవి ఆకళింపు చేసుకొని నడచుకుంటే ఫలితం ఉంటుంది. ఉదాహరణకు 
అనుభవించదగిన వస్తువు లభించలేదన్నపుడు ప్రకృతి ధర్మాన్ని తెలిసినవారు దాన్ని 
వదలిపెట్టినట్లయితే ఆ దుఃఖం నుండి తప్పించు కోవచ్చుకదా! మంచి చెడు 
జీవితంలో మారి మారి వస్తుంటాయి. మంచిని చూసి సంతోష పడేవాళ్లు చెడు 
ఎదురైనపుడు మాత్రం మనసులో వేదన చెందడం ఎందుకు? అని ప్రశ్నించుకొని 
కల్పెజ్ఞర్‌ గారు “కష్టాలను ఎదిరించి జయించగలిగేది ఆ కష్టాలను చూసి 
భయపడకుండా సంతోషంతో ఉండేమనసే అని సూచన ఒక దానిని కూడ ఎత్తి 
చూపించారు. ప్రకృతి ధర్మం బలీయమైనదని గ్రహించడం, (గ్రహించి ఆ విజ్ఞానాన్ని 


XX 


జీవితంలో ఉపయోగించుకోవడం కలైజ్ఞర్‌గారి సరియైన పద్ధతిగా ఇక్కడ 
రూపొందింది. 'నిప్ప్రుతాకితే కాల్తుంది” అనేది తెలుసుకొని దానికి తగ్గట్లు నడుచు 
కోవడమే కదా బుద్ధిమంతుల లక్షణం! 


నూరారు విశిష్టతలు: 


కలైజ్ఞర్‌గారి వ్యాఖ్యానంలో ఎన్నో విశిష్టాంశాలు కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని ఇక్కడ 
పేర్కొనబడ్డాయి. కలైజ్ఞర్‌గారు ఒక కవి కూడ కావడం వలన వారి వచనంలోనూ 
కవితా ధోరణి కనిపించడం సహజమే. ఉదాహరణకు: 


అ. పద్యశిల్పం 

కణ్టు కేట్టు ఉణ్జు ఉయిర్‌న్టు ఉట్రు అజీయుం ఐంబులనుం 

ఒణ్‌ తొడి కల్లే ఉళ. 1101 
గాజులు ధరించిన ఈ అందమైన యువతి దగ్గర చూసి ఆనందించడం, విని 
ఆనందించడం, స్పృశించి ఆనందించడం, ఆఘ్రాణించి ఆనందించడం అనే 
పంచేందియాల ఆనందం నిండి ఉంది. 

అశైెయియటు్ము ఉణ్జు ఆణ్లు ఓర్‌ ఏర్యాన్‌ నోక్క 

వ్పశైెయినళ్‌ పైయ నగుం. 1098 
నేను చూస్తున్నప్పుడు నామీద దయమాపించినట్లు మెల్లగా నవ్వుతుంది. అప్పుడు 
అసియాడుతున్న నడుము కలిగిన ఆ యువతి ఎంతో మనోహరంగా కనిపిస్తుంది. 
మొదలైనవాటిని చూడవచ్చు. 


ఆ. వర్గనా శిల్పం 
ల 


వేరొక బాణీలో చెప్పడం అనే శిల్పాన్ని వళ్లువర్‌ తన పద్యంలో పాటించారు. కలైజ్ఞర్‌గారు 
కూడ తన కుజళ్‌ వ్యాఖ్యానంలో పై పద్ధతినే అనుసరించి నూతనత్వాన్ని తీసుకువచ్చారు. 
నెడుం గడలుం తన్నీర్మై కున్రుం తడిన్టు ఎళిలి 


XXx1 


తాన్‌ నల్లా దాగి విడిన్‌. 17 
ఆవిరి అయిన సముదపునీరు వర్షంగా పడితేనే సము[దం కూడ వట్టపోకుండా 
నిండుగా ఉంటుంది. మానవ సమాజంలోని మహనీయులు కూడ సమాజానికి 
ఉపయోగపడినపుడే ఆ సమాజం వర్ధిల్లుతుంది. 


ఇ. విశేషణా శిల్పం 


విశేషణాలను చేర్చడం మూలంగా ఉపమానాన్ని మరింత స్పష్టంగా ఆకళింపు చేసె 
శిల్పాన్ని తరువాతి విభాగంలో చూడవచ్చు. 

కూట్రమో కణ్ణో విణైయో మడవరల్‌ 

నోక్కం ఇమ్మూన్టుం ఉడ్జెత్తు. 1085 
పాణాలు హరించే మృత్యువా? సంభాషించే చూపులా? పట్టుబడకుండా తిరిగే 
ఆడ జింకా? ఈ యువతి చూపులు ఈ మూడు ప్రశ్నలను లేవనెత్తుతున్నదే? 


ఈ. సంక్షిప్తత 


పద్యం కుబళ్‌ లాగ సంక్షేపంగా ఉంది. కలైజ్ఞర్‌ ఆ పద్యానికిచ్చిన వ్యాఖ్యానమూ 
సంక్షపంగా ఉండడం ఇక్కడ చూడవచ్చు. 

నలత్తగై నల్లవర్కు ఏర్‌ వులత్తగై 

పూ అన్న కణ్ఞార్‌ అగత్తు. 1305 
పుష్పాలను పోలిన చూపులు కలిగిన యువతులు హృదయంలో పుట్టే ప్రణయ 
కలహం సభ్యతా సంస్కారాలు కలిగిన ప్రియులకు అందం చేకూరుస్తుంది. 


ఉ. పదాల కూర్చు 
మధ్య మధ్య కొన్ని పదాలను చేర్చడం మూలంగా కుజళ్‌ వ్యాఖ్యానంలో అర్థం 
చేసుకోవడానికి అడ్డంకిగా ఉన్న సంక్లిష్ట విషయాలు తేలికగా అవగతమవుతాయి. 


తున్ఫుజూ ఉం తువ్వామై ఇల్లాగుం యార్‌మాట్టుం 
ఇన్బులూ ఉం ఇన్‌ సొలవర్కు. 94 


70011 


తీయని మాటలు మాట్లాడుతూ, అందరి దగ్గరా ప్రేమానురాగాలతో నడుచుకునే 
వారి జీవితంలో స్నేహ దారిద్ర్యమనే దుఃఖం ఎన్నటికీ రాదు. 


వరు విరున్దు వైగలుం ఓమ్బువాన్‌ వాళ్‌క్కె 

వరువన్సు పాళ్‌ వడుదల్‌ ఇన్టు. 83 
అతిథులను ప్రతిరోజూ ఆహ్వానించి, ఆదరించి, ఆనందించేవారి జీవితం దీని 
కారణంగా కష్టాలపాలై చెడిపోదు. 


ఇన్ఫం ఒరువజ్కు ఇరత్తల్‌ ఇరన్హలై 

తునం ఉటా అవరిన్‌. 1052 
ఇచ్చేవారు, తీసుకునేవారు వీళ్ల ఇరువురి హృదయాలకు ఎలాంటి కష్టమూ కలగకుండా 
ఒక వస్తువును యాచించి తీసుకున్నప్పటికీ దాని వలన సంతోషమే కలుగుతుంది. 


ఊ. స్పష్టత 

కరత్తలుం ఆట్రేన్‌ ఇన్నోయై నోయ్‌ సెయ్‌దార్కు 

ఉరైత్తలుం నాణుత్తరుం. 1162 
శుమబాధను నావల్ల మరిచిపోవడానికి వీలుకావడం లేదు. దినికి కారణమైన నా 
ప్రేయసి దగ్గర కూడ సిగ్గుచే ఈ విషయం చెప్పలేకపోతున్నాను. 


ఎ. సంగ్రహ వ్యాఖ్యానం 


సంగ్రహ వ్యాఖ్యానానికి ఉదాహరణ: 

వళుత్తినాళ్‌ తుమ్మినే నాగ అళిత్తు అళుదాళ్‌ 

యార్‌ ఉల్లి త్తుమ్మినీర్‌ ఎన్టు? 1317 
తుమ్మాను. అలవాటు ప్రకారం ఆమె నన్ను దీవించింది. వెంటనే ఎమి సందేహమో, 
“నేను ఇక్కడ ఉండగా ఎవరు మిమ్మల్ని తలచుకున్నారు?’ అని అడిగి ఏడవడం 
(ప్రారంభించింది. 


ఏ. నూతనార్థాలు 


3౮111 


నూతనార్ధాలను ఆవిష్కరించడంలో కలైజ్జర్‌గారు చూపించిన కొత్తదనానికి కింద 
పేరా [న్న ఉదాహరణలు: 

సిటుమైయుళ్‌ నీంగియ ఇన్‌సాల్‌ మజుమైయుం 

ఇమ్మెాయుం ఇస్ఫం తరుం. 98 
సంకుచిత్వం లేని తీయని మాటలు ఒక వ్యక్తికి అతడు జీవించి ఉన్నప్పుడుగాని, 
మరణించిన తరువాతగాని కీర్తి ప్రతిష్టలు చేకూరుస్తాయి. 


“పుత్తెళిర అనే పదం 'పుదుమ్రై అనే దాని నుండి పుట్టింది అనే నూతనార్ధాన్ని 
ఇచ్చి పూర్వ సంశయాన్ని నివర్తించారు. దీనికి ఉదాహరణగా: 


పెట్రాట్‌ పెటీన్‌ పెబువర్‌ పెణ్ణిర్‌ పెరుంజిబిప్పు 

ప్పుత్తేళిర్‌ వాళుం ఉలగు. 58 
సద్గుణాలతో కూడిన భర్త లభించినపుడు స్త్రీలకు గృహస్థజీవితమనే నూతన ప్రపంచం 
ఎంతో ఆనందంగా రూపొందుతుంది. 


వుత్తేళ్‌ ఉలగత్తుం ఈణ్టుం పెజల్‌ అరిదే 

ఒప్పురవిన్‌ నల్లవిటి. 213 
పరోపకారం కంటె మించిన గొప్ప పుణ్యకార్యం ఈ లోకంలోనే కాదు ఇక రాబోయే 
కొత్త లోకంలోనూ చూడ్డం అరుదు. 


వులత్తలిన్‌ వుత్తేళ్‌ నాడు ఉణ్ణో నిలతొడు 

నీర్‌ ఇయై న్దన్నార్‌ అగత్తు? 1323 
నేలలో నీరు కలిసిపోయినట్లుగా ప్రేమానురాగాలతో కలసిమెలసి ఉన్న ప్రేమికులు 
ప్రణయకలహం వహించడం కన్న నూతన ప్రపంచం వేరొకటి ఉంటుందా? 


నిలవరై నీళ్‌ వుగళ్‌ ఆట్రిన్‌ పులవరై 
ప్పోట్రాదు పవుత్తేళ్‌ ఉలగు. 234 


ఇక రాబోయే నూతన ప్రపంచం కూడ నేడు లోకంలో నిస్వార్థ గుణంతో పేరు 
ప్రతిష్టలు గడించిన పెద్దలను వదలి జ్ఞానులను మాత్రం కీర్తించదు. 


XXIV 


వీటిలో చోటుచేసుకొన్న పదాలు నూతనార్థాలను, విలువలను ఇస్తుండడం 
చూడవచ్చు. 


ఐ. కొత్త కొత్త వ్యాఖ్యానాలు. 

హృదయానికి హత్తుకున కొత్త వ్యాఖ్యానాలు. 

గుణమెన్నుం కున్గు ఏరి నిన్గార్‌ వెగుళి 

కణమేయుం కాత్తల్‌ అరిదు. 29 
ధర్మస్వరూపులైన పెద్దలు కోపించినట్లయితే ఆ కోపం వాళ్ల హృదయంలో ఒక్క 
క్షణం కూడ నిలిచి ఉండదు. 

అఅత్తాజు ఇదువెన వెణ్టా, సివిగై 

పొబుత్తానోడు ఊర్‌న్హాన్‌ ఇడై, 37 
ధర్మమార్గంలో ప్రవర్తించేవారు పల్లకిలో కూర్చుని ప్రయాణంచేసే వారివలె 
జీవితంలో సంతోషంగా ప్రయాణం సాగిస్తారు. చెడు మార్గాల్లో ప్రయాణం 
చేసేవారు పల్లకి మోసే వాళ్లలాగ మనశ్శాంతికి దూరమై సంతోషాన్ని కోల్పోయి 
జీవితాన్ని భారంగా సాగించవలసి వస్తుంది. 

దెయ్‌వమ్‌ తొళా అళ్‌ కొళునన్‌ తొళుదు ఎళువాళ్‌ 

పెయ్యెన ప్పెయ్యుం మఖై. 5్‌ర్‌ 
భర్తను భగవంతునికన్న ఉన్నతంగా భావించి, అతన్నే సేవించే భార్య “కురియాలి' 
అని ఆజ్ఞాపించగానే భయపడుతూ కుఠిసివానలాగ తనను తాను భర్తకు బానిసగా 
భావించుకుంటుంది. 


మొదలైనవాటిని ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. వీటిలో పదాలను చిందరవందర 
చేయక, మార్చక అర్థాలను ఆవిష్కరించిన విధం ప్రశంసించదగింది. 


ఒ. కలైజ్ఞర్‌గారి సూక్ష్మమైన, విశాలమైన దృష్టితో కూడిన పాండిత్యానికి 


XXV 


వెళ్లత్తు అనైయ ఇడుంబై ఆజివు ఉడైయాన్‌ 

ఉళ్లత్తిన్‌ ఉళ్ల క్కెడుం. 622 
ప్రవాహం వెల్లువలాగ కష్టాలు ముంచెత్తినప్పటికీ వాటిని ఎలా అధిగమించేది అని 
తెలివితేటలు కలిగినవాళ్లు తలచినంత మాత్రంలోనే ఆ కష్టాలు తొలగిపోతాయి. 


అనే వ్యాఖ్యానం ఉదాహరణగా పర్కొనవచ్చు. 

ఇడుక్కణ్‌ వరుంగాల్‌ నగుగ; అదనై 

అడుత్తు ఊర్వదు అద్దు ఒప్పదు ఇల్‌. 621 
కష్టాలను ఎదిరించగలిగేది, ఆ కష్టాలను చూసి భయపడకుండా సంతోషంతో ఉండే 
మనసు మాత్రమే. 


కుబిళ్‌ పద్య భావాన్ని దీనితో చేర్చి చూశామంటే కలైజ్ఞర్‌గారి పాండిత్యం, 
జ్ఞావిశేషాలు విదితమవు తుండడం చూడవచ్చు. 


“ల Pe 


కృతజ్ఞతలు: 


ద్రావిడ పునరుజ్జీవనం ఏర్పడి తందై పెరియార్‌, పేరరిజ్ఞర్‌ అణ్ఞా, విప్లవకవి 
భారతీదాసన్‌, ముత్తమిళ్‌ అరిజ్ఞర్‌ కలైజ్ఞర్‌ గారు - వీళ్లు జాగృతి ఏర్పరవడానికి పూర్వం 
దీనికి సరిసమానమైన నీతి గ్రంథం వేరేదీ లేదు” అని నేటికీ ప్రశంసింప బడుతున్న 
తిరుక్కుజళ్‌ తాను పొందవలసిన విశిష్టగౌరవం పొందకుండానే నిరాదరణకు గురై 
ఉండేది. దీనికి పెక్కు కారణాలున్నాయి. వాటిలో ఒకటి అది సాధారణంగా ప్రజలచే 
ముఖ్యంగా తమిళ ప్రజలచే అనుసరింప బడే గ్రంథంగా చేయకపోవడమే. దాని 
గురించి మాట్లాడ్డం, రాయడం తప్ప దానిని జీవన విధానంగా గ్రహించి జీవించేవారు 
ఈనాటికీ ఎంత మంది? ఆవిధంగా తిరుక్కుజళ్‌ను మార్గదర్శిగా తీసుకోక పోవడానికి 
కొన్ని కారణాలున్నాయి. వాటిలో ఒకటి ఒక్కొక్క కుజుళ్‌ పద్యము సూచించే ప్రవర్తనా 
నియమాళిని స్పష్టంగా గిరిగిసి చూపించి అది ఇదీ అని నేటి తమిళునికి అర్థమయ్యే 
విధంగా, అర్థం చేసుకొని హృదయంలోనికి స్వీకరించే విధంగా వ్యాఖ్యానించ 
లేకపోవడమే. ఈ కొరతను పోగొట్టడానికి వచ్చినదే కలైజ్ఞర్‌గారి వ్యాఖ్యానం. 


XXxVI1 


కలైజ్ఞర్‌గారు “వళ్లువర్‌ కోట్టం” నిర్మించినట్లు, “కుజుళోవియం' చిత్రించినట్లు ఈ 
కుజిళ్‌ వ్యాఖ్యానాన్ని తీర్చి దిద్దారు. కుజళ్‌ నీతిని వ్యాపింప జేసే పనిలో ఇది సర్వోత్కృ 
ప్రమైన పనిగా నిలిచిపోయింది. పరిమేలళగర్‌ మొదలైన ప్రాచీన వ్యాఖ్యాన కర్తలు 
తిరువిక (తిరు వి. కళ్యాణసుందరం), విప్లవకవి (భారతీదాసన్‌), ము.వ. (ము. 
వరదరాజన్‌) మొదలైన నూతన వ్యాఖ్యాన కర్తలలో కలైజ్ఞర్‌గారు తమ రచన ద్వారా 
విశిష్టమైన వారుగా సంభావింపబడుతున్నారు. 


తొల్కాప్పియంలోని '“అగర ముదల నగర ఇజువాయ్‌' (“అకారంతో ప్రారంభమై 
“నితో అంతమై) అనే సూక్తికి అనుగుణంగా తిరుక్కుజళ్‌ 'అ'కారంతో ప్రారంభమై 
“ని కారంతో ముగిసినట్లు కలైజ్ఞర్‌గారి వ్యాఖ్యానమూ “అకారంతో ప్రారంభమై 
“ని కారంతో ముగియడం సంతోషించ దగ్గది. 


వీరు ప్రాచీనార్టం, పదానికున్న అర్ధం, స్పష్టమైన అర్థం, మూల తత్త్వం - ఈ 
విధమైన పద్ధతిలో అర్ధం చెప్పుకుంటూ పోకుండా నేటి తమిళుడు ఒక కుజుళును 
చదివితే దేనిని తెలుసుకోవలసి ఉంటుందో దానిని ఇదీ అని నిరూపించి స్పష్టంగా 
ఆవిష్కరించడమే తమ లక్ష్యంగా కలిగి ఉన్నారని తెలుస్తున్నది. పరిమేలళగర్‌, తిరు 
వి. కళ్యాణసుందరం మొదలైన పండితుల వ్యాఖ్యానాలన్నీ వాటికి తగిన పద్ధతిలో 
ఉపయోగపడుతున్నాయి. ఇంకా ప్రయోజనాన్ని అందించగల సమర్ధమైనవి; 
మనందరిచే ప్రశంసింప దగినవి అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. 
అలాగే కలైజ్ఞర్‌గారి వ్యాఖ్యానం అవశ్యకత గురించి భిన్నాభిప్రాయాలు తలెత్తడానికి 
అవకాశం లేదు. తందై పెరియార్‌ను విప్లవకవి భారతిదాసన్‌ “ప్రజల హృదయాల్లో 
చొచ్చుకు పోయిన చౌక ప్రచురణ అని ప్రశంసిసూ చెప్పారు. దానినే నేను ఇక్కడ 
అన్వయించి చెబుతున్నాను. కలైజ్ఞర్‌గారి తిరుక్కుజుళ్‌ వ్యాఖ్యానము “ప్రజల 
హృదయాల్లో చొచ్చుకు పోయిన చౌక ప్రమరణుగా వెలువడుతోంది ఈ విశిష్ట 
ప్రచురణను వెలువరించే పనిలో నాకూ ఒక చిన్న స్థానం దొరికి నందులకు 
గర్వపడుతున్నాను. నాకు ఇలాంటి అవకాశం కలిగించిన కలైజ్ఞర్‌గారికి నా కృతజ్ఞతలు 
తెలియజేస్తున్నాను. 


7011 


ఈ గ్రంథాన్ని కొని చదివి హృదయంలో పదిల పరచుకోపడంతోపాటు సాధ్యమైనంత 
వరకు అవకాశమున్నపుడంతా అనుసరించ వలసినదిగా నేను తమిళ ప్రజలను 
ప్రేమతో ప్రార్థిస్తున్నాను. ఈ అంశాలను తమిళన్‌, మురసాలి మొదలైన దిన పత్రికల్లో 
రాయడానికి, ఇప్పుడు వాటిని సంకలనం చేసి గ్రంథంగా వెలువరించడానికి కలైజ్ఞర్‌గారు 
ఎదురుచూసే ఫలితం అదే అవుతుంది. ఆ కృతజ్ఞతలను తమిళ జనపదం చేయాలన్నదే 


నా ఆకాంక్ష, 


7007111 


అనువాదకుల ముందుమాట 


సార్వకాలికమూ, సార్వజనీనమూ అయిన సాహిత్య గ్రంథాలను ప్రపంచ 
వ్యాప్తంగా పరిశీలించినపుడు వాటిలో మొదటి వరుసలో పేర్కొనదగిన గ్రంథం 
తిరుక్కురళ్‌. దాదాపు రెండువేల సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ తమిళ ప్రజల 
హృదయాలలో ఇది చిరస్థాయిగా నిలిచిపోవడానికి, దీనిలో చెప్పబడిన సార్వకాలిక 
సత్యాలే కారణం. తమిళవేదం (తమిళ్‌మటైై, అమోఘ వాక్కు (పాయ్యామొళి), 
సార్వజనీన వేదం (పొదుమటై), త్రివర్గం (ముప్పాల్‌) మొదలైన పేర్లతో ఈ గ్రంథం 
వ్యవహరించబడుతోంది. ఈ గ్రంథాన్ని రచించినవారు దివ్యకవి (దైవపులవర్‌) గా 
ప్రస్తుతింపబడుతున్న మహాకవి తిరువళ్లువర్‌. 


తిరుక్కురళ్‌ ధర్మం, అర్థం, కావుం అనే మూడు విభాగాలుగా 
విభజింపబడి ఉంది. ధర్మవిభాగంలో 38 అధ్యాయాలు, అర్థవిభాగంలో 70 
అధ్యాయాలు, కామవిభాగంలో 25 అద్యాయాలు మొత్తం 133 అధ్యాయాలు 
ఉన్నాయి. ప్రతి అధ్యాయమూ ఆ యా అంశాలకు సముచితములైన శ్రీర్ణికలతో 
పది కురళ్‌ పద్యాల వంతున మొత్తం 1330 పద్యాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. 
కురళ్‌ పద్యంలో రెండు పాదాలు ఉంటాయి. మొదటి పాదంలో నాలుగు గణాలూ, 
రెండోపాదంలో మూడు గణాలూ ఉంటాయి. 

ధర్మమార్గంలో ప్రవర్తిస్తూ గృహస్థ జీవితాన్ని సాగించే వ్యక్తి ఆ దైవానికి 
సమానంగా గౌరవింపబడతాడని తిరువళ్లువర్‌ ధర్మం యొక్క ఆవశ్యకతను 
వివరించాడు. రెంవడదైన అర్ధం విభాగంలో శాంతి భద్రతలతో కూడిన లౌకిక 
జీవితాన్ని సాగించడానికి అనుసరించవలసిన మార్గాలను తిరువళ్లువర్‌ అనేక 
ఉపపత్తులతో వివరించాడు. జాతి మత విభేదాలులేని, ఉన్నవాళ్లు లేనివాళ్లు అనే 
అంతరాలు లేని సమ సమాజాన్ని ఆకాంక్షించిన దార్శనికుడు తిరువళ్లువర్‌. 
మూడవదైన కామం విభాగంలో ప్రేయసీ ప్రియుల మధ్య ఉండవలసిన ధర్మబద్ధమైన 
ప్రేమానురాగాలను నాటకీయ పద్ధతిలో వివరించాడు తిరువళ్లువర్‌. శరీరానికి 
ప్రాణానికి ఎలాంటి అనుబంధం ఉందో అలాంటి అనుబంధమే ప్రియుడికి 
ప్రియురాలికి ఉన్న అనుబంధమని తిరువళ్లువర్‌ అభిప్రాయం. 


XXIX 


లియోటాల్‌స్థాయ్‌, అల్బర్ట్‌ స్విట్టర్‌, ఫాదర్‌బెస్కి, జి.యు.పోప్‌ మొదలైన 
విదేశీయులు తిరుక్కురళ్‌ను ఎంతగానో ప్రశంసించారు. నేను తమిళం నేర్చుకోవాలని 
ఆకాంక్షించడానికి కారణం వళ్లువర్‌ చెప్పిన సుభాపిత్రాలను అతని మాతృభాష ద్వారా 
చదివి తెలుసుకోవాలని అనుకోవడమేనని గాంధీగారు చెప్పారు. 


తిరుక్కురళ్‌ను ఒక అమూల్యమైన రత్నాలగనిగా భావిస్తే దీనికి వ్యాఖ్యానాలు, 
భావానువాదాలు చేసినవాళ్లు తమ ప్రతిభా సామర్థ్యాలతో నూతన భావాలను ఆవిష్కరిస్తూ 
ఎన్నో రత్నాలను వెలికి తీసుకువచ్చారు. గృహస్థ జీవితంలోనూ, సమాజంలోనూ ఎన్నా 
సంక్షోభాలను ఎదుర్కొంటున్న ఆధునిక మానవుని దృష్టిలో పెట్టుకొని బహుముఖీనమైన 
ప్రతిభా పాండిత్యాలు కలిగిన డా॥ కలైజ్ఞర్‌ ము. కరుణానిధిగారు తనదైన హేతువాద 
దృక్టథంతో తిరుక్కురళ్‌కు ఒక చక్కటి వ్యాఖ్యానం రచించారు. ఈ వ్యాఖ్యానాన్ని తెలుగు 
సాహితీ ప్రియులకు పరిచయం చేసే సదవకాశం కలిగినందులకు ఎంతో 
సంతోషిస్తున్నాను. 

కుజళ్‌ పద్యాలను లిప్యంతరీకరణం (Transliteration) చేస్తున్నపుడు తమిళ 
“ఇ వర్ణం తెలుగులో లేకపోవడం వలన ఆ వర్ణం ఉచ్చారణకు సన్నిహితంగా ఉన్న 
తెలుగు భళి వర్గాన్ని “కు బదులు ఇవ్వడం జరిగింది. ఇది తెలుగులో 'ళి, “యి 
అనే అక్షరాల ఉచ్చారణకు సన్నిహితంగా ఉంటుంది. తమిళంలో “జు వర్ణం రెండుసార్లు 
వరుసగా ఆవృతమైనపుడు దానిని “టగా ఉచ్చరిస్తుంటారు. కాబట్టి తమిళ ఉచ్చారణకు 
అనుగుణంగా దానిని రాయడం జరిగింది. 

డా॥ కలైజ్ఞర్‌గారి “తిరుక్కురళో వ్యాఖ్యానాన్ని తెలుగులో అనువదించే అవకాశం 
నాకు కలిగించిన “ద్రావిడం దశ దిశలా (0/2౪/6210 all Directions) అనే స్ఫూర్తితో 
తమిళ సాహిత్య [గ్రంథాలను ప్రపంచ భాషలలోనికి అందిస్తున్న తమిళనాడు టెక్స్‌ట్‌ 
బుక్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ అధికారులకు, ఈ గ్రంథాన్ని 
ప్రచురించడానికి ముందుకు వచ్చిన హైదరాబాదు బుక్‌టస్ట్‌ నిర్వాహకులు శ్రీమతి 
గీతా రామస్వామిగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పుస్తకాన్ని చక్కగా డి.టి.పి. 
చేసిన మిత్రులు శ్రీ చాడ శ్రీనివాస్‌గారికి కృతజ్ఞతలు. 

ఆచార్య శ్రీపాద జయప్రకాశ్‌ 


XXX 


తిరుక్కుజళ్‌ 


తిరుక్కుటిళ్‌ 


తిరుక్కుటిళ్‌ ధర్మం 
1. వళిబాడు 
ప్రార్థన 


అగర ముదల ఎళుత్తెల్లాం ఆది 

బగవన్‌ ముద[టే ఉలగు 1 
అక్షరాలన్నింటికీ అకారమే ఆది. ఆది భగవానుడు ప్రపంచంలో జీవించే 
ప్రాణులన్నింటికీ ఆద్యుడు. 


కటటదనాలాయ వయనేెన్‌కొల్‌ వాలలీవన్‌ 

నటాళ్‌ తొళాఅర్‌ ఎనిన్‌. 2 
తన కంటె జ్ఞానంలో ఉన్నతులైన పెద్దలకు నమస్కరించగల సంస్కారం లేకపోయిన 
వ్యక్తి ఎన్ని చదువులు చదివినప్పటికీ ప్రయోజనం ఏమిటి? ఏమీ లేదు. 


మలర్‌మిసై ఏగినాన్‌ మాణడి సేర్‌న్టార్‌ 

నిలమిశై నీడు వాళ్‌వార్‌ 3 
పుష్పాన్ని పోలిన మనసులో నిండిన వారిని అనుగమించే వాళ్ల కీర్తి ఈ లోకంలో 
చిరకాలం నిలిచి ఉంటుంది. 


వేణ్ణుదల్‌ వేణామై ఇలాన్‌ అడి సర్‌ నారు 

a ది 
యాణ్జుం ఇడుంబై ఇల. 4 
లోభమాత్సర్యాలు తొలగించుకొని స్వార్ధరహితులై జీవనం సాగించేవారిని 
అనుసరించి నడుచుకునే వాళ్లకు కష్టాలు ఎప్పుడూ కలగవు. 


ఇరుళ్‌ సర్‌ ఇరువినై యుం సరా, ఇటైవన్‌ 

పొరుళ్‌సీర్‌ వుగళ్‌ వురిన్హార్‌ మాట్టు. 5 
భగవంతుడంటే ఎవరో అర్ధం చేసుకొని కీర్తిని పొంద అభిలషించేవాళ్లు మంచి 
చెడ్డలను ఒకే విధంగా ఎదుర్కొంటారు. 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


పాటీ వాయిల్‌ ఐన్దవిత్తాన్‌ పాయ్‌దీర్‌ ఒళుక్క 

నెటీ నినార్‌ నీడు వాళ్‌వార్‌. 6 
కళ్లు, ముక్కు, నాలుక, చెవులు, చర్మము - అని పర్కొనబడే పంచేంద్రియాలను 
నిగ్రహించిన, సదాచార పరాయణులైన, పునీతులైన మహానుభావుల మార్గాన్ని 
అనుసరించి జీవనం సాగించేవారు శాశ్వతమైన కీర్తిని పొందగలరు. 


తనక్కు ఉవమై ఇల్లాదాన్‌ తాళ్‌ సెర్‌న్హార్‌క్కు అల్లాల్‌ 

మనక్కవలై మాటల్‌ అరిదు. 7 
అనుపమేయుడు, సమధికుడు అయిన వాడి అడుగుజాడలను నడిచేవారికి తప్ప 
మిగిలినవారి మనోవేదనలు తీరడానికి మార్గం ఏదీలేదు. 


అటి ఆళి అన్లణన్‌ తాళ్‌ సర్‌న్లార్‌క్కు అల్లాల్‌ 

అజా 0 0 ౧ 
పిల ఆళి నీన్షల్‌ అరిదు 8 
బ్రాహ్మణుడు అనేమాటకు పెద్దలు అని ఉండడం వలన ధర్మస్వరూపులుగా 
వెలుగొందే ఆ పెద్దల అడుగుజాడల్లో నడిచేవారికి తప్ప మిగిలినవారికి 
భవదుఃఖసాగరాన్ని అధిగమించడం అంత సులభమైన పనికాదు. 


కోళిల్‌ పొజీయిల్‌ గుణమిలవే ఎణ్‌ గుణతాన్‌ 

తాళై వణంగాత్తలై 9 
శరీరం, కన్ను, చెవి, ముక్కు, నోరు అనే పంచేంద్రియాలు ఉన్నప్పటికీ అవి 
పనిచేయకపోయినట్లయితే ఏ పరిస్థితి ఏర్పడుతుందో ఆ పరిస్థితే అనుపమాన 
శక్తి సామర్థ్యాలు, సంస్కారంగల మహాపురుషుని నమస్కరించి నడుచుకోని వ్యక్తికి 
కూడ ఏర్పడుతుంది. 

పివి ప్పెరుం గడల్‌ నీన్టువర్‌, నీన్లార్‌ 

ఇటైవన్‌ అడి సేరాదార్‌. 10 
జీవితమనే మహాసముద్రాన్ని ఈది, తీరం చేరాలనుకునే వాళ్లు సర్వోన్నతుని 
మార్గాన్ని అనుసరించకపోతే ఈదలేక కష్టాలపాలు కావలసి వస్తుంది. 


4 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


౨. వాన్‌ సిటిప్పు 
వర్త ప్రశంస 


వాన్‌ నిను ఉలగం వళంగి వరుదలాల్‌ 
తాన్‌ అమిళ్‌దం ఎను ఉణరట్‌ పాటు. 11 
ప్రపంచాన్ని వర్టిల్లజేస్తున్నది వర్గం కాబట్టి అదే అమృతమని చెప్పబడుతోంది. 


తుప్పార్కు త్రుప్పాయ తుప్పాక్కి త్రుపార్కు 

తుప్పాయ తూ ఉం మళై. 12 
ఎవరికి ఆహారపదార్థాలను పండించడానికి వర్ణం ఉపయోగపడుతూ ఉందో, వారికే 
ఆ వర్గం తాగే ఆహారంగానూ ఉపయోగపడుతూ అపూర్వ త్యాగం చేస్తున్నది. 


విణ్‌ ఇను పాయ్‌ప్పిన్‌ విరినీర్‌ వియనులగత్తు 

ఉళ్‌ నిను ఉడటుం పసి. 13 
సముద్ర జలాలతో పరివేష్టింపబడిన లోకమైనప్పటికీ వర్ణం కురవక పోయినట్లయితే 
ఘోరమైన ఆకలి తాండవమాడుతుంది. 


ఏరిన్‌ ఉళాఅర్‌ ఉళవర్‌ పుయలెన్నుం 
వారి వళంగునిక్కాల్‌. 14 
సంపదలకు పుట్టినిల్లు అయిన వర్షం తగ్గి పోయినట్లయితే వ్యవసాయం క్షీణిస్తుంది. 


కెడుప్పదూ ఉం కెట్టార్కు చ్చార్వాయ్‌ మటు ఆంగే 

ఎడుప్పదూ ఉం ఎల్లాం మలై. 15 
వర్షాలు పడకపోయినందువల్ల ప్రాణుల జీవనాన్ని నశింపజేయ గలిగినదీ, వర్షాలు 
కురిసినందువల్ల ప్రాణుల పేద జీవితాలను ఆనందమయం చేయగలిగినదీ వర్గమే 
అవుతుంది. 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


విసుంబిన్‌ తుళి వీళిన్‌ అల్లాల్‌ మటు ఆంగే 

వనుంపుల్‌ తలై కాణ్బు అరిదు. 16 
ఆకాశం నుండి వర్గపు చినుకు పడితేతప్ప భూమిమీద పచ్చని గడ్డి చూడడం 
కూడ అసాధ్యమవుతుంది. 


నెడుం గడలుం తన్నీర్మై కున్రుం తడిన్టు ఎళిలి 

తాన్‌ నల్లా దాగి విడిన్‌. 17 
ఆవిరి అయిన సముద్రపునీరు వర్గంగా పడితేనే సముద్రం కూడ వట్టిపోకుండా 
నిండుగా ఉంటుంది. మానవ సమాజంలోని మహనీయులు కూడ సమాజానికి 
ఉపయోగపడినపుడే ఆ సమాజం వర్ధిల్లుతుంది. 


సిబిప్పాడు వూశనై సెల్లాదు వానం 

వబిక్కు మేల్‌ వానోర్కుం ఈణ్లు. 18 
ఆకాశం వర్థించక పోయినట్లయితే ఆ ఆకాశంలో నివ సిస్తున్నట్లు 
చెప్పబడుతున్నవాళ్లకు పండగలు లేవు, ఉత్సవాలు లేవు. 


దానం తవం ఇరణుం తంగా, వియన్‌ ఉలగం 

వానం వళంగాదు ఎనిన్‌. 19 
ఈ లోకంలో వర్గం పడక పోయినట్లయితే అది ఇతరులకు చేసే దానాలకు, తాను 
చేసే వ్రతాలకు అడ్డంకి అవుతుంది. 


నీర్‌ ఇన్ఫు అమైయాదు ఉలగు ఎనిన్‌ యార్‌ యార్కుం 

వాన్‌ ఇను అమైయాదు ఒళుక్కు. 20 
లోకంలో వర్షమే లేనపుడు ధర్మం నశించి పోతుంది. కాబట్టి నీటి గొప్పదనాన్ని 
అవగతం చేసుకొని నడచుకోవాలి. 


తిరుక్కుటిళ్‌ ధర్మం 
3. నీతార్‌ పరుమై 
యతిగరిము 


ఒళుక్కత్తు నీతార్‌ బరుమై విళుప్పత్తు 

వేణ్ణుం పనువల్‌ తుణివు. 21 
సత్పవర్తనలో స్థిరమైన చిత్తంగల ముని వరేణ్యుల మహత్వాన్ని మహనీయులు 
రచించిన (గంథాలు ఎంతోగొప్పగానూ, అభిమానంగానూ ప్రశంసిస్తాయి. 


తుబన్లార్‌ పెరుమై తుభైక్కూజిన్‌ వైయత్తు 

ఇటిన్హారై ఎణ్జి క్కొణ్ణటు. 22 
ఈ లోకంలో చనిపోయిన వారి సంఖ్య ఎంత అని చెప్పడానికి వీలవుతుందా? 
ఆవిధంగా నిజంగానే బంధాలను తెంచుకొన్న ఉత్తవు వ్యక్తుల గొప్పదనం 
లెక్కించడానికి వీలవుతుందా? 


ఇరుమై వగై తెరిన్లు ఈణ్డు అజం పూణ్ఞార్‌ 

పెరుమై పిఅంగిటు ఉలగు. 23 
వుంచి ఏది? చెడు ఏది? అని లోతుగా పరిశీలించి వుంచిని వూ(తవేం 
స్వీకరించేవాళ్లు ఈ లోకంలో మహనీయులుగా పరిగణింపబడుతారు. 


ఉరన్‌ ఎన్నుం తోట్టియాన్‌ ఓరైన్దుం కాప్పాన్‌ 

వరన్‌ ఎనుం వైప్పిలబ్కు ఓర్‌ విత్తు. 24 
స్టె్య్యం అనే అంకుశంతో పంచేంద్రియాలను అణగ ద్రొక్కినవాడు సన్యాసాశమమనే 
భూమికి తగిన విత్తు అవుతాడు. 


ఐన్టు అవిత్తాన్‌ ఆ(టల్‌ అగల్‌ విసుంబుళార్‌ కోమాన్‌ 

ఇన్టిరనే శాలుం కరి. 25 

ఇంద్రియాలను నిగ్రహించలేక పతనమవుతున్న మానవులకు దేవేంద్రుడు 

దృష్టాంతంగా ఉన్నాడు. పంచేంద్రియాల వలన ఏర్పడే కోరికలను నిగ్రహించడం 

వలన ఆకాశాన్నంటే కీర్తి ప్రతిష్టలు పొందినవారి సంయమన నిరతిని తెలియజేస్తున్నాడు. 
7 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


సెయజ్కరియ సెయ్‌వార్‌ పెరియర్‌; సిజియర్‌ 

సెయజ్కరియ సెయ్‌గలా దార్‌. 26 
అసాధ్యములైన కార్యములు చేయగలిగిన వారిని పెద్దలు అనీ, అల్బములైన 
కార్యములు తప్ప ఉన్నత కార్యములు వేయలేనివారిని చిన్నవారనీ వర్గీకరించవచ్చు. 


సువై ఒళి ఊటు ఓశై నాటమ్‌ ఎన్టు ఐన్దిన్‌ 

వగై తెరివాన్‌ కట్టే ఉలగు. 27 
పంచేంద్రియాల స్వభావాన్ని అవగతం చేసుకొని వాటిని అణగ దొక్కి సామర్థ్యంగల 
ధిమంతునే ప్రపంచం ప్రశంసిస్తుంది. 


నిట్టైమొళి మాన్హర్‌ ఏరుమై నిలత్తు 

మట్టి మొళి కాట్టి విడుం. 28 
మహనీయుల గొప్పదనం ఈ లోకంలో శాశ్వతంగా ఉంటుంది. వాళ్ల సచ్చీలాన్ని 
ధర్మశా స్తాలే ప్రశంసిస్తాయి. 

గుణమెన్నుం కును ఏరి నిన్దార్‌ వెగుళి 

కణమేయుం కాత్తల్‌ అరిదు. 29 
ధర్మస్వరూపులైన పెద్దలు కోపించినట్లయితే ఆ కోపం వాళ్ల హృదయంలో ఒక్క 
క్షణం కూడ నిలిచి ఉండదు. 

అస్పణర్‌ ఎన్సోర్‌ అజవోర్‌ మట్రెవ్వుయిర్కుం 

సెన్దణ్మె వూణ్డు ఒళుగలాన్‌. 30 
ప్రాణులన్నింటి మీద (ఏమాభిమానాలను కలిగి, కరుణామృతాన్ని వరించే 
మహానుభావులు ఎవరైనప్పటికీ వాళ్లు బ్రాహ్మణులుగా పరిగణింపబడుతారు. 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


4. అబిన్‌ వలియుటుత్తల్‌ 
ధర్మం ఆవశ్యకత 


సిీబిప్పు ఈనుం సెల్వముం ఈనుం, అబిత్తినూ ఉంగు 

ఆక్కం ఎవనో ఉయిర్కు? 31 
సర్వోత్కృష్టతనూ, సంపదలనూ అందించగలిగేది ధర్మమార్గం ఒకటే. దానిని 
మించిన మార్గం వేరేదీ లేదు. 


అబిత్తినూ ఉంగు ఆక్కముం ఇల్లే; అదనై 

మటబత్తిలిన్‌ ఊంగు ఇల్లై కేడు. 32 
సకల శుభాలనూ పండించే భూమిగా విరాజిల్లుతున్న ధర్మంలాగ వ్యక్తి బీవితా 
భివృద్ధికి సహకరించేది వేరొకటిలేదు. అలాంటి ధర్మాన్ని విస్మరించడం కన్న 
హానికరమైంది వేరొకటి లేదు. 


ఒల్గ్లుం వగైయాన్‌ అబివినై ఓవాదే 

సెల్లుం వాయెల్లాం సెయల్‌. 33 
చేయదగిన కార్యములు ఏవైనప్పటికీ వాటిని అన్నిచోట్లా కచ్చితంగా ధర్మమార్గంలోనే 
చేయాలి. 


మనత్తుక్కణ్‌ మాసిలన్‌ ఆదల్‌; అనైత్తు అబిన్‌ 

ఆగుల నీర ఏటి. 34 
హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడమే ధర్మం. మిగిలినవి వట్టి ఆర్భాటాలే 
కాని వేరొకటి కావు. 


అళుక్కాటు, అవా, వెగుళి, ఇన్నాచ్చొల్‌ నాన్గుం 
ఇళుక్కా ఇయ(నదు అజం. 35 
మాత్సర్యం, పేరాశ, ఉప్పాంగేకోపం, మనసును గాయపరిచే మాటలు - ఈ 


నాలుగూ ధర్మమార్గానికి విరుద్దమైనవి. 
9 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


అన్టు అటీవాం ఎన్నాదు అజం చెయ్‌గ, మటు అదు 

పొనుంగాల్‌ పొన్రాత్తుళై. 36 
“తరువాత చేసుకోవచ్చులే? - అని వాయిదా వేయకుండా ధర్మమార్గంలో 
అప్పటికప్పుడే చేసినట్లయితే అది అతడు మరణించిన తరువాత కూడ శాశ్వతమైన 
కీర్తిగా నిలిచిపోతుంది. 


అజత్తాణు ఇదువెన వెణ్డా, సివిగై 

పొబుత్తానోడు ఊర్‌న్లాన్‌ ఇడ. 37 
ధర్మమార్గంలో ప్రవర్తించేవారు పల్లకిలో కూర్చుని ప్రయాణంచేసే వారివలె 
జీవితంలో సంతోషంగా ప్రయాణం సాగిస్తారు. చెడు మార్గాల్లో ప్రయాణం 
చేసేవారు పల్లకి మోసే వాళ్లలాగ మనశ్శాంతికి దూరమై సంతోషాన్ని కోల్పోయి 
జీవితాన్ని భారంగా సాగించవలసి వస్తుంది. 


వీళ్‌నాళ్‌ పడా అమై నన్టు ఆట్రిన్‌ అద్దారువన్‌ 
వాళ్‌నాళ్‌ వళి యడైక్కుం కల్‌. 38 
ఉపయోగం లేనిదిగా ఒకరోజు కూడా గడిచిపోకుండా ప్రతిరోజూ తప్పకుండా 
మంచి పనులే చేస్తూ వచ్చిన వారికి జీవితమార్గాన్ని నునుపుచేసి రాయిలాగ ఆ 
మంచి పనులే జీవితంలో సహాయంచేస్తాయి. 


అబిత్తాన్‌ వరువదే ఇన్నం; మట్రెల్లాం 

వుబిత్త, వుగళుం ఇల. 39 
పరిశుద్ధమైన హృదయంతో ధర్మబద్ధమైన జీవితం సాగించడం వలన కలిగే కీర్తి 
నిజమైన ఆనందాన్ని కలిగిస్తుంది. దానికి విరుద్దమైన మార్గంలో వచ్చేది కీర్తీకాదు, 
ఆనందమూ కాదు. 


సెయట్‌ పాలదు ఓరుం అటినే, ఒరువబ్కు 
ఉయట్‌ పాల దోరుం పళి. 40 
అపనిందలకు కారణమయ్యే పనులు చేయక ధర్మ కార్యాలు చేయడంలో నిమగ్నమైన 


వ్యక్తులే ప్రశంసింపబడతారు. 
10 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


5. ఇల్‌ వాళ్‌క్రై 
Me 


ఇల్‌ వాళ్వాన్‌ ఎన్నాన్‌ ఇయల్బుడైయ మూవర్కుం 

నల్లాట్రిన్‌ నిన తుణై. 41 
తల్లిదండ్రులు, జీవిత సహధర్మచారిణి, పిల్లలు - ఇలా ప్రకృతి సహజసిద్ధంగా 
వచ్చిన ఈ మువ్వురికీ తోడుగా ఉండడమే గృహస్థ ధర్మం అవుతుంది. 
తుబిన్గార్కుం తువ్వాద వర్కుం ఇజగ్హార్కుం 

ఇల్‌ వాళ్వాన్‌ ఎన్ఫాన్‌ తుఖై. 42 
ఎలాంటి బంధాలు లేని సన్యాసులకు, ఆకలితో అలమటించేవాళ్లకు, దిక్కులేని 
అనాథలకు గృహస్థ జీవితం సాగించేవారు సహాయకారులుగా ఉండాలి. 


తెన్‌ వులత్తార్‌ దెయ్‌వం విరున్సొక్కల్‌ తాన్‌ ఎన్హాంగు 

ఐంబులత్తాటు ఓంబల్‌ తలై. 43 
మరణించినవారిని భక్తితో స్మరించుకోవడం, అతిథి అభ్యాగతులను ఆదరించడం, 
బంధువులమీద ప్రేమాభిమానాలు కలిగి ఉండడం, విధ్యుక్త ధర్మ నిర్మహణలో పూనిక 
కలిగి ఉండడం - ఇవి గృహస్థ జీవితానికి ముఖ్యమైనవి. 


వళియంజి ప్పాత్తూణ్‌ ఉడైత్తాయిన్‌ వాళ్‌క్కె 

వళియెంజల్‌ ఎంజానుం ఇల్‌. న 44 
అపనిందలకు భయపడక కూడబెట్టిన ధనం అపారంగా ఉన్నప్పటికి ప్రయోజనం 
లేదు. దానికన్న, అపనిందకు భయపడి కూడబెట్టిన సంపదను పదిమందిలో 
పంచుకొని భుజించే సంప్రదాయంలోనే జీవితం సచ్చీలత దాగియుంది. 


అన్ఫుం అబినుం ఉడైత్తాయిన్‌ ఇల్‌ వాళ్‌క్కె 
పణ్బుం పయనుం అదు. 45 
గృహస్థ బీవితం ధర్మ బద్ధంగానూ, [పయోజనకరంగానూ విరాజిల్లాలంటే పీమతో 


కూడిన హృదయం, దానితోపాటు చేసే సత్కార్యాలు ఉండాలి. 
11 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


అబిత్తాటిన్‌ ఇల్‌ వాళ్‌క్కె ఆట్రిన్‌ వుఅత్నాటిన్‌ 

పోఒయ్‌ ప్పెటువదు ఎవన్‌? 46 
ధర్మబద్ధమైన జీవితాన్ని ఏర్పరచుకొన్నవాళ్లు పొందిన ప్రయోజనాన్ని వేరే ఏ 
మార్గంలో అయినా వెళ్లి పొందడానికి వీలు అవుతుందా? వీలుకాదు. 


ఇయల్సినాన్‌ ఇల్‌ వాళ్‌క్కె వాళ్‌ బవన్‌ ఎన్ఫాన్‌ 

ముయల్వారుళ్‌ ఎల్లాం తలై. 47 
చక్కటి జీవితాన్ని సాగించాలనే ప్రయత్నం చేసివారు గృహస్థ ధర్మాలను చక్కగా 
అవగతం చేసుకొని దాని ప్రకారం నడుచుకుంటారు. 


ఆటిన్‌ ఒళుక్కి అబిన్‌ ఇళుక్కా ఇల్‌ వాళ్‌క్కె 

నోజ్పారిన్‌ నోన్మై ఉడైత్తు. / 48 
తాను స్వయంగా ధర్మమార్గంలో ప్రవర్తిస్తూ ఇతరులను కూడ ఆ ధర్మమార్గంలోనే 
ప్రవర్తిల్లేటట్లుగా చేసివాళ్ల గృహస్థ జీవితం సన్యాసులు పాటిస్తున్న జపతపాలకన్న 
ఎంతోగొప్పది. 

అటినెన వ్పట్టదే ఇల్‌ వాళ్‌క్కె; అః దుం 

పిజిన్‌ వళిప్పదు ఇల్లాయిన్‌ నన్గు. 49 
పరదూషణకు చోటులేని గృహస్థ జీవితమే గార్డస్థ్యమని ప్రశంసింపబడుతుంది. 


వైయత్తుళ్‌ వాళ్‌ వాంగు వాళ్‌ బవన్‌ వానుట్రయుం 

దెయ్‌వత్తుళ్‌ వైక్క వృడుం 50 

భగవంతుని అగణిత గుణగణ సంశోభితుడని ప్రస్తుతిస్తుంటారు. ప్రపంచంలో 

ధర్మ మార్గంలో సంచరిస్తూ గృహస్థజీవితాన్ని సాగించే వ్యక్తి ఆ దైవానికి సమానంగా 
గ ఎం కో ర 

గౌరవింపబడుతున్నాడు. 


12 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


6. వాళ్‌క్కై తుబఖైనలం 


మనైత్తక్క మాణ్బు ఉడైయళ్‌ ఆగిత్తట్‌ కొండాన్‌ 

వళత్తకాళ్‌ వాళ్‌క్కె త్తుఖై. 51 
గృహస్థాశ్రమానికి తగిన ధర్మాలను పాటిస్తూ, ఆదాయానికి తగినట్లుగా కుటుంబ 
బాధ్యతలను నిర్వహించే స్త్రీ భర్త జీవితానికి చేదోడువాదోడు అవుతుంది. 


మనైమాట్చి ఇల్లాళ్‌ కణ్‌ ఇల్లాయిన్‌ వాళ్‌క్కె 

ఎనై మాట్సిత్తు ఆయినుం ఇల్‌. | 52 
మంచి గుణ గణాలతో కూడిన భార్య లభించక పోయినట్లయితే గృహస్థ జీవితం 
ఎంత గొప్పగా ఉన్నప్పటికీ అందులో బెన్నత్యం లేదు. 


ఇల్లదెన్‌ ఇల్లవళ్‌ మాణ్ళానాల్‌ ఉళ్లదెన్‌ 

౧0౧ ౧౧ ౧౧ 
ఇల్లవళ్‌ మాణా క్కడ. 53 
మంచి గుణగణాలు కలిగిన భార్యతో సాగించే జీవితంలో అన్నీ ఉంటుంది. అలాంటి 
భార్య లభించని బీవితంలో ఏది ఉండదు. 
పెణ్టిట్‌ పరుస్హక్క యావుళ కజ్పన్నుం 
తిణ్‌మై ఉణ్జాగ ప్పెలిన్‌? ర్‌4 
సౌశీల్యమనే గుణం స్థిరంగా కలిగిన స్త్రీ సదాచారాలను కలిగినదైతే దానికంటే 
ఉన్నతమైంది వేరేది ఉంటుంది? 


దెయ్‌వమ్‌ తొళా అళ్‌ కొళునన్‌ తొళుదు ఎళువాళ్‌ 

పయ్యెన ప్పయ్యుం మై. ర 
భర్తను భగవంతునికన్న ఉన్నతంగా భావించి, అతన్నే సేవించే భార్య “కురియాలి” 
అని ఆజ్ఞాపించగానే భయపడుతూ కురిసేవానలాగ తనను తాను భర్తకు బానిసగా 


భావించుకుంటుంది. 
13 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


తట్‌ కాత్తు త్తజ్కొండాన్‌ పేణిత్తగై శాన 

సాల్‌ కాత్తు చ్పొర్విలాళ్‌ పెణ్‌. 56 
సౌశీల్యంతో తనను తన భర్తను కాపాడుకుంటూ తన వంశానికి పేరు ప్రతిష్టలు 
తీసుకు రావడంలో స్థిరచిత్తయై ఉంటుంది స్త్రీ. 


సిట్టై కాక్కుం కాప్పు ఎవన్‌ సయ్యుం? మగలిర్‌ 

నిట్టి కాక్కుం కాప్పే తలై. 57 
తమను తాము కాపాడుకుంటూ సౌశీల్యంతో జీవనం సాగించే స్త్రీలను బానిసలుగా 
భావించి హీనంగా ప్రవర్తించడం అజ్ఞానం అవుతుంది. 


పెట్రాట్‌ పెటిన్‌ పెటువర్‌ పెజ్హిర్‌ పెరుంజిజిప్పు 

వ్పృత్తేళిర్‌ వాళుం ఉలగు. 58 
సద్గుణాలతో కూడిన భర్త లభించినపుడు స్త్రీలకు గృహస్థజీవితమనే నూతన ప్రపంచం 
ఎంతో ఆనందంగా రూపొందుతుంది. 


వుగళ్‌ వురిన్ద ఇల్‌ ఇలోర్కు ఇల్లె ఇగళ్‌ వార్‌ మున్‌ 

ఏటుపోల్‌ వీడు నడ. 59 
గృహస్థ జీవితం సరిగా లేకపోయినపుడు తమను నిందించి మాట్లాడేవారి ముందు 
తల వంచి నిలబడవలసి వస్తుంది. 


మంగలం ఎన్న మనై మాట్చి; మటు అదన్‌ 

నన్‌గలం నన్మక్కట్‌ పేలు. 60 
సౌశీల్యమనేది గృహస్థ బీవితానికి ముఖ్యమైంది. దానికి మరింత బన్నత్యాన్ని 
చేకూర్చేది సత్సంతానం. 


14 


తిరుక్కుటిళ్‌ ధర్మం 
7. మక్కట్‌పటు 
సంతాన భాగ్యం 


పెబుమవటుళ్‌ యామ్‌ అతివదు ఇల్లై; అథివు అథిన్ద 

మక్క ట్పేలు అల్ల వీటి. 61 
తెలివితీటలతో కూడిన సత్సంతానం లభించినప్పుడు దాని కంటె ఉన్నతమైంది 
గృహస్థ జీవితంలో వేరేది లేదు. 


ఎళు పిఅప్పుం తీయవై తీణ్డా వళి పిజంగా 

ప్పణ్బుడై మక్కళ్‌ పెటీిన్‌. 62 
కనిఎంచిన సంతానం నిష్కళంకవైన వారుగా, సదాచార పరాయణులుగా 
ఉన్నట్లయితే ఏడేడు తరాలకూ ఎలాంటి హానీ కలగదు. 


తం పొరుళ్‌ ఎన్సదం మక్కళ్‌; అవర్‌ పొరుళ్‌ 

తం తం వినై యాన్‌ వరుం. 63 
తమకున్న సిరిసంపదలు తమ సంతానమే. ఆ సంతానానికి గల సంపద అంతా 
వాళ్లవాళ్ల చేతలకు అనుగుణంగా సంప్రాప్తమవుతుంటుంది. 


అమిళ్‌ దినుం ఆట ఇనిదే తం మక్కళ్‌ 

సిబుకై అళలావియ కూళ్‌ 64 
శ్రేష్టములైన పదార్థాలను అమృతమని చెప్పినప్పటికీ కన్నబిడ్డలు తమ చిన్నారి 
చేతులతో కలిపి ఇచ్చిన గంజి అమృతం కంటె మధురంగా ఉంటుంది. 

మక్కళ్‌ మెయ్‌ తీణ్ణల్‌ ఉడట్కిన్నం, మటు అవర్‌ 

చాల్‌ కేట్టల్‌ ఇన్ఫం చెవిక్కు. 65 
తమ బిడ్డలను శరీరానికి హత్తుకోవడం వల్ల శరీరానికి ఆనందం కలుగుతుంది. 
ఆ పెల్లల తొక్కుడు పలుకులు వినడం వలన చెవులకు ఆనందం కలుగుతుంది. 


15 


తిరుక్కుజళ్‌ ధర్మం 


కుళల్‌ ఇనిదు యాళ్‌ ఇనిదు ఎన్న తం మక్కళ్‌ 

మళలై చ్చొల్‌ కేళాదవర్‌. 66 
ముద్దుగారే తమ కన్నబిడ్డల తొక్కుడు పలుకులను వినని వాళ్లు మాత్రమే 
వేణుగానం, యాళ్‌వాయిద్య గానం - ఈ రెండు మాత్రమే మధురమైనవని చెబుతారు. 


తన్ది మగయజ్కు ఆ(టుం నని అవైయత్తు 

మున్ది ఇరువ చ్చెయల్‌. 67 
తండ్రి తన సంతానానికి చేయవలసిన సహాయం, వాళ్లను పండితుల సభలో కీర్తి 
ప్రతిష్థతలతో విరాజిల్లేలాగ చేయడమే అవుతుంది. 


తమ్మిన్‌ తం మక్కళ్‌ అటివుడైమై మానిలత్తు 

మన్నుయిర్కు ఎల్లాం ఇనిదు. 68 
తల్లిదండ్రుల కన్న పిల్లలు మేధాశక్తితో విరాజిల్లితే అది తల్లిదండ్రులకే కాక అందరికీ 
హృదయానందాన్ని కలిగిస్తుంది. 


ఈన్హ పొళిదిన్‌ పెరిదు ఉవక్కుం తన్‌ మగనై 

చ్చాన్లోన్‌ ఎన క్కేట్ట తాయ్‌. 69 
“గుణగణాలతో కూడిన కుమారునికన్న తల్లి!” - అని ఊల్లో వాళ్లు ప్రస్తుతించినపుడు 
అతన్ని కన్నప్పటి ఆనందం కన్న అధిక ఆనందం ఆ తల్లికి కలుగుతుంది. 


మగన్‌ తద్దెక్కు ఆట్రుం ఉదవి, ఇవన్‌ తనె 

ఎన్నోట్రాన్‌ కొల్‌ ఎనుం సాల్‌. 70 
“ఇతన్ని కుమారుడుగా పొందిన తండ్రి ఎంతటి అదృష్టవంతుడోకదా!” అని ఒకడు 
అందరిచేతా ప్రస్తుతింపబడడమే అతడు తన కన్న తండ్రికి చేయదగిన ఉపకారం 
అవుతుంది. 


16 


తిరుక్కుటిళ్‌ ధర్మం 
8. అన్సుడైమై 
Est 


అన్ఫిట్కుం ఉణ్ణో అడైక్కుం తాళ్‌ ఆర్వలర్‌ 

వున్‌ కణ్జీర్‌ పూశల్‌ తరుం. 71 
హృదయంలో ఉన్న ప్రేమానురాగాలను తాళంవేసి అణచి పెట్టడానికి వీలుకాదు. 
ప్రేమించినవారి కష్టాలను చూసినప్పుడు అది కన్నీటి బిందువుల రూపంలో 
బహిర్గతమవుతుంది. 


అన్ఫిలార్‌ ఎల్లాం తమక్కురియర్‌; అన్స్ఫుడైయార్‌ 

ఎన్స్ఫుం ఉరియర్‌ విజిర్కు. 72 
(ఏమానురాగాలకు దూరమైనవాళ్లు మాత్రమే చూసినవన్నీ తమవే అని భావించి 
వాటిమీద తమ హక్కును ప్రదర్శిస్తారు. హృదయంలో నిండైన ప్రేమ కలిగినవాళ్లు 
తమ ధన మాన ప్రాణాలు అన్నీ పరోపకారానికే అని భావిస్తారు. 


ఖో 
అన్నడు ఇయ్యిన్ద వళ క్కెన్స ఆరుయిర్కు 

ఎన్బోడు ఇయ్యెస్ష తొడర్చు. 73 
శరీరం, ప్రాణం రెండూ ఎలా కలిసి ఉంటాయో అలా ప్రేమ, సత్కార్యం రెండూ 
కలిసి ఉన్నపుడే అది అత్యంత సముచితంగా ఉంటుంది. 


అన్ను ఈనుం ఆర్వం ఉడ్డెమై; అదు ఈనుం 
నణ్బు ఎన్నుం నాడా చ్చిరప్పు. 74 
హృదయంలో ప్రేమానురాగాలు ఉన్నప్పుడు అది ఇతరుల మీద ఆత్మీయాను 
బంధాలను ఏర్పరుస్తుంది. ఆత్మీయానుబంధాలు హృదయంలో కుదురుకొన్నప్పుడు 
ఆత్మీయత అనే ఉన్నత గుణం ఉదయిస్తుంది. 


అన్బుటు అమర్‌న్ల వళ క్కెన్స వైయగత్తు 

ఇన్ఫుట్రార్‌ ఎయ్‌దుం సిఅప్పు. 75 
ప్రేమానురాగాలతో ఈలోకంలో జీవనం సాగించేవాళ్లకు గౌరవమర్యాదలు, 
సుఖసంతోషాలు లభిస్తాయి. దానికి కారణం వాళ్ల హృదయంలో (ప్రేమానురాగాలు 


నిండుగా ఉండడమే. 
17 


తిరుక్కుజళ్‌ ధర్మం 


అబిత్తిజ్కే అన్బుచ్చార్చు ఎన్న అతియార్‌; 

మటబత్కిట్కుం అద్దే తుణే. 76 
వీరోచిత కార్యాలకు (పవు సహాయకారిగా ఉంటుందని తెలియనివారు 
ధర్మకార్యాలకు మాత్రమే ప్రమ తోడుగా ఉంటుందని చెబుతారు. 


ఎన్ను ఇలదనై వెయిల్‌ పోల క్కాయుమే 

అన్ను ఇలదనై అజం. 77 
ధర్మం అంటే ఏమిటో తెలిసీ దానిని ఆచరించని వారికి వారి మనస్సాక్షియే వారిని 
పట్టి బాధిస్తుంది. అది ఎండవేడిమి పురుగును నాశనం చేసినట్లు. 

అన్ఫగత్త్తు ఇల్లా ఉయిర్‌ వాళ్‌క్కై వన్పాజ్కణ్‌ 

వటల్‌ మరమ్‌ దళిర్‌ త్తటు. 78 
హృదయంలో ప్రేమానురాగాలు లోపించిన వ్యక్తి జీవితం ఎడారిలో ఎండిపోయిన 
చెట్టులాగ చిగురించడానికి వీలుకాదు. 


వుజిత్తుజువ్పు ఎల్లాం ఎవన్‌ సెయ్యుం యాక్కె 

అగత్తుబుప్పు అను ఇలవర్కు? 79 
ప్రేమానురాగాలనే లోపలి అవయవాలు లేనివారికి బాహ్య అవయవాలు ఎంత 
ఉన్నప్పటికీ ఏమి లాభం? 


అనిన్‌ వలియదు ఉయిర్‌నిలై; అఃద్దు ఇలార్కు 

ఎన్నుతోల్‌ పోర్త ఉడమ్ము. 80 
హృదయంలో నిండైన ప్రమానురాగాలతో కూడిన మార్గంలో చరించినపుడే అది 
సజీవమైన శరిరమవుతుంది. లేకపోయినట్లయితే అది అస్థిపంజరాన్ని తోలుతో 
కప్పిన వట్టి శరీరమవుతుంది. 


18 


తిరుక్కుజళ్‌ ధర్మం 


9. విరుందోంబల్‌ 
అతిధి సత్కారం 


ఇరున్దు ఓమ్బి ఇల్‌ వాళ్‌వదు ఎల్లాం విరున్దు ఓమ్బి 

వేళాణ్‌మై సెయ్‌దల్‌ పారుట్టు. 81 
గృహస్థాశ్రమాన్ని ప్రస్తుతిస్తూ బీవనం సాగించడం ఎందుకంటే అతిథులను 
ఆహ్వానించి, వాళ్లకు కావలసిన అవసరాలను తీర్చడం కోసమే. 


విరున్దు వుజత్తదాత్తాన్‌ ఉణ్జల్‌ సావా 

మరున్దు ఎనినుం వేణ్డాట్‌ పాటను. 82 
అతిథులుగా మన ఇంటికి వచ్చిన వారిని వాకిలి ముందు వదలిపెట్టి చావనిమందు 
అయిన అమృతమైనప్పటికీ దానిని తాను ఒక్కడు మాత్రమే తినడం అందరూ 
అంగీకరించే సత్సంప్రదాయం కాదు. 


వరు విరున్దు వైగలుం ఓమ్చువాన్‌ వాళ్‌క్కె 

వరువన్సు పాళ్‌ వడుదల్‌ ఇస్సు. 83 
అతిథులను ప్రతిరోజూ ఆహ్వానించి, ఆదరించి, ఆనందించేవారి జీవితం దీని 
కారణంగా కష్టాలపాలై చెడిపోదు. 


అగన్‌ అమర్‌న్లు సెయ్యాళ్‌ ఉజైయుం ముగన్‌ అమర్‌ను 

నల్‌విరున్దు ఓమ్బువాన్‌ ఇల్‌. 84 
హృదయంలో పెల్లుబుకుతున్న ఆనందోత్సాహాలను ముఖ వికసనం ద్వారా చూపించి 
అతిథులను ఆహ్వానించే వ్యక్తి గృహంలో ఐశ్వర్యమనే లక్ష్మీదేవి నెలకొని ఉంటుంది. 
విత్తుం ఇడల్‌ వేణుం కొల్లో విరున్దు ఓమ్బి 

మిచ్చిల్‌ మిశైవాన్‌ వులం? 85 
అతిథులకు ముందుగా వడ్డించి, మిగిలినది తాను తిని బీవనం సాగించే 
నీతిమంతుడు తాను పొలంలో విత్తడం కోసం దాచిపెట్టిన విత్తనాలను సైతం 
అతిథులకు ఉపయోగించకుండా ఉంటాడా? 


19 


తిరుక్కుజళ్‌ ధర్మం 


చెవ్విరున్తు ఓమ్బి వరు విరున్దు పార్తు ఇరుప్పాన్‌ 

నల్‌ విరున్దు వాన త్తవర్కు. 86 
వచ్చిన అతిథులను గౌరవాదరాలతో సత్కరించి వారికి వీడ్కోలు చెబుతున్నప్పుడే, 
ఇక రాబోతున్న అతిథులకోసం ఆనందంతో ఎదురుచూస్తూ నిలుచున్న వ్యక్తిని 
దేవలోకంలో ఉన్నవాళ్లు ఇతడు మంచి అతిథి అని సంతోషంగా అహ్వానించి గౌరవిస్తారు. 


తుళ్జెత్తుళై వేళ్వి వయన్‌. 87 
అతిథులుగా వచ్చిన వారి జాన్నత్యాన్ని తెలుసుకొని చేసే అతిథి సత్కారాన్ని ఒక 
యజ్ఞంగానే బావించవచ్చు. 


ఇనై త్తుణై త్తు ఎన్ఫదొన్గు ఇల్ల; విరున్దిన్‌ 


పరిన్లు ఓమ్బి ప్పట[టేం ఎన్ఫర్‌ విరున్లో మ్పి 

వేళ్వి తలైప్పడా దార్‌. 88 

కూడబెటిన ఆసిపాసులు కరిగిపోతున్న సమయంలో అతిథి సత్కారమనే యజానికి 
ఈ @ి — a 

అది ఉపయోగపడలేక పోయిందని గృహస్థులు బాధపడుతారు. 


ఉడమైయుళ్‌ ఇన్‌మై విరున్లోమ్బల్‌ ఓమ్బా 
మడమై మడవార్‌కణ్‌ ఉణ్బు. 89 
అతిథి అభ్యాగతులను ఆహ్వానించి సత్కరించడం తెలియని మూర్చ్భులు ఎంతటి 
ఐశ్వర్య సము పేతులైనప్పటికీ దారి ద్ర్యంతో బాధపడుతున్నవారుగా పరిగణింపబడుతారు. 
మోవ్పక్కుళైయుం అనిచ్చం, ముగమ్‌ తిరిన్లు 

a © 
నోక్క క్కుళైయుం విరున్తు. 90 
పుష్పాలలో '“అనిచ్చం” అనే పుష్పాన్ని వాసన చూస్తే అది వెంటనే వాడిపోతుంది. 
అదే విధంగా ముఖాన్ని వంకరగా పెట్టుకొని ఆహ్వానిస్తే అతిథులు బాధపడుతారు. 


20 


తిరుక్కుటిళ్‌ ధర్మం 
10. ఇనియవై కూజల్‌ 
మధుర భాషణం 


ఇన్‌ సొలాల్‌ ఈరం అఖై ఇప్పడిటు ఇలవాం 

సెంబొరుళ్‌ కణ్లార్‌ వాయ్‌ చ్చాల్‌. 91 
ఒకరు మాట్లాడే మాటలు ప్రేమానురాగాలతో కూడినదిగానూ, కల్లాకపటం 
లేనిదిగానూ, సత్యమైనదిగానూ ఉన్నట్లయితే దానినే మధురభాషణమని చెబుతారు. 


అగన్‌ అమర్‌న్పు ఈదలిన్‌ నన్ట్రేముగన్‌ అమర్‌న్దు 

ఇన్‌సాలన్‌ ఆగ ప్పెటీన్‌. 92 
ముఖంలో ఆనందోత్సాహాలు వెల్లి విరుస్తుండగా మధురంగా మాట్లాడడం ఎలాంటి 
దంటే వునస్ఫూర్తిగా ఒక వస్తువును ఇతరులకు ఇవ్వడంకన్న ఉన్నతమైన 
సదాచారమవుతుంది. 


ముగత్తాన్‌ అమర్‌న్దు ఇనిదు నోక్కి అగత్తాన్‌ ఆం 

ఇన్‌ సౌలినదే అజం. 93 
ముఖంలో సంతోషం జాలువారుతుండగా ఎదుటివారిని చూసి వారితో హృదయానంద 
కరంగా, మధురంగా మాట్లాడడమే ధర్మమార్గానికి చెందిన సదాచారమవుతుంది. 


తున్ఫుజూ ఉం తువ్వామై ఇల్లాగుం యార్‌మాట్టుం 

ఇన్ఫుజూ ఉం ఇన్‌ సొలవర్కు. 94 
తీయని మాటలు మాట్లాడుతూ, అందరి దగ్గరా ప్రేమానురాగాలతో నడుచుకునే 
వారి జీవితంలో స్నేహ దారిద్యమనే దుఃఖం ఎన్నటికీ రాదు. 


పణివుడైయన్‌ ఇన్‌ సాలన్‌ ఆదల్‌ ఒరువజ్కు 
అణి; అల్లమ(టు ప్పిల. 95 
వినయ విధేయతలతో కూడిన ప్రవర్తన, తీయగా మాట్లాడే స్వభావం - ఇవి 


మాత్రమే ఒకరికి మేలైన ఆభరణాలు; ఇతరములు కావు. 
21 


తిరుక్కుజళ్‌ ధర్మం 


అల్లవై తేయ అజం పెరుగుం నల్లవై 
నాడి ఇనియ సాలిన్‌. 96 


పాపకార్యాలను తొలగించి పుణ్యకార్యాలను వృద్ధిచేయాలంటే తీయగా మాట్లాడి 
ఏది ధర్మ మార్గమో తెలియజేయాలి. 


నయన్‌ ఈగన్లు నన్ది వయక్కుం వయన్‌ ఈన్వు 

పణ్న్చిన్‌ తలై ప్పిరియా చ్చాల్‌. 97 
ఉత్తమ ప్రయోజనాలకు హేతుభూతమైనవీ, సదాచారంతో కూడినవీ అయిన 
మాటలు ఎవరు మాట్లాడుతారో వారికి అవి ఆనందాన్ని, క్షేమాన్ని కలిగిస్తాయి. 


సిబుమైయుళ్‌ నీంగియ ఇన్‌సాల్‌ మజుమైయుం 

ఇమ్మెయుం ఇన్ఫం తరుం. 98 
సంకుచితత్వం లేని తీయని మాటలు ఒక వ్యక్తికి అతడు జీవించి ఉన్నప్పుడుగాని, 
మరణించిన తరువాతగాని కీర్తి ప్రతిష్టలు చేకూరుస్తాయి. 


ఇన్‌ సాల్‌ ఇనిదు ఈన్టల్‌ కాణ్బాన్‌ ఎవన్‌ కోలో 

వన్‌ సాల్‌ వళంగువదు? 99 
తీయని మాటలు ఆనందాన్ని కలిగిస్తాయి అనేది గ్రహించిన వాళ్లు దానికి విరుద్దంగా 
ఎందుకు పరుషమైన మాటలు మాట్లాడాలి? 


ఇనియ ఉళవాగ ఇన్నాద కూజల్‌ 

కని ఇరుప్ప క్కాయ్‌ కవర్‌స్షటు. 100 
మధురములైన మాటలు ఎన్నో ఉండగా వాటిని వదిలిపెట్టి పరుషంగా మాట్లాడడం, 
తీయని పండును వదలిపెట్టి పచ్చికాయలను తినడంతో సమానం. 


22 


తిరుక్కుజళ్‌ ధర్మం 


11. సెయ్‌న్నన్లి అజిదల్‌ 
కృతజ్ఞత 


సెయ్యామల్‌ సెయ్‌ద ఉదవిక్కు వైయగముం 

వానగముం ఆ(టల్‌ అరిదు. 101 
మనం ఎలాంటి సహాయం చేయకపోయినప్పటికీ, ఒక వ్యక్తి మనకు సహాయం 
చేసినట్లయితే దానికి ప్రతిఫలంగా ఈ ఆకాశం, భూమి ఇచ్చినప్పటికీ అవి ఆ 
సహాయానికి సమానం కావు. 


కాలత్తినాల్‌ సెయ్‌ద నని సిజిదు ఎనినుం 

జాలత్తిన్‌ మాణప్పెరిదు. 102 
అత్యవసరమైన పరిస్థితుల్లో చేసే సహాయం చిన్నపాటిదే అయినప్పటికీ అది ఈ 
ప్రపంచం కన్న పెద్దదిగా గౌరవింపబడుతుంది. 

పయన్‌ తూక్కార్‌ సయ్‌ద ఉదవి నయన్‌ తూక్కిన్‌ 

నన్మై కడలిన్‌ పెరిదు. 103 
ఫలానా ఫలితం లభిస్తుంది అని ఎదురు చూడకుండా ప్రేమాభిమానాలతో ఒకరు 
చేసిన సహాయం సముద్రం కన్న పెద్దది. 

భన ౨5. న స యూ 

క్కొళ్వర్‌ పయన్‌ తెరివార్‌ 104 
ఒకరు చేసిన సహాయం నువ్వు గింజంత పరిమాణమే కావచ్చు; కాని దాని వలన 
ప్రయోజనం పొందిన కృతజ్ఞతాపూర్వక మనస్కులు దానిని బహుళ ప్రయోజనకారి 
అయిన తాటిచెట్టు అంత ఉన్నతమైనదిగా పరిగణిస్తారు. 


ఉదవి వరైత్తను ఉదవి; ఉదవి 
సెయప్పట్టార్‌ సాల్ఫిన్‌ వరైత్తు. 105 
సహాయం అనేది చేసే పరిమితిని బట్టి దాని విలువను లెక్కగట్టలేము. ఆ సహాయాన్ని 


ఎవరైతే పొందుతారో వారి సదాచారాన్ని బట్టి మాత్రమే దాని విలువ లెక్కించబడుతుంది. 
23 


తిరుక్కుజళ్‌ ధర్మం 


మటివజ్క మా శట్రార్‌ కేల్మై తుబివజ్క 

తున్ఫత్తుళ్‌ తుప్పాయార్‌ నటు. 106 
నిష్కళంకమైన వ్యక్తుల స్నేహాన్ని మరిచిపోకూడదు. కష్టాలలో ఉన్నప్పుడు సహాయం 
చేసిన వారి స్నేహాన్ని ఎన్నటికీ వదులుకోవద్దు. 

ఎళుమై ఎళు విజిప్పుం ఉళ్లువర్‌ తంగణ్‌ 

విళుమం తుడైత్తవర్‌ నట్సు. 107 
తమ కష్టాలను ఎవరైతే నివృత్తి చేస్తారో అటువంటి మహోన్నత వ్యక్తుల స్నేహాన్ని 
ఏడేడు తరాలకూ, ఏడేడు జన్మలకూ మరిచిపోకూడదు. 

నన్ది మఅప్పదు నన్దన్థు; నన్దల్లదు 

అస్టే మజప్పదు నను. 108 
ఒకరు మనకు చేసిన సహాయాన్ని విస్మరించడం మంచిదికాదు. ఒకరు మనకు 
అపకారం చేసి ఉంటే దానిని ఆ క్షణమే మరిచిపోవడం మంచిది. 


కొన్దన్న ఇన్నా సెయినుం అవర్‌ సయ్‌ద 

ఒన్టు నన్దు ఉళ్ళ క్కెడుం. 109 
ఒకరు మనకు చేసిన ఘోరమైన అపకారాన్ని సైతం మన హృదయాన్ని గాయపరచకుండా 
తొలగించుకోవాలంటే ఆ వ్యక్తి పూర్వం మనకు చేసిన సహాయాన్ని గుర్తుంచుకుంటే చాలు. 
ఎన్నని కొన్గార్కుం ఉయ్‌ వుణ్ణాం; ఉయ్‌విల్లె 

సెయ్‌ న్నన్ధి కొన మగజ్కు. 110 
ఏధర్మాన్ని విస్మరించినప్పటికీ అతనికి జీవితం ఉంది. కాని ఒకరు చేసిన సహాయాన్ని 
మరిచిపోతే వాళ్లకు జీవితమే లేదు. 


24 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


12. నడువు నిలైమై 
సమస్ధితి 


తగుది ఎన ఒన్ద నన్టే; వగుదియాల్‌ 

పాబ్బిట్టు ఒళుగ ప్పెటీన్‌. 111 
శత్రువులు, మిత్రులు, పరాయివారు - అనే భేద భావాన్ని వదలుకొని పక్షపాత 
దృష్టితో కాక అందరినీ సమదృష్టితో చూడ్డమే “సమదృష్టి? అని చెప్పబడుతుంది. 


సెప్పం వుడైయవన్‌ ఆక్కం సిదైవు ఇని 

ఎచ్చత్తిబ్కు ఏమాప్పు వుడైత్తు. 112 
ఎవరైతే సమదృష్టిని కలిగి జీవనం సాగిస్తారో వాళ్లకు వినాశనం లేదు. అది 
తరతరాలకు కూడ అతని సంతతికి ఉపయోగపడుతుంది. 


నన్టే దరినుం నడు విగన్దాం ఆక్కత్తె 

అన్టే ఒళియ విడల్‌. 113 
సమదృష్టిని మీరడం వలన వచ్చేది ఎంతటి ప్రయోజనకరమైనది అయినప్పటికీ 
ఆ ప్రయోజనాన్ని వదలుకొని సమదృష్టితో వ్యవహరించాలి. 


తక్కార్‌ తగవిలర్‌ ఎన్సదు అవరవర్‌ 

ఎచ్చత్తాల్‌ కాణ ప్పడుం. 114 
ఒకరు సన్మార్లులా? లేక దుర్మార్లులా అనేది అతనికి వచ్చే కీర్తి అపకీర్తులను బట్టి 
నిర్ణయింపబడుతుంది. 


కేడుం పెరుక్కముం ఇల్లల్ల; నెంజత్తు 

క్కోడామై శాన్టోర్కు అణి. 115 
వ్యక్తుల జీవితంలో సంభవించే నిమ్నోన్నతాలు ప్రకృతి సహజమైనవి. ఎగుడు 
దిగుడులతో కూడిన ఈ రెండు దశల్లోనూ సవుదృష్టిని కలిగి స్థిరచిత్తులై 


ప్రవర్తించడమే పెద్ద వాళ్లకు అందం. 
25 


తిరుక్కుజళ్‌ ధర్మం 


కెడువల్‌ యాన్‌ ఎన్ఫదు అతిగదన్‌ నెంజం 

నడు ఒర్‌ ఇ అల్ల చెయిన్‌. 116 
“సమదృష్టికి విరుద్దంగా ప్రవర్తించాలి” - అనే ఆలోచన ఒక వ్యక్తికి వచ్చినట్లయితే 
ఆ వ్యక్తి పూర్తిగా సర్వనాశనమైపోతాడు అని అతనికే తెలిసి ఉండాలి. 


కెడువాగ వైయాదు ఉలగం నడువాగ 

నన్దిక్కణ్‌ తంగియాన్‌ తాళ్‌వు. 117 
సమదృష్టిని కోల్పోక ధర్మమార్గంలో జీవనం సాగించే ఒకరికి సంపదలు లేక 
దారి ధ్యమే వచ్చినప్పటికీ అతన్ని ఈ లోకం ప్రశంసిస్తుంది గాని చులకనగా చూడదు. 


శమన్‌ సెయ్‌దు సీర్‌ తూక్కుం కోల్‌పోల్‌ అమైన్టు ఒరుపాల్‌ 
కోడామై శాన్గోర్కు అణి. 118 
ఒకవైపుకు మాత్రమే వాలిపోకుండా నిటారుగా ఉన్న నాణ్యమైన త్రాసుముల్లులాగ 
న్యాయం చెప్పడమే నిజమైన సమదృష్టికి అందమవుతుంది. 


సొట్కోట్టం ఇల్లదు చెప్పం; ఒరుతలైయా 

ఉళ్‌ కోట్టం ఇన్మై పెటీన్‌. 119 
బుజువర్తన, గుండెల్లో ధైర్యం ఒక వ్యక్తికి ఉన్నట్లయితే ఆ వ్యక్తి మాటల్లో నీతి, 
నిజాయితీ ఉంటాయి. దానిపెరే సమదృష్టి. 

వాణిగం సెయ్‌వార్కు వాణిగం పేణి 

ప్పిఅవుం తమ్‌పోల్‌ సెయిన్‌. 120 
ఇతరుల వస్తువులను తన వస్తువులుగా పరిగణించి న్యాయ మార్గంలో వర్తకం 
సాగించడమే నిజమైన వర్తక నీతి అని చెప్పబడుతుంది. 


26 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


13. అడక్కం ఉడ్డెవ్వ 
అణకువ 


అడక్కం అమరరుళ్‌ ఉయక్కుం; అడంగామై 

ఆరిరుళ్‌ ఉయత్తు విడుం. 121 
వినయం అక్షీణమైన కీర్తిని అందిస్తుంది. అహంకారం జీవితాన్ని అంధకారమయం 
చేస్తుంది. 

కాక్క పారుళా అడక్కత్తై, ఆక్కం 

అదినినూ ఊంగు ఇల్లే ఉయిర్కు. 122 
స్థిరమైన హృదయంతో పరిరక్షించు కోవలసింది వినయం. వినయం కన్న 
ఉన్నతమైనది వేరొకటి లేదు. 


సతివు అటీను స్సీర్‌ మై పయక్కుం అటథివు అటీను 

ఆటిన్‌ అడంగ ప్పెటీిన్‌. 123 
(గ్రహించవలసిన వాటిని అన్నింటినీ గ్రహించి దానికి అనుగుణంగా వినయంతో 
జీవనం సాగించే వ్యక్తి సదాచారానికి అందరూ ప్రశంసా వర్షాలు కురిపిస్తారు. 


నిలైయిల్‌ తిరియాదు అడంగియాన్‌ తోటం 

మలైయినుం మాణ ప్పరిదు. 124 
స్థిరమైన హృదయమూ, ఆర్భాటాలు లేని వినయ స్వభావమూ - కలిగిన వ్యక్తుల 
గొప్పదనం పర్వతం కంటి సమున్నతమైనదిగా ప్రస్తుతింపబడుతుంది. 
ఎల్లార్కుం నన్గ్ఫు ఆం పణిదల్‌; అవరుళ్లుం 

సెల్వర్కే సెల్వం తగైత్తు. 125 
“వినయం” అనే మంచిగుణం అందరికీ శుభాలనే కలిగిస్తుంది. అంతకుముందే 
ధనవంతులుగా ఉన్నవాళ్లకు ఆ వినయ స్వభావం అదనంగా ఒక సంపద అవుతుంది. 


27 


తిరుక్కుజళ్‌ ధర్మం 


ఒరుమైయుళ్‌ ఆమైపోల్‌ ఐన్టు అడక్కల్‌ ఆటిన్‌ 

ఎళుమైయుం ఏమావ్పు ఉడ్జైత్తు. 126 
అవయవాలను చిప్పలో ముడుచుకునే తాబేలువలె పంచేంద్రియాలను ని[గహించు 
కొన్నపుడు ఆ నిగ్రహమే అతన్ని రక్షించే కోట అవుతుంది. 


యాగావార్‌ ఆయినుం నాకాక్క; కావాక్కాల్‌ 

సోగావ్పర్‌ సాల్లి ళుక్కు ప్పట్టు. 127 
ఒకడు ఏది కాపాడుకోక పోయినప్పటికీ కనీసం నాలుకనైనా అదుపులో పెట్టుకొని 
కాపాడుకోవాలి. లేకపోతే అతడు చెప్పిన మాటలే అతని పతనానికి కారణమవుతాయి. 


ఒన్ధానుం తీచ్చాల్‌ పొరుట్‌ వయన్‌ ఉణ్ణాయిన్‌ 

నన్థు ఆగా దాగి విడుం. 128 
ఒక కడవ పాలలో ఒక చుక్క విషంలాగ మాట్లాడేమాటల్లో ఒక చిన్న మాట 
చెడ్డమాటగా పొరబాటుగా దొర్లితే అది దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆ మాటల్లో ఉన్న 
మంచి అంతా చెడ్డగా మారిపోతాయి. 


తీయినాల్‌ సుట్టవుణ్‌ ఉళ్గాబుం; ఆటాదే 

నావినాల్‌ నుట్ట వడు. 129 
నిప్పు సోకినందువల్ల చర్మం మీద ఏర్పడిన పుండు కాలక్రమేణా కనిపించకుండా 
మానిపోతుంది. కాని ద్వేషంతో తిట్టిన మాటలవలన కలిగే దుఃఖము ఎన్నటికీ 
తీరనే తీరదు. 


కదంగాత్తు క్క(ట్రు అడంగల్‌ ఆటువాన్‌ సెల్వి 

అజంపార్కుం ఆట్రిన్‌ నుళైన్టు. 130 
నేర్చుకోవలసినవన్నీ నేర్చుకొని, కోపాన్ని అదుపులో పెట్టుకొని, వినయమనే 
సదాచారాన్ని అనుసరిస్తున్నవారిని ఆశ్రయించాలని ధర్మం ఎదురు చూస్తూ ఉంటుంది. 


28 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


14. ఒళ్తుక్కమ్‌ ఉడైమై 
సత్పవర్తన 


ఒళుక్కం విళుప్పం తరలాన్‌ ఒళుక్కం 

ఉయిరినుం ఓమ్బ వ్పడుం. 131 
ఒక వ్యక్తిని సర్వోన్నతునిగా చేసేది అతని సత్ర్రవర్తన. కాబట్టి ఆ సత్ర్రవర్తన ప్రాణం 
కంటి అధికంగా ప్రస్తుతింప బడుతున్నది. 

పరిన్దు ఓమ్బి క్కాక్క ఒళుక్కం; తెరెన్లు ఓమ్బి 

తేరినుం అఃదే తుఖై. 132 
ఎన్ని రకాలుగా పరీక్షించినప్పటికీ జీవితానికి సత్ప్రవర్తన అనేది మంచి తోడు అని 
చెప్పబడుతోంది. అందువల్ల ఎన్ని కష్టాలను అనుభవించి అయినాసరే దానిని 
పరిరక్షించుకోవాలి. 


ఒళుక్కం ఉడ్జైమై కుడిమై; ఇళుక్కం 

ఇళ్షిస్స పిఅప్పాయ్‌ విడుం. 133 
సత్ర్రవర్తనతో జీవనం సాగించడమే ఉన్నత కుటుంబలో జన్మించినవారికి దృష్టాంతం. 
దుష్ప్రవర్తన కలిగిన వాళ్లు ఎవరైనప్పటికీ వాళ్లు నీచ కుటుంబంలో జన్మించిన 
వాళ్లుగానే పరిగణింపబడుతారు. 


మటవ్పినుం ఓత్తు కొళలాగుం; పార్పాన్‌ 

పిజప్పు ఒళుక్కం కున క్కెడుం. 134 
బ్రాహ్మణుడు తాను నేర్చుకున్నది మరిచిపోతే మళ్లీ చదివి తెలుసుకోవచ్చు. కాని 
జన్మకు సార్థకతను చేకూర్చే సత్ర్రవర్తననుండి అతను వైదొలగినట్లయితే అతడు 
నీచుడుగా పరిగణింపబడుతాడు. 


అళుక్కాటు ఉడైయాన్‌ కణ్‌ ఆక్కం పోను ఇల్టె 
ఒళుక్క మిలాన్‌ కణ్‌ ఉయర్వు. 135 
అసూయాపరుడు, దుష్పవర్తనతో సంచరించేవాడు - వీళ్లిరువురి జీవితం పేరు 
ప్రతిష్టతలతో కూడిన జీవితంగా పరిగణింపబడదు. 

29 


తిరుక్కుజళ్‌ ధర్మం 


ఒళుక్కత్తిన్‌ ఒల్కార్‌ వురవోర్‌ ఇళుక్కత్తిన్‌ 

ఏతం వడుపాక్కు అటతీన్టు. 136 
స్థిరచిత్తము కలిగినవారు చెడు ప్రవర్తనకు బానిసలైతే పతనం చెందుతారు. ఈ విషయం 
తెలిసి ఉన్నందువల్ల వాళ్లు తమ సత్ర్రవర్తనకు భంగం కలిగేవిధంగా నడుచుకోరు. 


ఒళుక్కత్తిన్‌ ఎయ్‌దువర్‌ మేన్‌మై; ఇళుక్కత్తిన్‌ 

ఎయ్‌దువర్‌ ఎయ్‌దా వ్పళి. 137 
మంచి నడత కారణంగా సమాజంలో వ్యక్తులకు బొన్నత్యం ఏర్పడుతుంది. అది 
లేకపోతే అపనిందలతో అంతరించిపోతారు. 


నన్దిక్కు విత్తాగుం నల్గొళుక్కం; తీయొళుక్కం 

ఎన్థుం ఇడుంబై తరుం. 138 
జీవితంలో మనకు సం ప్రాప్తించే శుభాలన్నింటికీ సత్రవర్తన అనేది విత్తు లాంటిది. 
చెడు నడత అంతులేని దుఃఖాన్ని కలిగిస్తుంది. 

ఒళుక్క ముడైెయ వర్కు ఒల్లావే తీయ 

వళుక్కియుం వాయాల్‌ సాల్ల. 139 
పొరబాటుగానైనాసరే సత్ర్రవర్తన కలిగినవాళ్లు ఇతరుల గురించి చెడ్డమాటలు 
చెప్పరు. అది వాళ్ల స్వభావం. 

ఉలగత్తోడు ఒట్ట ఒళుగల్‌ పల కట్రుం 

కల్లార్‌ అటివిలాదార్‌. 140 
పెద్దలు అనుసరిస్తున్న సత్ర్రవర్తన అనే సదాచారాన్ని పాటిస్తూ ఎవరు జీవనం 
సాగించలేకపోతారో, వాళ్లు పలు గ్రంథాలను చదివి ఉన్నప్పటికీ అజ్ఞానులుగానే 
భావింపబడుతారు. 


30 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


15. పిజిన్‌ ఇల్‌ విఖైయామై 
పరసతీ వైముఖ్యం 


పిజన్‌ పారుళార్‌ పెట్టాళుగుం పఏదైమై జాలత్తు 
అటం పారుళ్‌ కణ్ఞార్‌ కణ్‌ ఇల్‌. 141 
ఇతరుల భార్యలపై వ్యామోహం ఎవరికైతే ఉంటుందో వాళ్లు అజ్ఞానులు. ధర్మశాస్త్ర 


గ్రంథాలను, నీతి గ్రంథాలను అధ్యయనం చేసి అవగతం చేసుకున్నవారిలో ఇది ఉండదు. 


అటిన్‌ కడై నిన్హారుళ్‌ ఎల్లాం పీటన్‌ కడ 


నిన్దారిన్‌ పేదైయార్‌ ఇల్‌. 142 
పరసతిని పొందడానికి ప్రయత్నించేవాడు ధర్మమార్గాన్ని వదలి చెడు మార్గంలో 
పయనించే వారి కంటె కూడ అధముడు. 

విళిన్హారిన్‌ వేటు అల్లర్‌ మన తెళిన్లారిల్‌ 

తీమై వురిన్దు ఒళుగువార్‌ 143 


ఒకరి ఇంట్లో నమ్మకం ఏర్పరచుకొన్న తరువాత ఆ వ్యక్తి భార్యతో అశ్లీలంగా 
ప్రవర్తించేవాడు ప్రాణాలుండీ శవంతో సమానం. 


ఎనైత్తుణైయర్‌ ఆయినుం ఎన్నాం, తినైత్తుణైయుం 

తేరాన్‌ విజిన్‌ ఇల్‌ వుగల్‌. 144 
తప్పు చేస్తున్నామనే భావన ఆవగింజంత కూడ లేకుండా పరసతిపై వ్యామోహం 
పెంచుకోవడం ఎంతటి గొప్పవారినైనా అపకీర్తి పాలు చేస్తుంది. 

ఎళిదు ఎన ఇల్లి అప్పాన్‌ ఎయ్‌దుమ్‌ ఎంజానుం 

విళియాదు నిజ్కుం వళి 145 


సులభంగా పొందవచ్చునని అనుకొని ఇతరుల భార్యలతో ధర్మవిరుద్ధంగా 
ప్రవర్తించేవాడు అక్షీణమైన అపనిందలకు గురవుతాడు. 


31 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


పగై పావం అచ్చం పళిఎన నాన్నుం 

ఇగవావాం ఇల్‌ ఇటిప్పాన్‌ కణ్‌. 146 
ఇతరుల భార్యలతో ధర్మవిరుద్ధంగా ప్రవర్తించే వ్యక్తుల దగ్గర గూడుకట్టుకొని ఉన్న 
పగ, పాపం, భయం, అపకీర్తి మొదలైనవి తొలగిపోవు. 


అటినియలాన్‌ ఇల్‌ వాళ్‌వాన్‌ ఎన్ఫాన్‌ పిజనియలాన్‌ 

పెణ్‌మై నయవా దవన్‌. 147 
ఇతరుల భార్యలపై ఎవరికి వ్యామోహం ఉండదో, వారే ధర్మమార్గంలో గృహస్థ 
జీవితాన్ని సాగిస్తున్నవాడు అని చెప్పబడుతాడు. 

పిబిన్‌ మనై నోక్కాద పరాణ్‌మై శాన్గోర్కు 

అటబినొన్లో ఆన్ట ఒళుక్కు. 148 
ఇతరుల భార్యలను కామ దృష్టితో చూడని ఉన్నత గుణం ధర్మమార్గమే కాదు; 
అది సత్ర్రవర్తనకు హమాలయోత్తుంగ శృంగం వంటిది. 


నలక్కు ఉరియార్‌ యారెనిన్‌ నామనీర్‌ వైప్పిన్‌ 

పిబిబ్కు ఉరియాళ్‌ తోళ్‌ తోయా దార్‌. 149 
ఇతరుల భార్యల భుజాలను తాకనివారే సము[ద జలాలచే పరివెష్టింపబడిన ఈ 
లోకంలో సకల క్షేమాలను అందుకోవడానికి అర్హులు. 


అటిన్‌ వరైయాన్‌ అల్ల సెయినుం పిన్‌ వరైయాళ్‌ 

పెణ్‌మై నయవామై నను. 150 
ధర్మమార్గంలో ప్రవర్తించని వ్యక్తి చేసే పాపకర్మలలో అన్నిటి కన్న హీనమైనది పరసతిని 
మోహించడం. 


32 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


16. పాటి ఉడ్డెమై 
సహనం 


అగల్‌ వారై తాంగుం నిలం పోల త్తమ్మె 

ఇగళ్‌ వార్‌ ప్పాటుత్తల్‌ తలై. 151 
తనమీద గుంత తవ్విన వాళ్లనుకూడ క్షమించగల భూమిలాగ తనను అవహేళన 
చేసి మాట్లాడేవారి చేష్టలను సహన గుణంతో ఓర్చుకోవడమే అన్ని ధర్మాలకన్న 
మేలైన ధర్మం. 


పొటుత్తల్‌ ఇబిప్పినై ఎన్బుం అదనై 

మటబిత్తల్‌ అదనినుం నను. 152 
తనకు చేసిన ఘోరమైన అపకారాన్ని ఓర్చుకొని ఉండడం కన్న, ఆ అపకారాన్ని ఆ 
క్షణంలోనే మరిచిపోవడం ఉత్తమ గుణం. 


ఇన్‌మైయుళ్‌ ఇన్‌మై విరున్లోరాల్‌; వన్‌మైొయుళ్‌ 

వన్‌మై మడవార్‌ ప్పాటై. 153 
పేదరికంలోనే ఘోరమైన పేదరికం ఏదంటే ఇంటికి వచ్చిన అతిథులను సత్కరించలేక 
పోవడం. అదేవిధంగా శక్తులలో మహాశక్తివంతమైంది మూర్చుని చేష్టలను ఓర్చుకోవడం. 


నిజఖైయుడైమై నీంగామై వేణ్ణిన్‌ పొటై యుడైమై 

పోట్రి ఒళుగ వ్పడుం. 154 
సహనం మూర్తీభవించిన వాళ్లనే పరిపూర్ణమానవులని లోకం ప్రశంసిస్తుంది. 
ఒటుత్తారై ఒన్గాగ వైయారే, వైవ్పర్‌ 

పొటుత్తారై ప్పాన్‌ పోల్‌ పొదిన్గు. 155 


తమకు సం ప్రాప్తించిన కీడును ఓర్చుకున్నవారిని ఈ లోకం ఎంతగానో గౌరవించి 
ప్రశంసిస్తుంది. ఓర్చుకోలేక దండించేవారిని ఈలోకం ఎన్నిటికీ ప్రశంసించదు. 


33 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


ఒబుతార్కు ఒరునాళై యిస్ఫం ; పొటుత్తార్కు 

ప్పానుం తుళైెయుం పుగళ్‌. 156 
తమకు కీడు చేసిన వారిని క్షమించక ప్రతీకారం తీర్చుకొన్న వాళ్లకు ఆ ఒక్కరోజు 
మాత్రమే ఆనందంగా ఉంటుంది. వాళ్లు చేసిన కీడును మరిచిపోయి, క్షమించి 
సహనంతో ఉన్నవాళ్లకు జీవితకాల పర్యంతం కీర్తి శాశ్వతంగా ఉంటుంది. 


తిజన్‌ అల్ల తట్‌పిజర్‌ సెయ్యినుం నో నొన్లు 

అటిన్‌ అల్ల సెయ్యామై నను. 157 
ఇతరులు తమకు చేసిన దుష్కృత్యాలకు బాధపడాలి. అంతేగాని దెబ్బకు దెబ్బ 
అనే విధంగా అతనిమీద ప్రతీకారం తీర్చుకోకుండా ఉండడమే ఉత్తమ గుణం. 


మిగుదియాన్‌ మిక్కవై సెయ్‌దా రై తామ్‌ తమ 

తగుదియాన్‌ వెన్టు విడల్‌. 158 
అహంకారంతో విర్రవీగుతూ అన్యాయంగా తమకు హాని తలపెట్టేవారిని మనం 
మన సహన గుణంతో జయించవచ్చు. 


తుబన్లారిన్‌ తూయ్‌మై ఉడైయర్‌ ఇబిన్లార్‌ వాయ్‌ 

ఇన్నాచ్చొల్‌ నోజ్కి ల్పవర్‌. 159 
హద్దులుమీరి ఘోరమైన మాటలు మాట్లాడినప్పటికీ వాటిని ఓర్చుకున్నవాళ్లు 
పవిత్రమైన బుషులతో సమానమైన వాళ్లు. 

ఉణ్ణాదు నోట్బార్‌ పెరియర్‌; విజర్‌ సాల్గుం 

ఇన్నాచ్చొల్‌ నోజ్పారిన్‌ పిన్‌. 160 
ఇతరుల కఠినోక్తులను ఓర్చుకునేవారు, ఆకలి బాధను భరించి నిరాహారవ్రతం 
చేసే బుషులకన్న అత్యున్నత స్థానంలో ప్రస్తుతింపబడతారు. 


34 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


17. అళుక్కాటామై 
ఈర్ష్య 


ఒళుక్కాటా క్కొళ్ల ఒరువన్‌ తన్‌ నెంజత్తు 

అళుక్కాటు ఇలాద ఇయల్ఫు. 161 
మనసులో ఈర్ష్య, అసూయభావాలు లేకుండా జీవనం సాగించే గొప్పగుణమే 
సచ్చీలానికి మార్గంగా విరాజిల్లుతుంది. 


విళుప్పేటిన్‌ అః దు ఒప్పదు ఇల్లై యార్‌ మాట్టుం 

అళుక్కాటిన్‌ అన్‌మై పెలీన్‌. 162 
ఇతరులమీది మాత్సర్యం లేని స్వభావం ఒకరికి ఉన్నట్లయితే దానికి మించిన భాగ్యం 
వేరొకటిలేదు. 


అటిన్‌ ఆక్కం వేణ్ణాదాన్‌ ఎన్నాన్‌ విబినాక్కం 

'ఏణాదు అళుక్కటుప్పాన్‌. 163 
ధర్మమార్గాన్ని ఎవరైతే ప్రస్తుతించరో వాళ్లు మాత్రమే ఇతరుల క్షమాగుణాన్ని 
ప్రశంసించక మాత్సర్యానికి నిలయంగా ఉంటారు. 

అళుక్కా(టటిన్‌ అల్లవై సెయ్యార్‌ ఇళ్తుక్కాటిన్‌ 

ఏతం పడు పాక్కు అటిన్లు. 164 
చె డువూర్లాల్లో పయాణంచేస్తి దుఃఖం సంప్రాప్తిస్తుందని తెలిసిన వాళ్లు 
మాత్సర్యంతోకూడిన చెడ్డపనులు చేయరు. 

అళుక్కాటు ఉడైెయార్కు అదు సాలుం; ఒన్నార్‌ 

వళుక్కియుం కేడు ఈన్బదు. 165 
మాత్సర్య స్వభావం కలిగినవాళ్ల పతనానికి వేరే శత్రువులు ఎందుకు? ఆ మాత్సర్య 
స్వభావమే వారిని నాశనం చేస్తుంది. 


35 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


కొడువ్పదు అళుక్కటు ప్పాన్‌ నుట్రం ఉడువ్పదూ ఉం 

ఉణ్బదూ ఉం ఇన్టి క్కెడుం. 166 
సహాయంగా ఒకరికి ఇచ్చే వస్తువులను చూసి అసూయా గస్తుడైతే ఆ చెడ్డగుణం 
అతన్ని మాత్రమె కాదు, అతనికి చెందిన వారిని కూడ తిండికి, బట్టకు లేకుండా 
అల్లాడే పరిస్థితిని తీసుకువస్తుంది. 

అవ్విత్తు అళుక్కాటు ఉడైయానై చెయ్యవళ్‌ 

తవ్వెయై క్కాట్టి విడుం. 167 
ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవి అనీ, పేదరికాన్ని ఆమె అక్క మూదేవి (జ్యేష్టాదేవి) అనీ 
వర్షిస్తుంటారు. మాత్సర్య గుణం కలిగినవాడిని అక్కకు చూపించి చెల్లెలు అయిన 
లక్ష్మీదేవి అతన్ని వదలిపెట్టి దూరంగా వెళ్లిపోతుంది. 


అళుక్కాటు ఎన ఒరు పావి తిరుచ్చెటు 

త్తీ యుళి ఉయ్‌త్తు విడుం. 168 
మాత్సర్యమనే గుణం ఒకరి సిరిసంపదలను నాశనం చేయడమే కాక అతన్ని 
చెడుమార్లాల్లొ ప్రవర్తిల్లేటట్లుగా చేస్తుంది. 

అవ్వియ నెంజతాన్‌ ఆక్కముం, చెవ్వియాన్‌ 

కేడుం నినైక్క ప్పడుం. 169 
మాత్సర్యగుణం కలిగినవారి జీవితం సంపద్భరితంగానూ, మాత్సర్య దూరులైనవారి 
జీవితం వేదనాభరితంగానూ ఉండడం ఆశ్చర్యకరమైన వార్త అవుతుంది. 


అళుక్కటు అగన్గారుం ఇల్లై; అఃదు ఇల్లార్‌ 
పెరుక్కత్తిల్‌ తీర్‌ న్హారుం ఇల్‌. 170 


మాత్సర్యగుణం కలిగినవారు కీర్తి ప్రతిష్టతలతో విరాజిల్లినది లేదు. మాత్సర్యం 
లేని కారణంగా కీర్తి ప్రతిష్టలులేక హీనులైనవాళ్లు లేరు. 


36 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


18. వగ్గామై 
లోభం 


నడువు ఇన్టి నన్పొరుళ్‌ వెగ్గిన్‌ కుడిపొని 

క్కుటముం ఆంగే తరుం 171 
మనస్సాక్షిని తోసిరాజని ఇతరుల కుద్దేశింపబడిన వస్తువులను ఆక్రమించడానికి 
ఆశపడినట్లయితే అతని కాపురం నశిస్తుంది. అపకీర్తి వెన్నంటుతుంది. 


వడు పయన్‌ వెగ్గి ప్పళివ్పడువ చెయ్యార్‌ 

నడువ న్మై నాణు బవర్‌. 172 
సవుదృష్టిని అతిక్రమించినందు వల్ల సిగ్గుతో తలవంచుకోవలసి వస్తుందని 
భావించేవాళ్లు తమకు ఎదో ఒక లాభం దొరుకుతుందనే ఆశతో అపనిందల పాలయ్యే 
పనులు చేయరు. 


సిట్రిన్నం వెగ్గి అజిన్‌ అల్ల చెయ్యారే 

మటు ఇన్ఫం వేణ్ణుబవర్‌. 173 
ధర్మమార్గంలో శాశ్వతమైన ప్రయోజనం పొందాలనుకునేవాళ్లు తాత్కాలికమైన 
ప్రయోజనాలకు ఆశించి ధర్మ మార్గానికి విరుద్దంగా ప్రవర్తించరు. 


ఇలమ్‌ ఎన్టు వెగ్గుదల్‌ చెయ్యార్‌ పులం వెన్ట 

వున్మెయిల్‌ కాటి యవర్‌. 174 
పంచేంద్రియాలను నిగ్రహించిన మహానుభావులు పేదరికంతో బాధపడుతున్నప్పటికీ 
ఇతరుల వస్తువులను అపహరించాలని అనుకోరు. 


అగ్గి అగన్హ అటి వు ఎన్నాం యార్‌ మాట్టుం 
వెగ్గి వెజియ సెయిన్‌. 175 
ఒక వ్యక్తికి సంబంధించిన వస్తువులను ధర్మమార్గానికి విరుద్ధంగా ఆక్రమించు 
కోవాలని ప్రయత్నిస్తే ఆ వ్యక్తి ఎంత విజ్ఞుడైనప్పటికీ ఏమి ప్రయోజనం? 

37 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


అరుళ్‌ వెగ్గి ఆటిన్‌ కణ్‌ నిన్హాన్‌ పొరుళ్‌ వెఃగి 

ప్పొాల్లాద చూళ క్కెడుం. 176 
> జో 

భగవదను[గహాన్ని ఆకాంక్షించి దాన్ని పొందడం కోసం ప్రయత్నించే వారు 

పొరబాటుగానైనా సరే ఇతరుల వస్తువులకు ఆశపడి వినాశనం కొని తెచ్చుకోరు. 


వేజ్ణజ్క వెగ్గియాం ఆక్కం; విళెవయిన్‌ 

గి a 
మాణ్ణటబ్కుఅరిదాం పయన్‌. 177 
ఇతరుల వస్తువులను ఆక్రమించి ఒకడు గొప్పవాడు కావాలని ప్రయత్నిస్తే ఆ 
గొప్పదనం శ్రేయస్సును కలిగించదు. 


అగ్గామై సెల్వత్తిట్కు యాదెనిన్‌ వెగ్గామై 

వేలం విజన్‌ కై ప్పారుళ్‌. 178 
తన సిరిసంపదలు తరిగిపోకుండా ఉండాలంటే ఇతరుల వస్తువులను 
ఆక్రమించాలనే ఆలోచన ఎన్నటికీ రానివ్వకూడదు. 


అజనటీన్దు వెగ్గా అటివుడైయార్‌ చ్చేరుం 

తిబిన్‌ అథీన్దు ఆంగే తిరు. 179 
పరుల సొమ్ముకు ఆశపడకుండా ధర్మమార్గంలో నడుచుకునే మహానుభావుల 
గుణగణాలకు తగిన విధంగా సిరిసంపదలు చేకూరుతాయి. 


ఇటిల్‌ ఈనుం ఎణ్జాదు వెగ్గిన్‌ విజిల్‌ ఈనుం 

వేణ్తామై ఎన్నుం సెరుక్కు. 180 
జరగబోయే పరిణామాలను గురించి లెక్కచేయక ఇతరుల వస్తువులను 
అపహరించాలని అనుకుంటే పతనం తప్పదు. అలాంటి ఆలోచనలు లేనివారికి 
జీవితంలో విజయాలు సంప్రాప్తిస్తాయి. 


368 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


19. పుజం గూటామై 
చాటున నిందించడం 


అజం గూజాన్‌ అల్ల చెయినుం ఒరువన్‌ 

పుజం గూరాన్‌ ఎనల్‌ ఇనిదు. 181 
లోకంలో కొందరు ధర్మ పద్ధతిని [పశంసించకపోయినా, ఆ మార్గంలో 
ప్రవర్తించకపోయినా ఫరవాలేదు. కాని ఇతరుల గురించి చాటుగా మాట్లాడకుండా 
ఉండడం వాళ్లకు చాలా మంచిది. 


అటిన్‌ అళీ ఇ అల్లవై సెయ్‌దలిన్‌ తీదే 

పుబిన్‌ అళీ ఇ ప్పాయ్‌త్తు నగై 182 
ఒకరిని నేరుగా చూసినపుడు బలవంతంగా నవ్వు తెచ్చుకొని మాట్లాడి, వారు 
వెళ్లిపోయిన తరువాత వారి గురించి చెడ్డగా మాట్లాడడం ధర్మమార్గానికి విరుద్ధమైన 
పనులు చేయడంకన్న ఘోరమైంది. 


పుజిం గూటి ప్పాయ్‌త్తుయిర్‌ వాళ్‌దలిన్‌ సాదల్‌ 

అజంగూజం ఆక్కం తరుం. 183 
ఒక వ్యక్తిని ఎదురుగా చూసినప్పుడు ఒకవిధంగా, ఎదురుగా లేనప్పుడు వేరొక విధంగా 
చెప్పుడు మాటలు చెప్పి ధర్మానికి విరుద్దంగా జీవనం సాగించడం కన్న చావడం మంచిది. 


కణ్‌నిన్దు కణ్‌ అజ చ్చొల్లినుం చొల్లజ్క 

మున్‌ నిన్లు విన్‌ నోక్కాచ్చాల్‌. 184 
ఎదురెదురుగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి లోపాలను తీవ్రంగా విమర్శించినప్పటికీ 
ఫరవాలేదు. కాని జరగబోయే పరిణామాలను లెక్కచేయక తనముందు లేని ఒక 
వ్యక్తిని నిందించడం తప్పు. 


అజం జొల్లుం నెంజతాన్‌ అన్నె వుజం జొల్గుం 
వున్మైయాల్‌ కాణప్పడుం. 185 
ఇతరులను చాటుగా విమర్శించే స్వభావాన్ని బట్టి ఆ వ్యక్తి ధర్మమార్గంలో 
పయనిస్తున్నాడా లేదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు. 

39 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


పిన్‌ వళి కూటువాన్‌ తన్‌ వళి యుళ్లుం 

తిజన్‌ తెరిన్లు కూజప్పడుం. 186 
ఒకడు ఇతరులను చాటుగా నిందిస్తూ తిరుగుతున్నపుడు పరోక్షదూషణం చేసే 
వ్యక్తి పాపకార్యాలను అన్వేషించి ఘోరమైన వాటిని అతని మీద ఆపాదించడానికి 
వీలవుతుంది. 


పగచ్చొల్లి క్కేళిర్‌ ప్పిరివ్పర్‌, నగచ్చాల్లి 

నట్పాడల్‌ తేట్రాదవర్‌. 187 
తియ్యగా మాట్లాడి స్నేహబంధాన్ని కొనసాగించలేనివాళ్లు స్నేహం చెడిపోయేంత 
వరకు చెప్పుడు మాటలు మాట్లాడి స్నేహితులను కోల్పోతుంటారు. 


తున్నియార్‌ కుట్రముం తూటుం మరబినార్‌ 

ఎన్నెకొల్‌ ఏదిలార్‌ మాట్టు? 188 
సన్నిహితంగా కలసి మెలసి ఉన్న స్నేహితుల లోపాలను చాటుగా నిందిస్తూ మాట్లాడే 
స్వభావం కలిగినవాళ్లు ఇతరుల గురించి ఎన్నెన్ని మాటలు మాట్లాడుతారో కదా? 


అజన్‌ నోక్కి ఆటుం గొల్‌ వైయంపుటిన్‌ నోక్కి 

ప్పున్‌ సౌల్‌ ఉరైప్పాన్‌ పొటై? 189 
ఒకరు ఎదురుగా లేనప్పుడు అతని గురించి చెప్పుడు మాటలు మాట్లాడే వ్యక్తిని 
చూసి “ఇతన్ని మోయడం కూడ ధర్మమే” అని అనుకోవడం వల్లనే భూమి 
మోస్తున్నది. 

ఏదిలార్‌ కుట్రం పోల్‌ తం కుట్రం కాణ్లిట్‌ పిన్‌ 

తీదు ఉణ్ణో మన్నుం ఉయిర్కు. 190 
ఇతరుల దోషులను లెక్కించేవాళ్లు తమ దోషాలను కూడ లెక్కించి చూసినట్లయితే 
చాటుగా ఇతరులను నిందించే అలవాటు తొలగిపోతుంది. జీవితం కూడ 
[ప్రశాంతంగా సాగుతుంది. 


40 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


20. పయని ఇల సొల్గామై 
వ్యర్థ భాషణం 


వల్లార్‌ మునియ ప్పయన్‌ ఇల సాల్లువాన్‌ 

ఎల్లారుం ఎళ్లప్పడుం. 191 
[ప్రయోజనం లేనివీ, వ్యర్థమైనవీ అయిన మాటలు మాట్లాడుతూ అందరూ 
అసహ్యించుకునే విధంగా ప్రవర్తించే వ్యక్తిని ప్రతి ఒక్కరూ పరిహసిస్తారు. 
వయన్‌ ఇల పల్లార్‌ మున్‌ సొల్లల్‌ నయన్‌ ఇల 

నట్టార్‌ కణ్‌ సెయ్‌దలిన్‌ తీదు. 192 
ప్రయోజనం లేని మాటలు అందరి ముందూ మాట్లాడడం అనేది స్నహానికి 
వ్యతిరేకంగా నడుచుకోవడం కన్న హానికరమైంది. 


నయన్‌ ఇలన్‌ ఎన్ఫదు సాల్లుం వయన్‌ ఇల 

పారిత్తు ఉరైక్కుం ఉరై. 193 
నిష్రయోజనములైన వాటిని గురించి ఒకడు సుద్దిర్ణంగా మాట్లాడుతున్నప్పుడే, 
అతడు '“నిష్పయోజకుడు అని అతని మాటలు తెలియజేస్తాయి. 


నయన్‌సారా నన్మైయిన్‌ నీక్కుం వయన్‌ సారా 

ప్పణ్చిల్‌ సాల్‌ వల్లా రగత్తు, 194 
నిప్ప్రయోజనమైనవీ, సదాచారానికి విరుద్దమైనవీ అయిన మాటలను అందరి ముందూ 
మాట్లాడ్డం వలన ఆనందానికి భంగం వాటిల్లుతుంది, మంచి కూడ జరగదు. 


సీర్‌మై సిబిప్పాడు నీంగుం వయనిల 

నీర్‌మై ఉడెయార్‌ సాలిన్‌. 195 
సదాచార సంపన్నుడైన ఒక వ్యక్తి పనికిమాలిన మాటలు మాట్లాడ్డం వలన అతని 
బన్నత్యం, అతని గొరవం తొలగిపోతాయి. 


41 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


పయన్‌ ఇల్‌ సాల్‌ పారాట్టువానై మగన్‌ ఎనల్‌ 

మక్కట్‌ వదడి ఉనల్‌. 196 
పనికిమాలిన మాటలు మాట్లాడి ఫలితాన్ని పొందాలనుకునే వ్యక్తిని మనిషి అని 
పిలవడం కన్న పొల్లుగింజ అని పిలవడమే సముచితమైంది. 


నయన్‌ ఇల సాల్లినుం సొల్లుగ, శాన్సోర్‌ 
వయన్‌ ఇల సొల్లామై నన్ను. 197 
సజ్జనులు ప్రియం కాని మాటలు కూడ మాట్లాడవచ్చు. కాని పనికిరాని మాటలు 
మాత్రం మాట్లాడక పోవడమే మంచిది. 


అరుం వయన్‌ ఆయుం అథీవినార్‌ సాల్లార్‌ 

పెరుం పయన్‌ ఇల్లాద సాల్‌. 198 
గొప్పగొప్ప ప్రయోజనాలను పరిశోధించి తెలుసుకోగల విజ్ఞాలు పనికిమాలిన 
మాటలు ఎక్కడా మాట్లాడరు. 


పొరుళ్‌ తీర్‌న్ల పొచ్చాన్లుం సాల్లార్‌ మరుళ్‌ తీర్‌న్ల 

© © ౧ © 
మాశటు కాట్సియవర్‌. 199 
నిష్కళంకవ్వైన జ్ఞానంతో విరాజిల్లే వుహానుభావులు పొరబాటుగానైనాసరే 
పనికిమాలిన మాటలు ఎక్కడా మాట్లాడరు. 


సొల్లుగ సొల్లిన్‌ పయనుడైయ; సొల్లజ్క 
సొల్లిన్‌ వయనిలా చ్చాల్‌. 200 


ప్రయోజనం లేని మాటలను పరిత్యజించి, హృదయంలో పదిలంగా హత్తుకుపోయే 
ఉపయోగకరమైన మాటలు మాత్రమే మాట్లాడాలి. 


42 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


21. తీవినై యచ్చం 
పాప భీతి 


తీవినైయార్‌ అంజార్‌; విళుమియార్‌ అంజువర్‌ 

తీవినై ఎన్నుం సెరుక్కు. 201 

దుర్మార్గులు చెడ్డపని చేయడానికి భయపడరు. కాని చెడ్డపనులు చేయడం వల్ల 

ఆనందం కలుగుతుందని చెప్పినప్పటికీ దుష్ఫృత్యాలు చేయడానికి బుద్దిమంతులు 
డు 

భయపడతారు. 


తీయవై తీయ పయత్తలాల్‌ తీయవై 

తీయినుం అంజప్పడుం. 202 
దుషృత్యాల కారణంగా దురవస్టల పాలవుతారు. అందువలన దుషృత్యాలు నిప్పు 
కంటె కూడ భయంకరమైనవి అని భావించి వాటిని చేయడానికి భయపడాలి. 


అథివినుళ్‌ ఎల్లాం తలైయెన్స తీయ 

సెటువార్కుం సెయ్యా విడల్‌. 203 
తమకు అపకారం చేసినవారికి తిరిగి అపకారం చేయకుండా ఉండడమే అన్ని 
జ్ఞానాలలో ఉన్నత జ్ఞానమని ప్రస్తుతింప బడుతుంది. 


మటిన్లుం విజన్‌ కేడు చూళజ్క; చూళిన్‌ 

అజం జూళుం చూళ్‌ న్హవన్‌ కేడు. 204 
పొరబాటుగానైనాసరే ఇతరులకు అపకారం చేయాలని అనుకోకూడదు. అలా 
అనుకుంటే ధర్మం అతన్ని సర్వనాశనం చేస్తుంది. 


ఇలన్‌ ఎను తీయవై సెయ్యజ్క, సెయ్యిన్‌ 
ఇలన్‌ ఆగుం మట్రుం పెయర్తు. 205 
దారిద్ర్యం కారణంగా ఒకడు చెడ్డపనులు చేయకూడదు. అలాచేస్తే అతడు 
ఎల్లప్పుడూ దారిద్ర్యంలోనే బాధపడవలసి వస్తుంది. 

43 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


తీప్పాల తాన్‌ పిజర్‌కణ్‌ సెయ్యజ్క; నోయ్‌ప్పాల 

తన్నె అడల్‌ వేణ్డాదాన్‌. 206 
పాపకృత్యాల కారణంగా కలిగే వేదన తనకు అంటకూడదని భావించేవాడు తాను 
ఆ పాపకృత్యాలను ఇతరులకు చేయకుండా ఉండాలి. 


ఎనైప్పగై ఉట్రారుం ఉయ్‌వర్‌; వినైప్పగై 

వీయాదు పిన్‌ సెన్టు అడుం. 207 
ఒక వ్యక్తి ఎదుటివారి పగ నుండి తప్పించుకొని జీవనం సాగించవచ్చు. కాని అతడు 
చేసే చెడ్డపనులు తీవ్రమైన పగగా మారి అతన్ని వెన్నంటి బాధపెడుతూనే ఉంటుంది. 


తీయవై సయ్‌దార్‌ కెడుదల్‌ నిళల్‌ తన్నె 

వీయాదు అడిఉటై నటు. న 208 
ఒక వ్యక్తి నీడ ఎల్లప్పుడూ అతన్ని వెన్నంటి వస్తూనే ఉంటుంది. అదేవిధంగా చెడ్డ 
పనులు చేసేవాడి వెనుకనే ఉంటూ చెడు అతన్ని సర్వనాశనం చేస్తుంది. 


తన్నె త్తాన్‌ కాదలన్‌ ఆయిన్‌ ఎనై త్తొన్దుం 

తున్నజ్క తీవినై ప్పాల్‌. 209 
తన యోగక్షేమాలు భద్రంగా ఉండాలని కోరుకునేవాడు దుష్కృత్యాలు చేయాలని 
ఎన్నడూ అనుకోకూడదు. 


అరుంగేడన్‌ ఎన్ఫదు అటీగ మరుంగోడి 

త్తీవినై సెయ్యాన్‌ ఎనిన్‌. 210 
ధర్మమార్గం నుండి వైదొలగి ఇతరులకు అపకారం తలపెట్టని వారికి ఎలాంటి హాని 
కలగదు అనేది (గహించాలి. 


44 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


22. ఒప్పుర వణిదల్‌ 
ఉపకారం 


కైమ్మాటు వేణ్డా కడప్పాడు; మారిమాట్టు 

ఎన్‌ ఆట్రుం కొల్లో ఉలగు. 211 

ప్రత్యుపకారాన్ని ఆశించి వర్గం కురియడం లేదు. ఆ వర్గాన్ని పోలిన పెద్దలు 
యె యె ® 

ప్రత్యుపకారాన్ని ఆశించి సహాయం చేసేవాళ్లు కారు. 


తాళాట్రి త్తన పొరుళ్‌ ఎల్లాం తక్కార్కు 
వేళాణ్‌మై సెయ్‌దజ్‌ పొరుట్టు. 212 
అర్జులైనవారిని ఆదుకోవడానికే కష్టపడి సంపాదించిన సంపద ఉపయోగపడాలి. 
వుత్తేళ్‌ ఉలగత్తుం ఈణ్జుం పెబిల్‌ అరిదే 
ఒవ్పురవిన్‌ నల్లపిలి. 213 


పరోపకారం కంటె మించిన గొప్ప పుణ్యకార్యం ఈ లోకంలోనే కాదు ఇక రాబోయే 
కొత్త లోకంలోనూ చూడ్డం అరుదు. 


ఒత్తదు అటివాన్‌ ఉయిర్‌ వాళ్‌ వాన్‌; మటైయాన్‌ 

సెత్తారుళ్‌ వైక్క ప్పడుం. 214 
ఇతరులకోసం తన జీవితాన్ని అర్చించినవాడే జీవించి ఉన్నవాడు అని 
చెప్పబడుతాడు. దానికి విరుద్దంగా నడుచుకున్నవాడు మరణించిన వాడు అవుతాడు. 


ఊరుణి నీర్‌ నిజైన్షటటే ఉలగవాం 

'ఏరణివాళన్‌ తిరు. 215 
అందరూ క్షేవుంగా ఉండాలనే దృక్పథంతో జీవనం సాగించే ధీవముంతుని 
సిరిసంపదలు ప్రజలందరికీ ఉపయోగపడే జల సమృద్ధితో కూడిన చెరువు లాంటిది. 


45 


తిరుక్కుజళ్‌ ధర్మం 


వయన్‌ మరం ఉళ్లూర్‌ ప్పళ్తుత్తటాల్‌ సెల్వం 

నయన్‌ ఉడెయాన్‌ కణ్‌ వడిన్‌. 216 
దయాగుణం కలిగినవారికి సిరిసంపదలు చేకూరినట్లయితే అది ఊరి నట్టనడుమ 
విరగకాసిన ఫలవృక్షంగా అందరికీ ఉపయోగపడుతుంది. 


మరున్గాగి త్తప్పా మరత్తటాల్‌ సెల్వం 

పెరున్షగైయాన్‌ కణ్‌ వడిన్‌, 217 
అందరికీ ఉపకారం చేయాలనే ఉన్నతమైన ఉపకార గుణం కలిగిన వ్యక్తికి ఐశ్వర్యం 
చేకూరినట్లయితే అది చెట్టులోని అన్ని భాగాలు బొషధంగా ఉపయోగపడే దానితో 
సమానం. 


ఇడన్‌ ఇల్‌ వరువత్తుం ఒవ్పురవిట్కు ఒల్లార్‌ 

కడన్‌ అటీ కాట్చి యవర్‌. 218 
తవు దగ్గరున్న సిరిసంపదలు తొలగిపోయి, పేదరికంతో బాధపడుతున్న 
సమయంలోనూ ఇతరులకు సహాయం చేయాలనే పరోపకార బుద్ధి స్థిరంగా 
కలిగినవారు తమ ధర్మాన్ని వదలిపెట్టరు. 


నయన్‌ ఉడెయాన్‌ నల్‌ కూర్‌న్హాన్‌ ఆదల్‌ సెయుం నీర 

సెయ్యాదు అమైకలా వాటు. 219 
ఇతరులకు సహాయం చేయడమే తము బాధ్యతగా కలిగిన పెద్దలు ఇతరులకు 
సహాయం చేయలేని పరిస్థితుల్లో మాత్రమే తమకు పేదరికం వచ్చిందని భావిస్తారు. 


ఒప్పురవి నాల్‌ వరుం కేడు ఎనిన్‌ అః దొరువన్‌ 

విటుక్కోళ్‌ తక్కదు ఉడ్జైత్తు. 220 
ఇతరులకు ఉపకారం చేయడంవల్ల కీడు కలుగుతుందని తెలిసినప్పటికీ ఆ కీడును 
ఒకడు తనను తాను అమ్ముకొని అయినాసరే కొనదగినంత అమూల్యమైంది. 


46 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


23. ఈగై 
దానగుణం 


వజీయార్కు ఒన్టు ఈవదే ఈగ; మటటెల్లాం 

కుతి యెదిర్‌ప్పె నీరదు ఉడ్జెత్తు. 221 
లేనివాళ్లకు ఇవ్వడం మాత్రమె దానం అని చెప్పబడుతుంది. మిగిలిన వాళ్లకు 
ఇవ్వడం అనేది ఏదో ఒక ఆదాయాన్ని ఎదురు చూసి ఇవ్వడం అవుతుంది. 


నల్‌ ఆటు ఎనినుం కొళల్‌ తీదు; మేలులగం 

ఇల్‌ ఎనినుం ఈదలే నను. 222 
ఇతరుల దగ్గరి నుండి న్యాయమైన మార్గంలో ధనాన్ని సంపాదించినప్పటికీ అది 
గొప్పకాదు. దానం ఇవ్వడం వలన పరలోకం అని చెప్పబడేది లభించక పోయినప్పటికీ 
ఇతరులకు దానం ఇచ్చి, జీవించడమే మంచి జీవితంగా పరిగణింప బడుతుంది. 


ఇలన్‌ ఎన్నుం ఎవ్వం ఉరైయామై ఈదల్‌ 

కులన్‌ ఉడైయాన్‌ కళ్ళే ఉళ. 223 
తమ పేదరికంలోని బాధలను బయటికి తెలియనివ్వకుండా ఇతరులకు సహాయం 
చేయడమే ఉన్నత కుటుంబంలో జన్మించినవారి సదాచారం. 


ఇన్నాదు ఇరక్క ప్పడుదల్‌ ఇరస్టవర్‌ 

ఇన్ముగం కాణుం అళవు. 224 
పరోపకారం గుణం కలిగిన వాళ్లకు తమను వెతుక్కుంటూ వచ్చే యాచకుల ముఖాలను 
చూసి సంతోషించేవరకు వాళ్లకోసం జాలిపడడం కూడ బాధాకరంగానే తోస్తుంది. 


ఆ(టువార్‌ ఆ(టల్‌ వసి ఆటల్‌ అప్పసియై 
మాట్రువార్‌ ఆ(టలిన్‌ విన్‌. 225 
ఆకలిని ఓర్చుకోగల వ్రతాలు పాటించడం కన్న ఆకలితో అల్లాడుతున్న వాళ్లకు 
అన్నం పెట్టడమే మేలైనది. 

47 


తిరుక్కుజళ్‌ ధర్మం 


ఆ(ట్రార్‌ అళివని తీర్తల్‌; అః దొరువన్‌ 

పెటాన్‌ పారుళ్‌ వై వ్పళి. 226 
“అయ్యా! రెండు రోజులుగా పస్తు! అని చెబుతూ వచ్చే వాళ్ల ఆకలి తీర్చడం 
వ్యర్థంగా పోదు. అది తరువాతి కాలంలో తనకు ఉపకరించడానికి కూడబెట్టిన 
నిధి అవుతుంది. 


పాత్తూణ్‌ మరీ ఇ యవనై ప్పసి ఎన్నుం 

తీప్పిణి తీజ్జల్‌ అరిదు. 227 
ఇతరులతో కలసి పంచుకొని తినే అలవాటు ఉన్నవాళ్లకు “ఆకలి” అనే భయంకరమైన 
వ్యాథిరాదు. 


ఈత్తువక్కుం ఇన్ఫం అతియార్‌ కొల్‌ తామ్‌ ఉడైమె 

వైత్తు ఇళక్కుం వన్‌ కణవర్‌. 228 
దయాదాక్షిణ్యం లేనివాళ్లు పదవాళ్లకు ఎలాంటి ఉపకారమూ చేయక కూడబెట్టిన 
సిరి సంపద లన్నింటినీ పోగొట్టుకుంటారు. ఇతరులకు ఉపకారం చేయడం వలన 
కలిగే ఆనందం వాళ్లకు తెలియదు కాబోలు! 


ఇరత్తలిన్‌ ఇన్నాదు మన నిరప్పియ 

తామే తమియర్‌ ఉణల్‌. 229 
ఇతరులకు ఉపకారం చేయడం వల్ల తాము కూడబెట్టిన ఆస్టిపాస్తులు తగ్గిపోతా 
యనుకొని అంతా తామే అనుభవించాలని అనుకోవడం అనేది బిచ్చమెత్తుకోవడం 
కన్న ఖూరమైంది. 


సాదలిన్‌ ఇన్నాదదు ఇల్లై ఇనిదు అదూ ఉం 
ఈదల్‌ ఇయై యాక్కడై. 230 
మరణబాధ కన్నా యాచకులకు ఏదీ ఇవ్వలేకపోయామనే మనోవేదన చాలా పెద్దది. 


48 


తిరుక్కుజళ్‌ ధర్మం 


24. పుగళ్‌ 
కర్త 


ఈదల్‌ ఇశైవడ వాళ్‌దల్‌ అదువల్లదు 

ఊదియం ఇల్లై ఉయిర్కు. 231 
దానగుణం, తరగని కీర్తి - ఇవి తప్ప మానవ జీవితానికి ప్రయోజశుంతమైనది 
వేరొకటిలేదు. 


ఉరైప్పార్‌ ఉరైప్పవై ఎల్లాం ఇరప్పార్‌కు ఒన్టు 

ఈవార్‌ మేల్‌ నిజ్కుం పుగళ్‌. 232 
లోకంలో ప్రస్తుతించేవారి ప్రశంసలన్నీ లేనివారికి దాన ధర్మాలు చేసే దానకర్త కీర్తి 
ప్రతిష్టలకు సంబంధించినవిగానే ఉన్నాయి. 


ఒన్హా ఉలగత్తు వుయర్‌న్హ వుగళల్లాల్‌ 

పొన్గాదు నిబ్బదు ఒన్టు ఇల్‌. 233 
సాటిలేనిదిగానూ, అక్షీణమైనదిగానూ ఈలోకంలో శాశ్వతంగా ఉండేది కీర్తి తప్ప 
మరొకటి కాదు. 


నిలవరై నీళ్‌ వుగళ్‌ ఆటిన్‌ వులవరై 

ప్పోటటాదు వుత్తేళ్‌ ఉలగు. 234 
ఇక రాబోయే నూతన ప్రపంచం కూడ నేడు లోకంలో నిస్వార్ధ గుణంతో పేరు 
ప్రతిష్టలు గడించిన పెద్దలను వదలి జ్ఞానులను మాత్రం కీర్తించదు. 


నత్తంపోల్‌ కేడుం ఉళదు ఆగుం సాక్కాడుం 

విత్తగ ర్కుఅల్లాల్‌ అరిదు. 235 
కష్టాలను ఎదుర్కోవడం వల్ల తమ కీర్తి ప్రతిష్టలను పెంపొందించు కోవడమూ, 
తమ మరణంలో కూడ కీర్తి ప్రతిష్టలను నాటడమూ కార్యదక్షులకు మాత్రమే సాధ్యం. 


49 


తిరుక్కుజళ్‌ ధర్మం 


తోన్దిన్‌ పుగళోడు తోన్టుగ; అఃదిలార్‌ 

తోన్టలిన్‌ తోన్గామై; నను. 236 
ఏ వృత్తిలో నిమగ్నమై ఉన్నప్పటికీ అందులో పేరు ప్రతిష్టలు సంపాదించాలి. అలా 
వీలుకాని వాళ్లు ఆ వృత్తిలో ప్రవేశించకుండా ఉండడమే మంచిది. 


ఫపుగళ్‌వడ వాళాదార్‌ తమ్‌ నోవార్‌; తమ్మె 

ఇగళ్‌వారై నోవదు ఎవన్‌? 237 
శాశ్వతమైన పేరు ప్రఖ్యాతులతో జీవనం సాగించలేనివారు తమను తాము 
నిందించుకోవాలి. అంతేగాని తమ చేష్టలను పరిహాసపూర్వంగా మాట్లాడేవారిని 
నిందించడం ఎందుకు? 


వశై యెన్ఫ వైయత్తార్కు ఎల్లాం ఇశైయెన్నుం 
ఎచ్చం పెటా అ విడిన్‌. 238 
తమ తరువాత కూడ నిలిచి ఉండగల పేరు ప్రఖ్యాతులు సంపాదించలేకపోతే 
అది ఆ జీవితానికి ఏర్పడిన అపకీర్తి అని లోకం నిందిస్తుంది. 


వశైఇలా వణ్‌పయన్‌ కున్గుం ఇశై ఇలా 

యాక్కె పొటుత్త నిలం. 239 
పేరు ప్రఖ్యాతులు అనబడే ప్రాణంలేని వట్టి మానవ శరీరాలను మాత్రమే 
మోసినట్లయితే ఈ భూమి మంచి పంటలు పండని సారహీనమైన భూమిగా 
పరిగణింపబడుతుంది. 


వశై ఒళియ వాళ్‌వారే వాళ్‌వార్‌; ఇశై ఒళియ 
వాళ్‌వారే వాళాదవర్‌. 240 


అపకీర్తి లేకుండా జీవనం సాగించడమే జీవితం. పేరు ప్రతిష్టలు లేనివారు జీవించినా 
మరణించినా రెండూ ఒకటే. 


50 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


25. అరుళుడైమై 
దయ 


అరుట్‌ చెల్వం సెల్వత్తుళ్‌ సెల్వం; పొరుట్‌ చెల్వం 

వూరియార్‌ కణ్టుం ఉళ. 241 
క్రూరాత్ములైన దుర్మార్గులు కూడ కోట్లాది ధనాన్ని కూడబెట్టి ఉండవచ్చు. అయితే 
ఆ సంపద దయాసంపదకు సమానం కాదు. 


నల్గాటాల్‌ నాడి అరు ళాళ్ల; వల్లాట్రాల్‌ 

తేరినుం అఃదే తుఖై. 242 
ఎన్ని విధాలుగా పరిశీలించి చూసినప్పటికీ దయాగుణం కలిగి ఉండడమే జీవితానికి 
తోడుగా నిలిచే సన్మార్గమని చెప్పబడుతుంది. 


అరుళ్‌ సేర్‌న్ల నెంజినార్కు ఇల్లై ఇరుళ్‌ సర్‌న్ల 

ది థి ది 
ఇన్నా ఉలగం పుగల్‌. 243 
కరుణారస భరిత హృదయాలు అజ్ఞానమనే అంధకారంతో నిండిన ఈ వేదనా 
ప్రపంచంలో కష్టాలను అనుభవించరు. 


మన్నుయిర్‌ ఓమ్బి అరుళ్‌ ఆళ్‌ వార్కు ఇల్లెన్స 

తన్‌ ఉయిర్‌ అంజుం వినై. 244 
సకల ప్రాణిలోకాన్ని కరుణా హృదయంతో సంరక్షించడమే తమ కర్తవ్యంగా భావించిన 
పెద్దలు తమ ప్రాణాలను గురించి ఏమాత్రమూ దిగులు పడరు. 


అల్లల్‌ అరుళ్‌ ఆశ్‌ వార్కు ఇల్లై; వళి వళంగుం 
మల్లల్‌ మా జాలం కరి. 245 
హృదయంలో జాలువారే దయాగుణం కారణంగా కష్టాలను లెక్కచేయక కర్తవ్యాన్ని 
పాటించాలి అనడానికి గాలి వీచడం వలన సమర్ధవంతంగా విలసిల్లే ఈ విశాల 
ప్రపంచమె సాక్షి, 

51 


తిరుక్కుజళ్‌ ధర్మం 


పొరుళ్‌ నీంగి ప్పొచ్చాన్లార్‌ ఎన్ఫర్‌ అరుళ్‌ నీంగి 

యట 
అల్లవై సెయ్‌ దొళుగు వార్‌. 246 
దయా దాక్షిణ్యాలు లేక దుష్కృత్యాలను చేస్తూ జీవనం సాగించేవారు 
సంపద్విహినులుగానూ, బాధ్యతలను విస్మరించినవారుగానూ పరిగణింపబడతారు. 


అరు లిల్లార్కు అవ్వులగం ఇల్లే, పొరుళిల్లార్కు 

ఇవ్వులగం ఇల్లాగి యాంగు. 247 
సంపద్విహినులకు గృహస్థ జీవితం సాఫీగా జరగదు. అదే విధంగా దయాగుణం 
లేనివారి ధార్మిక బీవితం కూడ సజావుగా సాగదు. 


పొరు ళటార్‌ పూప్పర్‌ ఒరుకాల్‌; అరుళటార్‌ 

అ[టార్‌ మటాదల్‌ అరిదు. 248 
సంపదలను కోల్పోయినవాళ్లు దానిని మళ్లీ కష్టపడి తెచ్చుకోవచ్చు. దయాగుణం 
ఒకసారి కోల్పోతే మళ్లి దానిని పొందలేము. 


తెరుళాదాన్‌ మెయ్‌ప్పారుళ్‌ కణ్ణ[టాల్‌ తేరిన్‌ 

అరుళాదాన్‌ సెయ్యుం అజం. 249 
ప్రజ్ఞాపాటవాలు లేనివాడు ఒక గ్రంథంలోని మూలతత్వాన్ని తెలుసుకోవడానికి 
వీలు అవుతుందా? అదేవిధంగా దయాగుణ రహితుడు చేసే ధర్మకార్యాలు 
నిష్పయోజనాలు. 


వలియార్‌ మున్‌ తన్నె నినైక్క తాన్‌ తన్నిన్‌ 

మెలియార్‌ మేల్‌ సెల్లుం ఇడత్తు. 250 
తనకంటె బలహీనులుగా ఉన్నవాళ్లను బాధలకు గురిచేయాలని అనుకున్నప్పుడు 
తనకంటె బలవంతులైన వారి ముందు గడగడలాడుతూ భయంతో నిలబడే పరిస్థితి 
తనకు వస్తుందనేది మరిచిపోకూడదు. 


52 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


26. పులాల్‌ మటుత్తల్‌ 
మాంస విసర్జనం 


తన్‌ ఊన్‌ పెరుక్కజ్కు త్తాన్‌ పిజీదు ఊన్‌ ఉణ్ళాన్‌ 

ఎంగనం ఆళుం అరుళ్‌? 251 
తన దేహాన్ని బలిష్టం చేసుకోవడం కోసం వేరొక జీవి శరీరాన్ని ఆహారంగా 
తీసుకునేవారు ఏవిధంగా కరుణారస భరితులుగా ఉండడానికి వీలవుతుంది? 


పారుల్‌ ఆట్బి పోటా దార్కు ఇల్లి; అరుళాట్సి 

ఆంగిల్లై ఊన్‌ తిన్సృవర్కు. 252 
సంపదలను కూడబెట్టి సంరక్షించలేనివారికి “సంపద్భరితుడు? అనే ప్రశస్తిలేదు. 
అదేవిధంగా మాంసాహారం స్వీకరించేవాళ్లకు 'కరుణామూర్తులు” అనే ప్రశస్తి లేదు. 


వడై కొణ్లార్‌ నెంజం పోల్‌ ననూ ఊక్కాదు ఒన్టన్‌ 

ఉడల్‌ సువై ఉణ్జార్‌ మనం. 253 
ఆయుధాన్ని ప్రయోగించేవాళ్ల హృదయమూ, ఒక ప్రాణి శరీరాన్ని తినే వాళ్ల 
హృదయమూ కరుణారసం నిండిన హృదయాలుగా ప్రశంసింపబడవు. 


అరుళల్లదు యాదెనిల్‌ కొల్లామై కోజల్‌ 

పోరుళల్లదు అవ్వూన్‌ తినల్‌. 254 
ప్రాణులను చంపకుండా ఉండడం దయాగుణం. చంపడం దయారహితమైన 
పని. అందువల్ల మాంసాహారం తీసుకోవడం “ధర్మం” అనిపించుకోదు. 


ఉణ్జామై ఉళ్లదు ఉయిర్‌నిలై ఊన్‌ ఉణ్ణ 
అణ్ఞాత్తల్‌ సెయ్యాదు అళబు. 255 
ప్రాణులను ఆహారంగా తీసుకోవడానికై మురికి గుంట కూడ నోరు తెరవదు. 
మాంసాహారం తిననివాళ్లు ఉన్నందువలన ఎన్నో జంతువులు చావకుండా 
జీవిస్తున్నాయి. 

53 


తిరుక్కుజళ్‌ ధర్మం 


తినల్‌ పొరుట్టాల్‌ కొల్లాదు ఉలగు ఎనిన్‌ యారుం 

విలై ప్పారుట్టాల్‌ ఊన్‌ తరువార్‌ ఇల్‌. 256 
లోకంలో ప్రజలు మాంసం తినడం కోసమే ప్రాణులను చంపుతున్నారు. ఆవిధంగా 
ప్రాణులను చంపకుండా ఉంటే మాంసం అమ్మె వృత్తిని ఎవరూ స్వీకరించరు. 


ఉణ్జామై వేణుం వులా అల్‌ పిజిదు ఒనన్‌ 

పుణ్‌ అదు ఉణర్వార్‌ ప్పెటీన్‌. 257 
మాంసం అనేది వేరొక ప్రాణి శరీరం మీది పుండు అని గ్రహించినవాళ్లు దాన్ని 
తినకుండా ఉంటారు. 


సెయిరిన్‌ తలైప్పిరిన్స కాట్బియార్‌ ఉణ్జార్‌ 

ఉయిరిన్‌ తలై ప్పిరిన్ష ఊన్‌. 258 
నిర్మల హృదయంగల బుద్ధిమంతులు ఒక జీవి ప్రాణాలు తీసి దాని మాంసం 
తినాలని అనుకోరు. 


అవి సౌరిన్దు ఆయిరం వేట్టలిన్‌ ఒన్దన్‌ 

ఉయిర్‌ సెగుత్తుఉణ్డామై నన్ను. 259 
నెయ్యి మొదలైన హోమ ద్రవ్యములను అగ్ని గుండంలో వేసి ఆహుతి గావించి 
యజ్ఞాలు చేయడం కన్న తినడం కోసం ఒక ప్రాణిని చంపకుండా ఉండడం మంచిది. 


కొల్లాన్‌ పులాలై మటుత్తానై క్కె కూప్పి 

ఎల్లా ఉయిరుం తొళుం. 260 
మాంసం తినని వాళ్లను మాంసం కోసం ప్రాణులను చంపకుండా ఉన్నవాళ్లను 
ఈ లోకంలో ఉన్న సమస్త జీవరాశులు నమస్కరించి ఆశీర్వదిస్తాయి. 


54 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


౧౧. తవం 
తపస్సు 


ఉట్రనోయ్‌ నోన్టల్‌ ఉయిర్‌క్కు ఉబుకణ్‌ సెయ్యామై 

అటే తవత్తిబ్కు ఉరు. 261 
దేనినైనా ఎదుర్కొని భరించే హృదయం కలిగి ఉండడమూ, ఏ ప్రాణినీ 
హెంసించకుండా ఉండడమూ “తపస్సు” అని చెప్పబడుతుంది. 


తవముం తవముడ్డై యార్కు ఆగుం, అవం అదనై 

అఃదిలార్‌ మేజ్కొళ్వదు. 262 
పట్టుదలా, మనోనిగ్రహమూ కలిగిన వాళ్లకీ తపోఫలం లభ్యమవుతుంది. కాబట్టి నియమ 
నిష్టలతో కూడిన జీవన విధానం సాగించలేని వాళ్లు తపస్సు చేయడం నిష్ప్రయోజనం. 


తుఅన్దార్కు త్తుప్పురవు వేణ్ణి మటిన్లార్‌ కొల్‌ 

మృటై యవర్‌ గళ్‌ తవం? 263 
సన్యాసులకు సహాయంగా ఉండాలనే ఆకాంక్ష కారణంగా తాము అనుస్టింపవలసిన 
తపోధర్మాలను మిగిలిన వాళ్లు విస్మరించకూడదు. 


ఒన్నార్‌ త్తెజిలుం ఉవగ్గారై ఆక్కలుం 

ఎణ్జిన్‌ తవత్తాన్‌ వరుం. 264 
వునోద్ధెర్యంతో, సంయవునంతో, తపస్సును దృఢంగా సాగించినప్పుడే 
అనుకొన్నమాత్రం చేత శత్రువులను శిక్షించడం మిత్రులను రక్షించడం వీలవుతుంది. 
వేణ్ణియ వేణ్ణియాంగు ఎయ్‌దలాల్‌ సెయ్‌ తవం 

ఈణ్బు ముయల ప్పడుం. 265 


స్టిరచిత్తముతో తపస్సు కొనసాగించినట్లయితే తాము కోరుకున్నది కోరుకున్నట్లు 
పొందడానికి వీలు అవుతుంది. కాబట్టి తపస్సును ఒక దీక్షగా కొనసాగించాలి. 


55 


తిరుక్కుజళ్‌ ధర్మం 


తవం సెయ్‌వార్‌ తంకరుమం సెయ్‌వార్‌, మటు అల్లార్‌ 

అవం సెయ్‌వార్‌ ఆశ్రైయుళ్‌ పట్టు. 266 
వినయం, దయాగుణం, కష్టాలను సహించగల ఓర్మి, తపోనిష్థ - ఇవి గలిగినవాళ్లు 
మాత్రమే తమ కర్తవ్యాలను నిర్వహించగలరు. అది లేనివాళ్లు ఆశాపాశ మోహంలో 
తగులుకొని వ్యర్థకార్యకలాపాల్లో లీనమవుతారు. 


సుడ చ్చుడరం పొన్‌పోల్‌ ఒళివిడుం, తున్భం 

సుడ చ్చుడ నోట్‌క్కిజ్‌ పవర్కు. 267 
తమను తాము కృశింప జేసుకొని ఒక లక్ష్యం కోసం తపస్సు కొనసాగించేవాళ్లు 
ఎలాంటి కష్టాలు ఎదురైనప్పటికీ పుటంలో పెట్టిన బంగారంలాగ దశదిశలా కీర్తితో 
విరాజిల్లగలరు. 


తన్నుయిర్‌ తాన్‌ అజ ప్పెటానై ఏనైయ 

మన్నుయిర్‌ ఎల్లాం తొళుం. 268 
“నాప్రాణం” అనే మమకారం, “నేను అనే అహంకారమూ లేనివాళ్లను ఈలోకం 
పస్తుతిస్తుంది. 

కూటం గుదిత్తలుం కైకూడుం నో(టలిన్‌ 

ఆ(టల్‌ తలై ప్పట్ట వర్కు. 269 
ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ వాటిని ఎదురొడ్డి లక్ష్యాన్ని అందుకోవడం కోసం 
దృఢంగా నిలబడినవారు మరణాన్నికూడ ఎదిరించి జీవనం సాగించగలరు. 


ఇలర్‌ పలర్‌ ఆగియ కారణం నోట్సార్‌ 

సిలర్‌ పలర్‌ నోలాదవర్‌. 270 
మనోధైర్యం కలిగిన వాళ్లు కొద్దిగాను, మనోధైర్యం లేనివాళ్లు అధికంగాను ఉండడం 
వలన కార్యోత్సాహం లేనివాళ్లు అధికంగా ఉండడానికి కారణమవుతున్నది. 


56 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


28. కూడా ఒళ్లుక్కం 
దుష్ప్రవర్తన 


వంజ మన త్తాన్‌ పడిట్రొళుక్కం బూతంగళ్‌ 

ఐన్టుం అగత్తే నగుం. 271 
సత్ర్రవర్తన కలిగినవాడిలాగ లోకాన్ని వోసగించే వంచకులను చూసి 
పంచభూతాత్మకమైన అతని దేహంలోని భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం 
అనే పంచభూతాలు తమలో తామే నవ్వుకుంటాయి. 


వానుయర్‌ తోట్రం ఎవన్‌ సెయ్యుం తన్నెంజం 

తాన్‌ అథి కుట ప్పడిన్‌? 272 
తమ హృదయానికి ఇది నేరమని తెలిసినప్పటికీ దానిని చేసేవారు కాషాయ వస్తాలతో 
కూడిన సన్యాసి వేషం వేసుకున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనమూ లేదు. 


వలియిల్‌ నిలైమైయాన్‌ వల్గురువం పెట్రం 

పులియన్‌ తోల్‌ పోర్తుమేయ్‌న్‌ దటు. 273 
మనసును నిగ్రహించలేనివాళ్లు తపోవేషం వేసుకోవడం ఎలాంటిది అంటే ఆవు 
పులితోలు కప్పుకొని పంటపాలం మేయడంతో సమానం. 


తవమ్‌ మటైన్టు అల్లవై సెయ్‌దల్‌ వుదల్‌ మటైన్టు 

వేట్టు వన్‌ వుళ్‌ సిమిళ్‌త్తటు. 274 
పొదల్లో దాక్కుని వేటగాడు పక్షులను వలపన్ని పట్టుకోవడానికీ, తపోవేషంలో 
ఉన్నవాళ్లు పాపకార్యాలు చేయడానికీ ఎలాంటి వ్యత్యాసమూ లేదు. 


వ(టు అట్రేం ఎన్నార్‌ వడిట్రొళుక్కం ఎటు ఎటు ఎను 

ఏదం వలవుం తరుం. 275 
“అయ్యో ఎంతటి పనిచేశాము?” అని తమకు తామే బాధపడవలసిన పరిస్థితి, 
అన్ని బంధాలను తెంచుకున్నాము అని అబద్దాలు చెబుతూ లో కాన్ని మోసగించేవాళ్లకు 


కలుగుతుంది. 
57 


తిరుక్కుజళ్‌ ధర్మం 


నెంజిల్‌ తుబివార్‌ తుబిన్లార్‌ పోల్‌ వంజిత్తు 
వాళ్‌ వారిన్‌ వన్‌ కణార్‌ ఇల్‌. 276 


నిజంగానే ఐహిక బంధాలను ఛేదించుకోకుండా పైపైకి సన్యాసుల లాగ జీవనం 
సాగించే వంచకులకన్న క్రూరాత్ములు వేరొకరు లేరు. 


పుజిం కున్లి కణ్ణనైయ రేనుం అగం కుని 

మూక్కిల్‌ కరియార్‌ ఉడెత్తు. 277 
గురివింద గింజ పైకి చూడ్డానికి ఎరగా ఉన్నప్పటికీ గింజ అడుగు భాగంలో 
కనిపిస్తున్న నలుపులాగ, పైన చూడ్డానికి మనోహరంగా కనిపించినప్పటికీ అంత 
రంగంలో మలిన హృదయం కలిగినవారు లోకంలో ఉన్నారు. 

మనత్తదు మాశు ఆగ మాణ్ఞార్‌ నీరాడి 

మటైన్దు ఒళుగు మాన్దర్‌ వలర్‌. 278 


నీటిలో మునిగినవాళ్లు తమను తాము మరుగుపరచుకొన్నట్లు పెద్దలు అనే పేరుతో 
తమను తాము మరుగుపరచుకొనిన కళంక హృదయులు తిరుగుతుంటారు. 


కణైెకొడిదు యాళ్‌కోడు సెవ్విదు; ఆంగన్న 

వినైవడు పాలాల్‌ కొళల్‌. 279 
నేరుగా ఉన్న బాణం ప్రాణులను వధిస్తుంది. వంపు తిరిగిన యాళ్‌ వాయిద్యం 
మధురమైన సంగీతాన్ని వర్టిస్తుంది. అదే విధంగానే ప్రజల గుణగణాలను వాళ్ల 
చేష్టలద్వారా తెలుసుకోగలము. 

మళిత్తలుం నీట్టలుం వేణ్డా; ఉలగం 

పళిత్తదు ఒళిత్తు విడిన్‌. 280 


దుశ్చర్యలను వదలిపెట్టక ఒక సన్యాసి తలను బోడిచేసుకొని జడలను పెంచుకొని 
బాహ్యవేషాన్ని మార్చుకుంటే అది ప్రపంచాన్ని మోసగించడం అవుతుంది. 


58 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


29. కళ్గామై 
దొంగతనం 


ఎళ్లామై వేణఖ్ణవాన్‌ ఎన్నాన్‌ ఎనైత్తు ఒన్టుం 

కళ్గామై కాక్కదన్‌ నెంజు. 281 
ఇతరుల వస్తువులను దొంగిలిద్దామనే ఆలోచన తన హృదయంలోనికి రాకుండా 
చూసు (రక్షించుకునే వాడే పరిహాసానికి గురికాకుండా జీవనం సాగించగలడు. 


ఉళ్లత్తాల్‌ ఉళ్లలుం తీదే, విజన్‌ పారుళై 

క్కళత్తాల్‌ కళ్వేం ఎనల్‌. 282 
౧౧౨౨ 

ఇతరుల సొత్తును మోసంతో అపహరిద్దావుని ఆలోచించడమే దోషంగా 

పరిగణింపబడుతుంది. 


కళవినాల్‌ ఆగియ ఆక్కం అళవు ఇటిన్టు 

ఆవదు పోల క్కెడుం. 283 
దొంగతనం చేసి డబ్బులు కూడబెట్టడం మొదట గొప్పగా తోచినప్పటికీ, ఆ చేష్టల 
కారణంగా పూర్వమున్న సంపదలు కూడ హరించుకొని పోతాయి. 


కళవిన్‌ కణ్‌ కన్టియ కాదల్‌ విశైవిన్‌ కణ్‌ 

వీయా విళుమన్‌ తరుం 284 
దొంగలించడమనే తీరని ఆకాంక్ష కారణంగా జరిగేపరిణామాలు ఆ వ్యక్తికి తీరని 
దుఃఖాన్ని కలిగిస్తుంది. 

అరుళ్‌ కరుది అన్ఫుడైయ రాదల్‌ పొరుళ్‌ కరుది 

ప్పాచ్చాప్పు ప్పార్పార్‌ కణ్‌ ఇల్‌. 285 
మరుగునదాగి ఉండి, సమయం చూసి ఇతరుల వస్తువులను దొంగలిద్దాము అని 
అనుకునేవారి దగ్గర దయగా, (పమగా నడుచుకునే సదాచారం ఉండదు. 


59 


తిరుక్కుజళ్‌ ధర్మం 


అళవిన్‌ కణ్‌ నిను ఒళుగల్‌ ఆట్రార్‌ కళవిన్‌ కణ్‌ 

కన్టియ కాదలపర్‌. 286 
తవు జీవితాన్ని సక్రవుంగా ఏర్పరచుకోలేనివాళ్లు ఇతరుల సామ్మును 
అపహరిద్దామనే చింతనలో ఉంటారు. 


కళవు ఎన్నుం కారటీ వాణ్‌మై అళవు ఎన్నుం 

ఆ(టల్‌ వురిన్హార్‌ కణ్‌ ఇల్‌. 287 
పరిమితి తెలుసుకొని జీవనం సాగించేవారి దగ్గర దొంగలిద్దామనే దుష్టచింతన 
ఉండదు. 


అళవు అటీన్లార్‌ నెంజతు అజం పోల నిబ్బుం 

కళవు అటిన్హార్‌ నెంజిల్‌ కరవు. 288 
బుజుప్రవర్తన గల వారి హృదయం ధర్మమార్గంలో ప్రవర్తిల్లుతుంది. అపహరిద్దామనే 
వారి హృదయం అడ్డదిడ్డమైన వంచనా మార్గంలో వెళ్తుంది. 


అళవల్ల సెయ్‌దాంగే వీవర్‌ కళవల్ల 

మ్మటైయ తేట్రాదవర్‌. 289 
దొంగతనం చేయడం తప్ప, ఇతరములైన సన్మార్గ పద్దతుల్గొ ప్రవర్తించనివారు 
మితిమీరిన చేష్టల కారణంగా తమ జీవనాన్ని కోల్పోతారు. 

కళ్వార్కు త్తళ్లుం ఉయిర్‌నిలై; కళ్వార్కు 

త్తళ్లాదు వుత్తే ళులగు. 290 
దొంగతనం చేసేవారు ప్రాణాలతో జీవించడం కూడ కష్టమే. దొంగతనం గురించి 
ఏమా[త్రమూ ఆలోచంచని వారికి ప్రశంసలతో కూడిన నూతన ప్రాపంచిక జీవితం 


తప్పుకుండా లభిస్తుంది. 


60 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


30. వాయ్‌మై 
సత్యం 


వాయ్‌మై ఎనప్పడువదు యాదు ఎనిన్‌ యాదు ఒనుం 

తీమై ఇలాద సాలల్‌. 291 
ఇతరులకు నువ్వుగింజ మొన అంత కీడు కూడా కలిగించని మాటలు మాట్లాడ్డమే 
సత్యమని చెప్పబడుతుంది. 


పొయ్‌మైయుం వాయ్‌మై ఇడత్త పురై తీర్‌స్ప 

నన్మై వయక్కుం ఎనిన్‌. 292 
నిర్దోషమైన శుభాలను కలిగించేదైతే అసత్యమైన మాటలు కూడ సత్యమని చెప్పదగిన 
స్థాయిని పొందగలుగుతాయి. 


తన్‌ నెంజు అలీవదు పొయ్యజ్క; పొయ్‌త్తపిన్‌ 

తన్‌ నెంజే తన్నె చ్చుడుం. 293 
మనస్సాక్షికి వ్యతిరేకంగా అబద్ధం చెప్పకూడదు. అలా చెబితే చెప్పినవారి మనసె 
అతన్ని ఈసడిస్తుంది. 

ఉళ్లత్తాల్‌ పొాయ్యాదు ఒళుగిన్‌ ఉలగత్తార్‌ 

ఉళ్లత్తుళ్‌ ఎల్లాం ఉళన్‌. 294 
హృదయంలో ఎన్నడూ అసత్యం గురించి తలుచుకోకుండా జీవనం సాగించేవాళ్లు 
ప్రజల హృదయాలలో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. 


మనతొడు వాయ్‌మై మొళియిన్‌ తవతొడు 

దానం సెయ్‌వారిన్‌ తలై. 295 
పెదవి నుండి వచ్చే పైపై మాటలు కాక మనస్ఫూర్తిగా సత్యమే మాట్లాడేవాళ్లు 
తపోధనుల కన్న, దానగుణం కలిగిన వాళ్ల కన్న ఉన్నతులుగా పరిగణింపబడుతారు. 


61 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


పొయ్యామై అన్న వుగళ్‌ ఇల్ల; ఎయ్యామై 

ఎల్లా అబిముం తరుం. 296 
అబద్దాలు చెప్పకుండా జీవనం సాగించడమే ఉత్కృష్టమైన జీవితం అవుతుంది. 
ధర్మమార్గంలో సకల శుభాలను కలిగించే జీవితం అదొక్కటే. 


పొయ్యామై పొయ్యామై ఆటిన్‌ అజం విటి 

సెయ్యామై సెయ్యామై నన్ను. 297 
చేయకూడనిది చేయడం వలన కలిగే వుంచికన్న అబద్దాలు చెప్పకుండా 
ధర్మమార్గంలో ప్రవర్తించిన మంచి సకల శుభాలను కలిగిస్తుంది. 


పుజమ్‌ తూయ్‌మై నీరాన్‌ అమైయుం; అగం తూయ్‌మై 

వాయ్‌మై యాల్‌ కాణప్పడుం. 298 
స్నానం చేయడం వలన శరీరంపైన నున్న మురికి మాత్రమే తొలగిపోతుంది. మనసు 
మలినం కాకుండా పరిశుద్ధంగా ఉండాలంటే మాటల్లో, చేతల్లో సత్యం ఉండాలి. 
ఎల్లా విళక్కుం విళక్కల్ల, శాన్గోర్కు 

ప్పాయ్యా విళక్కె విళక్కు. 299 
బయటి చీకటిని పారదోలే దీపంకన్న హృదయంలోపల ఉన్న చీకటిని తొలగించే 
సత్యమనే దీపం ఒక్కటే ఒకరిని సర్వోన్నతుడని నిరూపించే సముద్భాసిత దీపం 
అవుతుంది. 


యామ్‌ మెయ్యా క్కణ్ణ వట్రుళ్‌ ఇల్లై ఎనైత్తానుం 
వాయ్‌మైయిన్‌ నల్లపిటి. 300 
సత్యానికి మించిన ధర్మం వేరేదీ లేదన్నది పరిశోధించి తెలుసుకొన్న సత్యం. 


62 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


31. వెగుళామై 
కోపం 


సెల్‌ ఇడత్తు క్కాప్పాన్‌ సినం కాప్పాన్‌; అల్‌ ఇడత్తు 

కాక్కిన్‌ ఎన్‌ కావాక్కాల్‌ ఎన్‌? 301 
ఎవడు తనకోపాన్ని చెల్లుబాటు అయ్యేచోట బహిర్గతం చేయకుండా అణచుకొని 
ఉంటాడో వాడే కోపాన్ని నిగ్రహించినవాడు. చెల్లుబడి కానిచోట కోపాన్ని నిగ్రహిస్తే 
ఏమి? నిగహించకపోతే ఏమి? 


సెల్లా ఇడత్తు చ్చినం తీదు; సెల్లిడత్తుం 

ఇల్‌ అదనిన్‌ తీయ పిటి. 302 
బలవంతులపై కోపాన్ని ప్రదర్శించకూడదు. అలా చేస్తే కీడు కలుగుతుంది. 
బలహీనులపై కోపం చూపిస్తే దాని కంటె మించిన కీడు కలుగుతుంది. 


మటబత్తల్‌ వెగుళియై యార్‌ మాట్టుం తీయ 

పిఅత్తల్‌ అదనాన్‌ వరుం. 303 
ఎవరిమీద కోపం తెచ్చుకున్నప్పటికీ మరుక్షణమే దానిని మరిచిపోవాలి. లేకపోతే 
ఆ కోపమే తీవ్రమైన చెడు పరిణామాలకు కారణమవుతుంది. 


నగ్రెయుం ఉవగైయుం కొల్లుం సినత్తిన్‌ 

పగైయుం ఉళవో విజ? 304 
కః పగించుకున్న వాళ్లకు ముఖ వికసనం మాత్రమేకాదు. మానసికానందం కూడ 
దూరమవుతుంది. 

తన్న త్కాన్‌ కాక్కిన్‌ సినం గాక్క; కావాక్కాల్‌ 

తన్నైయే కొల్లుం సినం. 305 
ఒకడు తనను తాను కాపాడుకోవాలంటే కోపాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. 


లేకపోయినట్లయితే ఆ కోపమే అతన్ని సర్వనాశనం చేస్తుంది. 
63 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


సినమ్‌ ఎన్నుం సేర్‌న్హారై క్కొల్లి ఇనమ్‌ ఎన్నుం 

ఏమ ప్పుఖైయై చ్చుడుం. 306 
కోపమనే అగ్ని కోపగించుకున్నవారిని మాత్రమేకాక అతని బంధువులను సహితం 
నాశనం చేస్తుంది. 


సినత్తై ప్పారుళ్‌ ఎను కొణ్జవన్‌ కేడు 

నిల త్తటైన్టాన్‌ కై పిళైయాదటు. 307 
ఎవరైతే నేలను గట్టిగా చరుస్తారో వారి చేతికి మాత్రమే బాధ కలుగుతుంది. కోపాన్ని 
సదాచారంగా కలిగిన వ్యక్తి పరిస్థితి కూడ అంతే. 


ఇణర్‌ ఎరి తోయ్‌వు అన్న ఇన్నా సెయినుం 

వుణరిన్‌ వెగుళామై నన్ను. 308 
ఒకడు తనను మంటల్లో కాల్చడం లాంటి కష్టాలకు గురిచేసినప్పటికీ వాడు 
పశ్చాత్తాపంతో తిరిగివచ్చినపుడు అతనిపై కోపగించకుండా ఉండడమే మంచిది. 


ఉళ్లియదు ఎల్లాం ఉడన్‌ ఎయ్‌దుం ఉళ్లత్తాల్‌ 

ఉళ్లాన్‌ వెగుళి ఎనిన్‌. 309 
హృదయంలో ఎన్నటికీ కోపం దరిచేరనివ్వకుండా చూసుకోవాలి. అలా కోపాన్ని 
దగ్గరికి రానివ్వకుండా చూసుకున్నట్లయితే అతను కోరుకున్న వన్నీ సిద్ధిస్తాయి. 


ఇటిస్టార్‌ ఇటిన్దార్‌ అనైయర్‌; సినత్తె 

త్రుజిన్లార్‌ తుబిన్లార్‌ తుఖై. 310 
ఎల్లలు లేని కోపంతో మండిపడేవాళ్లు చనిపోయిన వాళ్లతో సమానం. కోపాన్ని 
సమూలంగా నిర్మూలించిన వాళ్లు తాపసులతో సమానం. 


64 


తిరుక్కుటిళ్‌ ధర్మం 
౩౬. ఇన్నా సెయ్యావ్వై 
అపకారం 


సిజిప్పు ఈనుం సెల్వం పెటినుం పిజర్‌క్కు ఇన్నా 

సెయ్యామై మాశు అట్రార్‌ కోళ్‌. 311 
అంతులేని ఐశ్వర్యం లభిస్తుందని చెప్పినప్పటికీ దానికోసం ఇతరులకు కీడు 
చేయకుండా ఉండడంలో నిర్మల హృదయులు పూనిక కలిగి ఉంటారు. 


కటుత్తు ఇన్నా సెయ్‌దవ క్కణ్ణం మటుత్తు ఇన్నా 

సెయ్యామై మాశు అట్రార్‌ కోళ్‌. 312 
కోపంలో ఒకరు మాటల ద్వారాగాని, చేష్టలద్వారా గాని తనను కష్టాల పాలు 
చేస్తున్నప్పుడు ఆ కష్టాలను తిరిగి అతనికి కలిగించకుండా సహనంతో ఓర్చుకోవడమే 
ఉత్తమ వ్యక్తుల సిద్దాంతం. 

సెయ్యామల్‌ సెట్రార్కుం ఇన్నాద సెయ్‌ద పిన్‌ 

ఉయ్యా విళ్తుమం తరుం. 313 
ఎవరికీ ఎలాంటి కీడు కలిగించకుండా ఉన్న వ్యక్తికి ఒక శత్రువు హాని కలిగిస్తే, 
దానికి బదులుగా కలిగే కీడు ఆ శత్రువును తీవ్రమైన వేదనకు గురిచేస్తుంది. 


ఇన్నాసెయ్‌దారై ఒటుత్తల్‌ అవర్‌ నాణ 

నన్నయం సెయ్‌దు విడల్‌. 314 
ఒక వ్యక్తి తనకు కీడు చేసినట్లయితే ఆ వ్యక్తిని దండించడం సరియైన పద్దతి కాదు. 
ఆ వ్యక్తి సిగ్గుతో తలవంచుకునేలా అతనికి మేలు చేయడమే సరైనది. 


అటివినాన్‌ ఆగువదు ఉణ్ణో విణజిదిన్‌ నోయ్‌ 
తమ్‌ నోయ్‌ పోల్‌ పోట్రాక్కడై. 315 
ఎదుటివారికి వచ్చే కష్టాలను తన కష్టాలుగా భావించి వాళ్లను ఆదుకోవడానికి 


ముందుకు రానివాళ్లు ప్రజ్ఞావంతులైతే మాత్రం ఏం ప్రయోజనం? 
65 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


ఇన్నా ఎనత్తాన్‌ ఉణర్‌న్షవై తున్నామై 
వేణ్టుం పిజన్‌ కణ్‌ సెయల్‌. 316 
తన జీవితంలో తాను అనుభవించిన కష్టాలను ఇతరులకు కలిగించకుండా జాగ్రత్త 


వహించాలి. 


ఎనైత్తానుం ఎం జాాన్లుం యార్కుం మనత్తాన్‌ ఆం 

మాణా సెయ్యామై తలై. 317 
ఎప్పుడూ, ఎవరికీ, ఏవిధమైన హాని కలిగించే పనులు చేయాలని మనసులో సైతం 
అనుకోకుండా ఉండడమే ధర్మాలలో ఉత్తమ ధర్మమవుతుంది. 


తన్‌ ఉయిర్కు ఇన్నామై తానటివాన్‌ ఎన్‌కోలో 

మన్నుయిర్కు ఇన్నా సెయల్‌? 318 
ఇతరులు కలిగించే కష్టాలవలన తనకేర్పడే దుఃఖాన్ని తెలిసినవాడు తాను ఆ కష్టాలను 
ఇతరులకు కలిగించకూడదు కదా? 


పిఅర్‌క్కు ఇన్నా ముల్బగల్‌ సెయ్యిన్‌ తమక్కు ఇన్నా 

విజ్బగల్‌ తామే వరుం. 319 
“ఇతరులకు హాని కలిగించాము” - అని ఒకడు సంతోషిస్తున్నపుడే అదే హాని అతన్ని 
పట్టుకొని పీడిస్తుంది. 

నోయ్‌ ఎల్లాం నోయ్‌ సెయ్‌దార్‌ మేల వాం; నోయ్‌ సెయ్యార్‌ 

నోయిన్నై వేణ్టుబవర్‌. 320 
కీడు చేయాలని ఎవరైతే అనుకుంటారో వాళ్లకే కీడుకలుగుతుంది. కాబట్టి కీడులేని 
జీవితాన్ని కొరుకునేవాళ్లు ఇతరులకు ఎలాంటి పరిస్థితుల్లోనూ హాని తలపెట్టకూడదు. 


66 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


3౩. కొలామె 
(ep) యా 
అహింస 
అజివినై యాదెనిల్‌ కొల్లామై కోబిల్‌ 
పిజవినై ఎల్లాం తరుం. 321 


ఏ ప్రాణినీ చంపకుండా ఉండడమే ఉత్తమ ధర్మం. హింస దుష్కర్మలకు కారణ 
మవుతుంది. 


వగుత్తు ఉణ్ణు వల్లుయిర్‌ ఓమ్బుదల్‌ నూలోర్‌ 

తొగుత్తవటుళ్‌ ఎల్లాం తలై. 322 
ఉన్నవారు లేనివారు అనే భేదభావం లేకుండా కలిగినదానిని అందరితో కలసి 
పంచుకొని, జీవనం సాగించాలి అనే సమదృష్టికి సాటి అయినది వేరొకటి లేదు. 


ఒన్హాగ నల్లదు కొల్లామై; మటు అదన్‌ 

పిన్‌సార ప్పాయ్యామై నన్ను. 323 
ముఖ్యమైన ధర్మాలలో మొట్టమొదటిదిగా చెప్పబడేది అహింస. దాని తరువాత 
చెప్పదగింది సత్యం. 


నల్లాజు ఎనప్పడువదు యాదెనిన్‌ యాదొన్గుం 

కొల్లామై సూళుం నెటీ. 324 
“ఏ ప్రాణినీ చంపకూడదు? అనే సదాచారాన్ని పరిరక్షించడమే ధర్మమార్గమని 
చెప్పబడుతోంది. 


నిలై అంజి నీత్తారుళ్‌ ఎల్లాం కొలై అంజి 

క్కొల్లామై సూళ్‌వాన్‌ తలై. 325 
ప్రాపంచిక జీవితంపై విరక్తి చెంది సన్యాసం తీసుకునే వాళ్లకన్న హింసను అసహ్యించు 
కొని, అహింస పద్ధతిని అనుసరిస్తున్నవాడే సర్వోన్నతుడు. 


67 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


కొల్లామై మేట్కొ౭బ్ణ ఒళ్తుగువాన్‌ వాళ్‌ నాళ్‌ మేల్‌ 

సెల్లాదు ఉయిరుణ్టుం కూటు. 326 
తన జీవితంలో “ఎ ప్రాణినీ చంపకూడదు? అనే పూనికతో ధర్మమార్గాన్ని 
అనుసరిస్తున్న వ్యక్తి గొప్పదం చూసి వురణం కూడ అతని ప్రాణాలను 
తీసుకోవడానికి భయపడుతుంది. 


తన్‌ ఉయిర్‌ నీప్పినుం సెయ్యజ్కి, తాన్‌ వీణజిదు 

ఇన్నుయిర్‌ నీక్కుం వినై. 327 
తన ప్రాణాలు పోయేటట్లుగా ఉన్నప్పటికి దానిని కాపాడుకోవడం కోసం ఇంకొకరి 
ప్రాణాలను హరించేపని చేయకూడదు. 


నన్గాగుం ఆక్కం పెరిదెనినుం శాన్లోర్కు 

క్కొన్గాగుం ఆక్కం కడై. 328 
చంపడంవల్ల ఎంతో లాభం చేకూరుతుందని చెప్పినప్పటికీ సదాచార పరాయణులు 
ఆ లాభాన్ని హినంగానే భావిస్తారు. 


కొలై వినైయర్‌ ఆగియ మాక్కళ్‌ వులై వినైయార్‌ 

ఫున్‌ మై తెరివా రగత్తు. 329 
విచక్షణా జ్ఞానం లేకుండా ప్రవర్తించే హంతకులను పెద్దలు నీచమైన జన్మలుగా 
భావిస్తారు. 

ఉయిర్‌ ఉడంబిన్‌ నీక్కియార్‌ ఎన్న; సెయిర్‌ ఉడంబిన్‌ 

సెల్లాత్తీ వాళ్త్‌క్కై యవర్‌, 330 
పేదరికంతో, రోగంతో, మిక్కిలి హీనమైన జీవితం గడుపుతున్న వాళ్లు పూర్వం 
ఎన్నో హత్యలు చేసి ఉంటారని మన పూర్వీకులు చెబుతారు. 


68 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


34. నిలైయామై 
అస్థిరత 


నిల్లాద వటై నిలై యిన ఎన్టు ఉణరుం 
వుల్లణి వాణ్‌ మై కడై. 331 
అశాశ్వతమైన వాటిని శాశ్వతమని నమ్మడం అజ్ఞానం అవుతుంది. 


కూత్తాట్ట అవైక్కుళా త్తటే బజరుం జెల్వం 

పోక్కుం అది విఖీస్తట్రు. 332 
కూడబెట్టన సిరిసంపదలు ఒకరిని వదలి పోవడం, నాటకం ముగిసిన వెంటనే 
ప్రజలు నాటక రంగాన్ని వదలిపోవడం వంటిది. 


అజ్కా ఇయల్‌ పిటు చ్చెల్వం; అదు పెట్రాల్‌ 

అజ్కువ ఆంగే సయల్‌. 333 
మనం సంపాదిస్తున్న సంపద అశాశ్వతమని (గ్రహించి, ఆ సంపదను అప్పుడే 
శాశ్వతమైన సత్కార్యాలకు వినియోగించాలి. 


నాళ్‌ ఎన ఒన్టుపోల్‌ కాట్టి ఉయిర్‌ ఈరుం 

వాళ్‌ అదు ఉణర్వార్‌ ప్పెటీన్‌. 334 
జీవితం అంటే ఎమిటో అవగతం చేసుకున్న వాళ్లకు “రోజూ? అనేది ఒక వ్యక్తి 
ఆయుస్సును కోసివేస్తున్న “కత్తి అనేది తెలుసు. 

నాచ్చెటు విక్కుళ్‌ మేల్‌ వారామున్‌ నల్వినై 

మేట్‌ చెను సెయ్యవ్పడుం. 335 
జీవితం అశాశ్వతమని తెలుసుకొని ప్రాణాలున్నపుడే మంచి పనులు చేయడానికి 
పూనుకోవాలి. 


69 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


నెరునల్‌ ఉళన్‌ ఒరువన్‌ ఇన్రిల్లై ఎన్నుం 

పెరుమై ఉడెత్తు ఇవ్వులగు. 336 
“నిన్న ప్రాణాలతో ఉన్న వ్యక్తిని నేడు లేకుండా చేశాము” అనే అహంకారాన్ని ఒక 
ప్రశస్తిగా కలిగి ఉంది ఈలోకం. 


ఒరు పొళుదుం వాళ్‌వదు అణియార్‌ కరుదుబ 

కోటియుం అల్ల వల. 337 
ఒక్క క్షణమైనా జీవితసత్యాన్ని గురించి ఆలోచించనివారే అపరిమితమైన కోరికలతో 
మనసులో కోటలు కట్టుతుంటారు. 


కుడంబై తనిత్తు ఒళియ ప్పుళ్‌ వబిన్ద ట్రే 
ఉడంబోడు ఉయిరిడై నటు. 338 
శరీరానికి ప్రాణానికి ఉన్న సంబంధం గుడ్డుకు పక్షికూనకు ఉన్న సంబంధం వంటిది. 


ఉటింగువదు పోలుం శాక్కాడు; ఉజంగి 

విళిప్పదు పోలుం పిజప్పు. 339 
శాశ్వతం కాని ఈ జీవితంలో నిద తరువాత మేలుకోవడం లాంటిది పుట్టుక, తిరిగి 
మేలుకోవడానికి వీలుకాకుండా ని[దపోవడమే చావు. 


వుక్కిల్‌ అవ్వెన్దిన్ధు కొల్లో ఉడంబినుళ్‌ 

తుచ్చిల్‌ ఇరుస్స ఉయిర్కు? 340 
ఈ దేహంలో నివాసమున్న ప్రాణం అక్కడి నుండి విడిపోతే అది ప్రవేశించడానికి 
వేరే చోటులేదు. 


70 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


35. తుజవు 
త్యాగం 
యాదనిన్‌ యాదనిన్‌ నీంగియాన్‌ నోదల్‌ 
అదనిన్‌ అదనిన్‌ ఇలన్‌. 341 


ఒకరి కున్న ఎన్నో వ్యామోహాలలో ఏ ఒక్క వ్యామోహాన్ని వదలుకొన్నప్పటికీ 
పర్కొనబడిన ఆ వ్యామోహం కారణంగా వచ్చే దుఃఖం అతన్ని సమీపించదు. 
వేణ్ణిన్‌ ఉణ్ణాగ త్తుబిక్క; తుబిన్హ ఏన్‌ 

ఈణ్బు ఇయట్‌ పాల వల. 342 
ఒకరిని కష్టాలు పట్టి పీడించకుండా ఉండాలంటే అన్నీ ఉన్న సమయంలో 
వాటినన్నింటినీ వదులుకున్నట్లయితే, అతడు ఈలోకంలో పొందగలిగే సుఖాలు 
ఎన్నో ఉంటాయి. 


అడల్‌ వేణుం ఐనన్‌ పులత్తై, విడల్‌ వేణుం 

వేణ్ణియ ఎల్లాం ఒరుంగు. 343 
పంచేం[దియాలను నిగహంచడం, పంచేందియాలు అభిలషించేవాటిని 
పరిత్యజించడం సన్యాసలక్షణం. 


ఇయల్బాగుం నోన్సిట్‌కు ఒన్జు ఇన్మై ఉడైమై 

మయలాగుం మటుం పెయర్త్తు. 344 
సర్వసంగ పరిత్యాగమే సన్యాసానికి ముఖ్యమైంది. ఒకదానిమీద మమకారం 
పెంచుకుంటే అది మెల్ల మెల్లగా పెరుగుతూ మనిషిని మైమరపింప జేస్తుంది. 


మటుం తొడర్పాడు ఎవన్‌ కొల్‌ పిజప్పు అటుక్కల్‌ 
ఉటార్కు ఉడంబు మిగై? 345 
“పుట్టకి వలన కలిగే కష్టాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నించే సన్యాసులకు వాళ్ల 


శరీరమే వాళ్లకు భారంగా ఉన్నప్పుడు వేరే బంధాలు ఎందుకు? 
71 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


యాన్‌ ఎనదు ఎన్నుం సెరుక్కు అటుప్పాన్‌ వానోర్‌క్కు 
ఉయర్‌న్హ ఉలగం వుగుం. 346 
నేను, నాది అన అహంకారాన్ని పూర్తిగా వదలుకొన్నవాడు ప్రపంచమంతటా 


[పశంసింపబడుతాడు. 


పట్రి విడా అ ఇడుంబైగళ్‌ పటినై 

వటి విడా అ దవర్కు. 347 
కోరికలపై వ్యామోహం పెంచుకున్నట్లయితే తీరని దుఃఖం వదలకుండా పట్టి 
పీడిస్తుంది. 

తలై వృట్టార్‌ తీర త్తుబిన్లార్‌; మయంగి 

వలై ప్పట్టార్‌ మటై యవర్‌. 348 
అరకొరగా కాక పూర్తిగా సర్వసంగ పరిత్యాగం చేసినవారే అత్యున్నత స్థానం 
అందుకుంటారు. ఆవిధంగా చేయనివాళ్లు అజ్ఞానమనే వలలో చిక్కుకుంటారు. 


వ(ట(టట కళ్ళే పిజప్పు అజుక్కుం; మటు 

నిలైయామై కాణప్పుడుం. 349 
బంధాలను త్యజించినట్లయితే, పుట్టుక కారణంగా సంక్రమించే సుఖదుఃఖాలు 
తొలగిపోతాయి. లేకపోతే ఆ సుఖదుఃఖాలు వుళ్లీవుళ్లీ రాగల పరిస్థితులు 
సంప్రాపిసాయి. 

వట్రుగ పట్రు(ట్రాన్‌ ప ట్రినై; అప్ప టై 

ప్పటుగ వటు విడబ్ము. 350 
వ్యామోహ రహితుని పై మాత్రమే భక్తి నద్ధలు కలిగి ఉండాలి. సన్యాసులు తమ 
బంధాలను తెంచుకోవడానికి అటువంటి వారిపై పెట్టుకొన్న అభిమానం సహాయం 
చేసుంది. 


72 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


36. మెయ్యుణర్తల్‌ 
నిజతత్త ప్ర 


పొరుళ్‌ అల్ల వటై ప్పారుళ్‌ ఎను ఉణరుం 
మరుళాన్‌ ఆం మాణా ప్పిజప్పు. 351 
అసత్యమైన వాటిని సత్యమైనవిగా నమ్మిన వ్యక్తి జీవితం సజావుగా సాగదు. 


ఇరుళ్‌ నీంగి ఇన్సం వయక్కుం మరుళ్‌నీంగి 

మాను అబు కాట్బ్‌యవర్కు. 352 
మత్తు నుండి బయటపడి నిర్మలమైన సత్యాన్ని అవగతం చేసుకున్నప్పుడు మన 
అజ్ఞానం బయట పడుతుంది. మంచి జరుగుతుంది. 


ఐయత్తిన్‌ నీంగి త్తెళిన్దార్కు వైయత్తిన్‌ 

వానం నణియదు ఉడ్జెత్తు. 353 
సందేహాలను సక్రమ పరిశోధనల ద్వారా తొ లగించుకున్నవాళ్లకు భూమికన్న ఆకాశం 
చాలా దగ్గరగా ఉన్నదనే భావన కలుగుతుంది. 


ఐయుణర్వు ఎయ్‌దియ క్కణ్ణుం బయమ్‌ ఇన్టే 
మెయ్యుణర్వు ఇల్లాదవర్కు. 354 
నిజతత్వ్వాన్ని అన్వేషించి అవగతం చేసుకోలేనివాళ్లు జితేంద్రియులైనప్పటికీ 
దానివలన వారికి ఎలాంటి ప్రయోజనము లేదు. 


ఎప్పారుళ్‌ ఎత్తన్మైత్తు ఆయినుం అప్పారుళ్‌ 

మెయ్‌ ప్పారుళ్‌ కాణ్బదు అథివు. 355 
బాహ్యస్వరూపాన్ని చూసి మోసపోకుండా దాని నిజస్థితిని తెలుసుకోవడమే 
నిజతత్త్వం. దీనినే జ్ఞానం అంటారు. 


73 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


కటు ఈణ్టు మెయ్‌ ప్పారుళ్‌ కణ్లార్‌ తలైప్పడువర్‌ 

మటు ఈణు వారా నెటి. 356 
తాపస జీవితానికి కావలసిన అన్ని అర్హతలు సంపాదించి నిజతత్వ్వాన్ని తెలుసుకొని 
జీవనం సాగించేవారు మళ్లీసంసార జీవితాన్ని అభిలషించరు. 


ఓర్‌త్తు ఉళ్లం ఉళ్లదు ఉణరిన్‌ ఒరుతలైయా 

ఎవ 

ప్పర్‌త్తు ఉళ్ల వేణ్డా వీజివ్పు. 357 
నిజతత్వాన్ని పరిశోధించి కచ్చితంగా అవగాహన చేసుకున్నవాళ్లు మళ్లీ పుట్టుక 
ఉంటుందని అనుకోరు. 


పిఅప్పు ఎన్నుం పేదైమై నీంగ చ్చిఅప్పు ఎన్నుం 

సెంబొరుళ్‌ కాణ్బదు అథివు. 358 
మరుజన్మ అని పిలువబడే అజ్ఞానాన్ని తొలగించి నిర్మలమైన సత్యాన్ని స్థాపించడమే 
నిజతత్త్వం. 


సార్బు ఉణర్‌న్లు సార్చు కెడ ఒళుగిన్‌ మట్రళిత్తు 

చార్‌ తరా సార్తరుం నోయ్‌. 359 
కష్టాలు మనల్ని సమీపించకుండా ఉండాలంటే ఆ కష్టాలకు కారణమైన వాటిని 
తెలుసుకొని వాటిమీదున్న వ్యామోహాన్ని తొలగించుకోవాలి. 


కామం వెగుళి మయక్కం ఇవై మూన్దన్‌ 

నామం కెడ క్కెడుం నోయ్‌. 360 
ఇష్టాయిష్టాలు, అజ్ఞానం వీటికి అవకాశం ఇవ్వని వాళ్లను పీడించాలని వచ్చే కష్టాలు 
నశించిపోతాయి. 


74 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


37. అవా అటుత్తల్‌ 
కోరికలు 


అవా ఎన్బఎల్లా ఉయిర్కుం ఎంజాన్థుం 

తవా అప్పిజిప్పు ఈనుం విత్తు, 361 
కోరికను అన్ని ప్రాణుల్లోనూ, అన్ని కాలాల్లోనూ తప్పకుండా కనిపించి మొలకెత్తే 
విత్తు అని చెప్పవచ్చు. 


వేణ్టుంగాల్‌ వేణుం వీజవామై; మటు అదు 

వేణామై వేణ్ణవరుం. 362 
కోరికల కారణంగా “జన్మించకనే ఉండవలసింది? అని ఒకడు పరితపించే స్థితికి 
చుట్టుముట్టిన కష్టాలు, కోరికలను చంపుకోలేనపుడు కలుగుతుంది. 


వేణ్టామై అన్న విళు చ్చెల్వం ఈల్జిల్లె 

యాఖణ్జుం అద్దు ఒవదు ఇల్‌. 363 
కష్టాలకు హెతువైన కోరికలను వద్దు అని చెప్పి తిరస్కరించడం లాంటి గొప్ప 
సంపద వేరేది లేదు. దానికి సాటివచ్చే సంపద మరెక్కడా లేదనే చెప్పాలి. 


తూ ఉయ్‌మై ఎన్ఫదు అవా విన్‌మై; మటు అదు 

వా అయ్‌మై వేణ్ణవరుం. 364 
మనో నిర్మలత్వము అంటే పేరాశలు లేకపోవడమే. అలాంటి నిర్మలత్వము, సత్యనిష్ట 
కలిగిన వారికే లభిస్తుంది. 


అ(టవర్‌ ఎన్నార్‌ అవా అట్రార్‌; మటైయార్‌ 
అ[టటాగ అటదు ఇలర్‌. 365 


ఆశాపాశములను ఛేదించుకున్నవారీ సన్యాసులు. ఆశలను పూర్తిగా వదలుకోని 
వారు పవిత్రమైన తాపసులు కాలేరు. 


75 


తిరుక్కుజళ్‌ ధర్మం 


అంజువదు ఓరుం అజనీ ఒరువనై 

వంజిప్పదు ఓరుం అవా. 366 
ఒకరిని వంచనతో నాశనం చేయడానికి కోరిక కారణంగా ఉంటోంది. అందువలన 
కోరీకలకు బానిస కాకూడదనే భయంతో జీవనం సాగించాలి. 


అవావినై ఆట అటుప్పిన్‌ తవావినై 

తాన్‌ వేణ్ణుమ ఆట్రాన్‌ వరుం. 367 
జీవితం సజావుగా సాగాలంటే తనలోని పేరాశను పూర్తిగా వదలిపెట్టాలి. 

అవా ఇల్లార్కు ఇల్లాగుం తున్నం; అద్దు ఉళ్ణేల్‌ 

తవా అదు మేన్మల్‌ వరుం. 368 
కోరికలను పూర్తిగా తొలగించుకొన్న వాళ్లకు కష్టాలు రావు. కోరికలు ఉన్నవాళ్లకు 
వరుసగా కష్టాలు సంప్రాప్తిస్తుంటాయి. 

ఇన్పం ఇడైయజాదు ఈణ్రుం అవా వెన్నుం 

తున్పత్తుళ్‌ తున్ఫం కెడిన్‌. 369 
తీవ్రమైన సంతాపాన్ని కలిగించే పేరాశను పారదోలినపుడే జీవితం సంతోషంగా 
సాగుతుంది. 


ఆరాఇయట్కె అవా నీప్పిన్‌ అన్నిలై యే 
పేరా ఇయట్కె తరుం. 370 


పరాశను తొలగించుకొని జీవనం సాగిస్తే సహజంగానే అంతులేని సుఖం 
సమకూరుతుంది. 


76 


తిరుక్కుటిళ్‌ ధర్మం 


38. ఊళ్ట్‌ 
ప్రాకృతిక స్థితి 


ఆగు ఊళ్లాల్‌ తోన్టుం అశైవిన్మై క్కెప్పారుళ్‌ 

పోగు ఊళాల్‌ తోన్టుం మడి. 371 
ప్రాకృతిక స్థితి అనుకూలంగా ఉంటే సోమరితనం లేని కార్యదీక్ష అలవడుతుంది. 
ప్రతికూలంగా ఉంటే వినాశానికి దారితీసే అలసతను కలిగిస్తుంది. 


ఏదై ప్పడుక్కుం ఇళవు ఊలి; అథటివగటుం 

ఆగల్‌ ఊళ్‌ ఉటక్కడ్జై. 372 
వినాశాన్ని కలిగించే ప్రాకృతిక స్ధితి వలన అవివేకం, సానుకూలమైన ప్రాకృతిక స్ధితి 
వలన వివేకం సంప్రాప్తిస్తాయి. 


నుణ్ణియ నూల్‌ వల కణ్పినుం మట్రుం తన్‌ 

ఉణ్మె అటీవే మిగుం. 373 
జ్ఞానాన్ని పెంపొందించే (గ్రంధాలు ఎన్ని చదివినప్పటికీ అతనికి ప్రకృతి సహజంగా 
అబ్బిన జ్ఞానమే అధిగమించి నిలుస్తుంది. 


ఇరువేటు ఉలగత్తు ఇయట్కె; తిరు వేటు 

తెళ్లియర్‌ ఆదలుం వేటు. న 374 
లోకంలో ప్రాకృతిక ధర్మం రెండు విభిన్న రూపాలలో ఉన్నాయి. ఒకరు 
ధనవంతులుగానూ, వేరొకరు బుద్ధిమంతులుగానూ ఉండడమే ఆ విభీదం. 


నల్లవై ఎల్లా అమ్‌త్తీయ వాం తీయవుం 

నల్లవాం సెల్వం సెయయబజ్కు. 375 
(2) 

వుంచి చేయాలని పఏయత్నించిన పుడు అది చెడ్డగానూ, చెడ్డ చేయాలని 

ప్రయత్నించినపుడు అది మంచిగానూ ముగుస్తుంది. దీనినే ప్రాకృతిక ధర్మం 


అంటారు. 
77 


తిరుక్కుజళ్‌ ధర్మం 


వరియినుం ఆగావాం పాలల్ల; ఉయ్‌త్తు 

చ్పొరియినుం పోగాదమ. 376 
తనకు స్వంతం కానివాటిని ఎంతగా రక్షించినప్పటికీ అవి దక్కకుండా పోతుంటాయి. 
తమకు స్వంతమైనవి ఎక్కడ పడవేసినప్పటికీ అవి ఎక్కడికీ వెళ్లవు. 


వగుత్తాన్‌ వగుత్త వగై యల్లాల్‌ కోడి 

తొగుత్తార్కుం తుయ్‌ త్తల్‌ అరిదు. 377 
ప్రాకృతిక ధర్మం నిర్ణయించిన ప్రకారం బీవితం సాగించక పోయినట్లయితే కోట్ల 
కొలది ధనం కూడబెట్టినప్పటికి దాన్ని అనుభవించడం అసాధ్యమే. 


తుటబిప్పార్‌ మన్‌ తువ్పుర విల్లార్‌ ఉట్రపాల 

ఊట్టా కళియుం ఎనిన్‌. 378 
ఇక అనుభవించడానికి ఏదీ లేదు అనే స్థిరచిత్తం కలిగినవాళ్లకు తమను పట్టి 
పిడించగల భావావేశాలు తొలగిపోయినట్లయితే సన్యాసం స్వీకరిస్తారు. 


నన్గ్ఫు ఆంగాల్‌ నల్లవా క్కాణ్బవర్‌ అన్జు ఆంగాల్‌ 

అల్లల్‌ వడువదు ఎవన్‌? 379 
మంచి చెడు జీవితంలో మారిమారి వస్తుంటాయి. మంచిని చూసి సంతోషించేవారు 
చెడుకలిగినపుడు మాత్రం ఎందుకు హృదయావేదన చెందాలి? 


ఊళిన్‌ పెరువలి యావుళ? మటొను 

సూళినుం తాన్‌ ముస్టుబుం. 380 
ప్రాకృతిక ధర్మాన్ని మార్చి వేరొక పరిస్థితిని ఏర్పరచాలని ప్రయత్నించినప్పటికీ 
ప్రాకృతిక ధర్మం ముందుగా వచ్చి నిలుస్తుండడం వలన ప్రాకృతిక ధర్మం కంటి 
బలీయమైంది వేరేది ఉంది? 


78 


తిరుక్కుజళ్‌ 


Il 
మతెరుళల్‌ 
అ౮ం 


తిరుక్కుజళ్‌ 


80 


తిరుక్కుటిళ్‌ అర్థం 


39. ఇటైమాట్సి 
రాజార్హత 


వడెకుడి కూళ్‌ అమైచ్చు నట్పు అరణ్‌ ఆజుం 

ఉడైయాన్‌ అరశరుళ్‌ ఎటు. 381 
సవురోత్సాహంతో కూడిన సైన్యం, బుద్ధివుంతులైన ప్రజలు, అంతులేని 
ఐశ్వర్యము, ఎలాంటి లోపాలు లేని మంత్రులు, నిర్మలమైన స్నేహం, దుర్భేద్యమైన 
దుర్గం - ఈ ఆరు అంశాలు కలిగినవాడే రాజు పురుషులలో సింహం లాంటివాడు. 


అంజామై ఈగై అటీవు ఉక్కం ఇన్నాన్లుం 

ఎంజామై వేస్దణబ్కు ఇయల్ప్బు. 382 
సాహసం, దయాగుణం, మెధాశక్తి సమున్నత లక్ష్యాలను అందుకోవడానికి చేస్తున్న 
ప్రయత్నం - ఈ నాలుగు గుణాలు రాజుకు ఉండవలసిన అర్హతలు. 


తూంగామై కల్వి తుణివుడైమై ఇమ్మూన్టుం 

నీంగా నిలన్‌ ఆళ్ళవటబ్ము. 383 
కాలయాపన చేయకవెంటనే వని ప్రారంభించడం, జ్ఞానం, సాహసం, ఈ మూడు గుణాలు 
దేశాన్ని పరిపాలించే రాజుకు అత్యావశ్యకములైన, శాశ్వతంగా ఉండవలసిన గుణాలు. 


అటిన్‌ ఇళుక్కాదు అల్లవై నీక్కి మటిన్‌ ఇళుక్కా 

మానం ఉడైయదు అరను. 384 
ధర్మ మార్గం నుండి వైదొలగక, ఎలాంటి దోష కృత్యాలు చేయక శౌర్య పరాక్రమాలతో, 
సౌశీల్యాది గుణాలతో పరిపాలన సాగించిన వారే సర్వోత్తములు. 


ఇయ(టలుం ఈట్టలుం కాత్తలుం కాత్త 

వగుత్తలుం వల్లదు అరను. 385 
న్యాయమైన పద్ధతులలో నిధిని సమకూర్చుకోవడం, ప్రభుత్వ ఆదాయాన్ని వృద్ధి 
చేయడం, కూడబెట్టన ధనాన్ని పరిరక్షించడం, ప్రణాళికల ద్వారా దానిని సక్రమ 


పద్ధతులలో వ్యయం చేయడం ఒక సమర్థవంతమైన మంచి ప్రభుత్వ లక్షణం. 
81 


తిరుక్కులిళ్‌ ఆం 


కాట్బిక్కు ఎళలియన్‌ కడుం జొల్లన్‌ అల్లనేల్‌ 

మీక్కూజుం మన్నన్‌ నిలం. 386 
తనను దర్శించడానికి వచ్చే వాళ్లకు సులభంగా దర్శనమిస్తూ, కఠినమైన మాటలు 
మాట్లాడక, సదాచార వర్తనముతో కూడిన రాజును మాత్రమే ఈ లోకం ప్రశంసిస్తుంది. 


ఇన్‌ సొలాల్‌ ఈత్తు అళిక్క వల్గార్కు త్తన్‌ సౌలాల్‌ 


తాన్‌ కణ్ణనైత్తు ఇవ్వులగు. 387 
మాటల్లో తీయదనం, ఇతరులకు సహాయం చేసి ఆదుకోవాలనే స్వభావం కలిగిన 
వాళ్లకు ఈలోకమే తమ వశమవుతుంది. 


ముటైసెయ్‌దు కాప్పాటుం మన్నవన్‌ మక్కట్కు 

ఇట్టి ఎను వైక్కప్పడుం. 388 
నీతి నియమాలతో ప్రభుత్వాన్ని నడుపుతూ, ప్రజలను సంరక్షించే పాలకుడు 
మాత్రమే ప్రజానాయకుడని ప్రస్తుతింపబడతాడు. 

సెవికైవ్ప చ్పొట్‌ పాటుక్కుం వణ్బుడై వేస్పన్‌ 

కవిగై క్కీళ్‌ త్రంగుం ఉలగు. 389 


చెవులను బద్దలు చేయగల కఠినమైన మాటలను ఓర్చుకోగలిగిన సత్ప్రవర్తన కలిగిన 
వ్యక్తి పరిపాలించే ప్రభుత్వాన్ని ప్రజలు గౌరవిస్తారు. 


కొడై అళి సెంగోల్‌ కుడి ఓంబల్‌ నాన్గ్లుం 

ఉడైయాన్‌ ఆం వేస్తర్కు ఒళి. 390 
సుఖజీవనానికి కావలసిన వన్నీ సమకూర్చి దయా హృదయంతో ధర్మమార్గంలో 
రాజ్య పరిపాలన సాగించి ప్రజలను సంరక్షించిన రాజే స్తుతి పాత్రుడు. 


82 


తిరుక్కుటిళ్‌ అర్థం 


40. కల్వి 
విద్య 


కజ్కి కశడట క్కట్బివై; కటపిన్‌ 

నిజ్క అదట్ము త్తగ. 391 

దోషరహితమైన వాటిని లోపాలు తొలగేంతవరకు అభ్యసించాలి. నేర్చుకోవలసిన 

వాటిని క్షజ్ణంగా నేర్చుకోవాలి అని అర్థం. నేర్చుకొన్న తరువాత దాని ప్రకారం 
డు 

నడచుకోవాలి. 


ఎణ్‌ ఎన్న ఏనై ఎళుత్తెన్స ఇవ్విరణ్టుం 

కణ్‌ ఎన్న వాళుం ఉయిర్కు. 392 
అంకెలు, అక్షరాలు అనే జ్ఞాన నేత్రాలు కలిగినవారే ప్రాణాలతో ఉన్నవాళ్లుగా 
పరిగణింపబడుతారు. 


కణ్‌ ఉడైయర్‌ ఎన్ఫవర్‌ కటోర్‌; ముగత్తు ఇరణ్బు 

పుణ్‌ ఉడైయర్‌ కల్లాదవర్‌. 393 
కళ్లు లేకున్నప్పటికీ విద్యావంతులైనట్లయితే కళ్లున్న వారిగానే పరిగణింపబడుతారు. 
విద్యావిహీనుడికి కళ్లున్నప్పటికీ అవి పుళ్లుగానే భావింప బడుతాయి. 


ఉవప్పత్తలై క్కూడి ఉళ్లప్పిరిదల్‌ 

అనైత్తే వులవర్‌ తొళిల్‌. 394 
సంతోషం పొంగులు వారు తుండగా స్నేహంతో సంచరించడం, విడిపోతున్నపుడు 
హృదయావేదన చెందడం పండితుల స్వభావం. 


ఉడైయార్‌ మున్‌ ఇల్లార్‌ పోల్‌ ఏక్కటుం కట్రార్‌ 
కడ్టెయరే కల్లాదవర్‌. 395 
పండితులముందు జ్ఞాన శూన్యుల వలె వినములై నిలుచుండి ఇంకా నేర్చుకోవాలనే 


ఆసక్తి లేనివాళ్లు నీచమానవులుగా పరిగణింపబడుతారు. 
83 


తిరుక్కుబిళ్‌ ఆం 


తొట్టనైత్తు ఊటుం మణట్కేణి మాన్హర్కు 

కటనైత్తు ఊటుం అటీవు. 396 
తవ్వగా తవ్వగా ఊటనీరు లభిస్తున్న విధంగా చదవగా చదవగా జ్ఞానం పెరుగుతూనే 
ఉంటుంది. 


యాదానుం నాడామాల్‌ ఊరామాల్‌ ఎన్నొరువన్‌ 

శాస్తుజైయుం కల్గొద వాటు. 397 
విద్యావంతులకు అన్ని దేశాల్లొనూ, అన్ని గ్రామాలలోనూ, గౌరవ మర్యాదలు ఉండగా, 
ఒకడు చనిపోయేంత వరకు చదవకుండా కాలం వ్యర్ధం చేయడం ఎందుకో కదా? 


ఒరుమైక్కణ్‌ తాన్‌ కట కల్వి ఒరువజ్కు 

ఎళుమైయుం ఏమాప్పు ఉడెత్తు. 398 
ఒక తరంలో నేర్చుకున్నవిద్య ఏడేడు తరాలకూ సురక్షితంగా ఉంటుంది. 

తామ్‌ ఇన్ఫుటువదు ఉలగు ఇన్‌ బుబిక్కణు 

కాముటువర్‌ కట్రటిన్లార్‌. 399 
తమకు ఆనందం కలిగించే విద్యాజ్ఞానం ప్రపంచాని కంతా ఆనందమివ్వడం చూసి 
జ్ఞానులు మళ్లీ మళ్లీ పెక్కువిద్యలు నేర్చుకోవాలని అభిలపిస్తారు. 

కేడు ఇల్‌ విళు చ్చెల్వం కల్వి ఒరువజ్కు 

మాడు అల్ల మటై యవై. 400 
విద్య ఒక్కటే నశించిపోని సంపద. దానికి సరిసమానమైన సంపద వేరొకటి లేదు. 


84 


తిరుక్కుటిళ్‌ అర్థం 


41. కల్లామై 
విద్యా విహినత 


అరంగు ఇన్టి వట్టు ఆడి యట్రే నిరంబియ 

నూల్‌ ఇన్టి క్కోట్టి కొళల్‌. 401 
పరిపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదించకుండా సభలో మాట్లాడ్డం గడులు గీయని 
చదరంగం బల్లమీద పావులు జరపడానికి ప్రయత్నించడం వంటిది. 


కల్లాదాన్‌ సొాట్కాము టుదల్‌ ములైయిరణుం 

౧ a Co 
ఇల్లాదాళ్‌ పెట్‌ కాముటుట్రు. 402 
చదువురాని వ్యక్తి మాట్లాడుతున్న మాటలు వినాలని కోరుకోవడం వక్షోజాలు లేని 
యువతిని మోహించడంతో ఉపమించవచ్చు. 


కల్గాదవరుం నని నల్లర్‌ కట్రార్‌ మున్‌ 

సొల్గాదు ఇరుక్క ప్పెటీన్‌. 403 
చదువుకొన్న వాళ్ల ముందు ఎదీ మాట్లాడకుండా ఉండడం అలవాటు 
చేసుకున్నట్లయితే చదువు రానివాళ్లు కూడ మంచివాళ్లుగానే పరిగణింప బడుతారు. 


కల్లాదాన్‌ ఒట్పం కళియ నన్టు ఆయినుం 

కొల్లార్‌ అణివుడైయార్‌. 404 
చదువురాని వ్యక్తికి సహజ సిద్ధంగానే తెలివితేటలు ఉన్నప్పటికీ ఆ వ్యక్తిని విద్యలో 
సమున్నతమైన వాడిగా జ్ఞాన సంపన్నులు అంగీకరించరు. 


కల్లా ఒరువన్‌ తగైమై తలైప్పెయ్‌దు 

సొల్గాడ చ్పోర్వు వడుం. 405 
విద్యాగంధం బొత్తిగా లేనివాళ్లు తమను తాము మేధావంతులుగా చూపించు 
కోవడానికి వేసుకొన్న దొంగవేషం, బాగా చదువుకొన్న పండితుల ముందు వాళ్లు 


మాట్లాడుతున్నప్పుడు చెదరి పోతుంది. 
85 


తిరుక్కులిళ్‌ ఆం 


ఉళర్‌ ఎన్నుం మాత్తిరైయర్‌ అల్లాల్‌ పయవా 

క్కళర్‌ అనైయర్‌ కల్లాదవర్‌. 406 
చదువురాని వాళ్లను ఎందుకూ పనికిరాని చవిటి నేలతో పోల్చడం సముచితంగా 
ఉంది. ఎందుకంటె వాళ్లు వట్టి నడపీనుగులుగా పరిగణింపబడుతున్నారు కాబట్టి. 


నుణ్మాణ్‌ నుళైవులం ఇల్లాన్‌ ఎళిల్‌ నలం 

మణ్మాణ్‌ వునై పావై యటు. 407 
మనోహరమైన ఆకారం మాత్రమే కలిగి, గాఢమైన పాండిత్యం లేనివాళ్లు వట్టి 
కళ్లను మాత్రమే ఆక్షర్థించే మట్టి బొమ్మలను పోలిన వాళ్లుగా పరిగణింపబడుతారు 
గాని గౌరవింపబడరు. 


నల్లార్‌ కణ్‌ పట్ట వటుమైయిన్‌ ఇన్నాదే 

కల్లార్‌ కణ్‌ వట్ట తిరు. 408 
మూర్చుల దగ్గర పోగు పడిన సంపద మంచివాళ్లను పట్ట పీడించే లేమి కన్న అధిక 
దుఃఖాన్ని కలిగిస్తుంది. 


మేల్‌ విజిన్లార్‌ ఆయినుం కల్లాదార్‌ కీళ్‌ ప్పిఅన్దుం 

కటార్‌ అనైత్తిలర్‌ పాడు. 409 
చదువుకొన్నవాళ్లు అనే గౌరవం సమాజంలో నెలకొని ఉన్న నిమ్నోన్నతాలను 
తొలగిస్తుంది. 


విలంగొడు మక్కళ్‌ అనైయర్‌ ఇలంగు నూల్‌ 

కటారోడు ఏనైయవర్‌. 410 
మానవులకు జంతువులకు వుధ్య ఏమి భేదం ఉందో అదే భేదం విజ్ఞాన 
దాయకములైన (గ్రంథాలను చదివిన వాళ్లకు, ఆ గ్రంథాలను చదవని వాళ్లకు మధ్య 
ఉంది. 


86 


తిరుక్కుటిళ్‌ అర్థం 


42. కేళ్వి 
శుతజ్ఞానం 


సెల్వత్తుళ్‌ బిల్వం సవిచ్చల్వం; అచ్చల్వం 

సెల్వత్తుళ్‌ ఎల్లాం తలై. 411 
మంచి భావాలతో కూడిన విషయాలను చెవులద్వారా వినడం వల్ల కలిగిన జ్ఞాన 
సంపదే అన్ని సంపదలకన్న మేలైన సంపద అవుతుంది. 


సెవిక్కుణవు ఇల్లాద పోళ్‌దు సిజిదు 

వయిట్రుక్కుం ఈయ ప్పడుం. 412 
చివులద్వారా సంతోషం కలిగించే ఆహారం దొరకనప్పుడు కడుపుకు కూడ కొద్ది 
ఆహారమే లభించే పరిస్థితి ఎదురవుతుంది. 


సెవి ఉణవిట్‌ కేళ్వియుడైెయార్‌ అవి ఉణవిన్‌ 

అన్హారోడు ఒప్పర్‌ నిలత్తు. 413 
మితాహారులై జ్ఞానసంపన్నులుగా ప్రసిద్ధిచెందిన పెద్దలకు ఉపమానంగా జ్ఞానమనే 
శ్రుత ఆహారాన్ని స్వీకరించే వారిని పేర్కొనవచ్చు. 

కటిలన్‌ ఆయినుం కేట్క, అః దొరువజ్కు 

ఒట్కత్తిన్‌ ఊ[టాం తుఖై. 414 
(గ్రంథాలను చదవక పోయినప్పటికీ, చదివినవాళ్ల దగ్గర విని తెలుసుకున్నట్లయితే 
అది నడవలేని వారికి సహాయపడే ఊత కర లాగ తోడుగా ఉంటుంది. 


ఇళుక్కల్‌ ఉడైయుళి ఊటుక్కోల్‌ అటే 

ఒళుక్కమ్‌ ఉడైయార్‌ వాయ్‌ చ్చాల్‌. 415 
జారుడు నేలపై జాగ్రత్తగా నడవడానికి ఉపయోగపడే ఊతగర్రలాగ నీతి మంతుల 
ఉపదేశం ఉపయోగపడుతుంది. 


87 


తిరుక్కుబిళ్‌ ఆం 


ఎనైత్తానుం నల్లవై కేట్క; అనైత్తానుం 

ఆస్ట బరుమై తరుం. 416 
మంచి విషయాలను ఎంత మేరకు వింటామో అంతమేరకు మనకు సమాజంలో 
గౌరవం లభిస్తుంది అనే నమ్మకంతో ఉండాలి. 


విళైత్తు ఉణర్‌న్దుం ఏదైమై సాల్లార్‌ ఇలైత్తుణర్‌న్లు 

ఈజ్హియ కేళ్వి యవర్‌. 417 
వినికిడి జ్ఞానం కలిగిన పెద్దలు ప్రతీదీ నిశితంగా పరిశీలించడంతో బాటు కొన్ని 
విషయాలను తప్పుగా అర్ధం చేసుకున్నప్పటికీ అర్ధరహితంగా మాట్లాడరు. 


కేట్చినుం కేళా త్తగియవే కేళ్వియాల్‌ 

తోట్కప్పడాద సెవి. 418 
సహజంగానే వినికిడి శక్తి కలిగిన చెవులు ఉన్నప్పటికీ, అవి సజ్జనుల ఉపన్యాసాలను 
వినడానికి నిరాకరిస్తే చెవుడు ఉన్న చెవులనే చెబుతారు. 


నుణంగియ కేళ్వియర్‌ అల్లార్‌ వణంగియ 

వాయినర్‌ ఆదల్‌ అరిదు. 419 
వినికిడి జ్ఞానం లేనివాళ్లు వినయంగా మాట్లాడే సత్సంప్రదాయం కలిగిన వాళ్లుగా 
ఉండరు. 


సెవియిన్‌ సువైయుణరా వాయుణర్విన్‌ మాక్కళ్‌ 

అవియినుం వాళినుం ఎన్‌? 420 
వినికిడి జ్ఞానం రుచి తెలియకుండా జిహ్వ చాపల్యం కోసం మాత్రమే జీవించే 
ప్రజలు ప్రాణాలతో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. 


88 


తిరుక్కుటిళ్‌ అర్థం 


43. అలివు ఉడైెమై 
జ్ఞానం 


అటివ(టం కాక్కుం కరువి; సెటువార్కుం 
ఉళ్లళిక్కల్‌ ఆగా అరణ్‌. 421 
శత్రుత్వం కారణంగా వినాశనం జరగకుండా పరిరక్షించే కోట జ్ఞానం ఒక్కటే. 


సెన ఇడత్తాల్‌ సెలవిడా తీదు ఒరీ ఇ 

నన్దిన్‌ పాల్‌ ఉయ్‌ప్పదు అథివు. 422 
మనసును దానికి ఇష్టమైనట్లు తిరిగేలా గాలికి వదలి పెట్టకుండా చెడు మార్గాలను 
పరిహరించి, మంచి మార్గాలలో ప్రవర్తింపజేసేదే జ్ఞానం. 


ఎప్పారుళ్‌ యార్‌ యార్‌ వాయ్‌ క్కేట్పినుం అప్పారుళ్‌ 

మెయ్‌ప్పారుళ్‌ కాణ్బదు అథివు. 423 
ఏ విషయం గురించి అయినా ఎవరు ఏది చెప్పినప్పటికీ, దానిని అలాగే గుడ్డిగా 
నమ్మకుండా నిజతత్త్వం ఏదో పరిశోధించి తెలుసుకోవడమే జ్ఞానం. 


ఎణ్‌ పొరుళ వాగచ్చెల చ్చాల్లి త్తాన్‌ పిజర్‌ వాయ్‌ 

నుణ్‌ పారుళ్‌ కాణ్బదు అటీవు. 424 
చెప్పదలచుకొన్న విషయాలను సులభమైన పద్ధతిలో, వినేవాళ్ల హృదయంలో 
పదిలమయ్యే విధంగా చెప్పాలి. ఇతరులు చెప్పే సూక్ష్మ విషయాలను కూడ 
పరిశోధించి తెలుసుకోవాలి. ఇదే జ్ఞానం. 


ఉలగం తళీ ఇయదొట్సం; మలర్‌దలుం 
కూమృ్బలుం ఇల్లదటివు. 425 
సజ్జనులతో మైత్రీభావాన్ని పెంపొందించుకొని సుఖదుఃఖాలు రెండింటిలోనూ 


సమసితిలో ప్రవరించడమే జ్ఞానం. 
డు ఆం ఇ 


89 


తిరుక్కులిళ్‌ ఆం 


ఎవ్వ దుటైవదు ఉలగం, ఉలగతోడు 

అవ్వ దుఖైవదు అటివు. 426 
ఉన్నతులైన వారి మార్గంలో ప్రపంచం ఏవిధంగా నడుస్తూ ఉందో దానికి తగినట్లుగా 
నడుచుకోవడమే జ్ఞానం. 


అటిఫుడైెయార్‌ ఆవదు అటీివార్‌, అటీివిలార్‌ 

అద్దు అటీ కల్గాదవర్‌. 427 
ఒక క్రియకు ప్రతిక్రియ ఎలా ఉంటుందో జ్ఞానం కలిగినవారు మాత్రమే 
ఆలోచించగలరు. జ్ఞానవిహినులు ఆలోచించరు. 


అంజువదు అంజామై "ఏదైమై; అంజువదు 

అంజల్‌ అటీవార్‌ తొళిల్‌. 428 
జ్ఞానం లేనివాడు భయపడవలసిన వాటికి భయపడడు. జ్ఞానులు మాత్రమే 
భయపడవలసిన వాటికి భయపడతారు. 


ఎదిరదా క్కాక్కుం అటథీివి నార్కు ఇల్లే 

అదిర వరువదోర్‌ నోయ్‌. 429 
ఏదైనా రావడానికి ముందే తెలుసుకొని దాని నుండి రక్షించుకునే సామర్ధ్యం కలిగిన 
వారికి భయభాంతులు కలిగించే కష్టాలు రావు. 


అటిఫుడైెయార్‌ ఎల్లాం ఉడైెయార్‌; అటీివిలార్‌ 

ఎన్నుడైయ రేనుం ఇలర్‌. 430 
జ్ఞాన హీనులకు ఏది ఉన్నప్పటికీ గౌరవం లేదు. జ్ఞానంగలవారికి ఎదీ 
లేకపోయినప్పటికీ లోపం లేదు. 


90 


తిరుక్కుటిళ్‌ కం 
44. కుటం కడిదల్‌ 
దోష నివారణ 


సెరుక్కుం సినముం సిజుమైయుం ఇల్లార్‌ 
పరుక్కం పెరుమిద నీర్తు. 431 
అహంకారం, కోపం, నీచప్రవర్తన, ఇవి లేనివారి నాయకత్వం గౌరవింపబడుతుంది. 


ఇవటిలుం మాణ్బు ఇటిస మానముం మాణా 

ఉవగైయుం ఏతం ఇటైక్కు. 432 
మనసులో పేరాశ, ఆత్మాభిమానంలో న్యూనత, కళంకం తెచ్చే పనులు చేయడంలో 
సంతోషం - ఇవి నాయకునికుండవలసిన అర్హథకే ముప్పుతీసుకువస్తాయి. 


తినైత్తుణై యాం కుటుం వరినుం పనైత్తుఖై యా 

క్కొళ్వర్‌ పళి నాణువార్‌. 433 
అపనిందలకు భయపడేవాళ్లు నువ్వుగింజంత దోషాన్ని కూడ తాటికాయంత 
పెద్దదిగా భావించి, ఎలాంటి తప్పులూ చేయక తమను తాము రక్షించుకుంటారు. 


కు[టమే కాక్క పొరుళాగ; క్కుటమే 

అ[(టం తరుం ఉం పగ. 434 
తప్పుచేయడం అనేది సర్వనాశనానికి కారణమయ్యే పగగా మారుతుండడం వల్ల 
తప్పులు చేయకుండా ఉండడం అనేది ఒక లక్ష్యంగా కలిగి ఉండాలి. 


వరుమున్నర్‌ క్కావాదాన్‌ వాళ్‌క్కె ఎరిమున్నర్‌ 

వైత్తూటు పోల క్కెడుం. క్ష 435 
పారంభంలోనే జాగ్రత్తగా ఉండి తప్పుడుపనులు చేయకుండా జాగ్రత్త వహించని 
వ్యక్తి జీవితం నిప్పు సమీపంలో ఉన్న ఎండుగడ్డిలాగ కాలి బూడిద అవుతుంది. 


91 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


తన్‌ కుటం నీక్కి ప్పిజర్‌ కుటం కాణ్చిణ్‌ పిన్‌ 


ఎన్‌ కుట మాగుం ఇటైక్కు? 436 
మొదట తనలో ఉన్న దోషాలను తొలగించుకొని, దాని తరువాత ఇతరుల దోషాలను 
ఎత్తి చూపే నాయకుడికి ఏ కొరతా రాదు. 


సెయ్‌త్‌ పాల సెయ్యాదు ఇవజియాన్‌ సెల్వం 

ఉయ్‌ పాలదు అని క్కెడుం. 437 
సత్కార్యాలకు వినియోగించకుండా పిసినారి చేర్చిపెట్టిన సంపద ఎలాంటి 
ప్రయోజనమూ లేక నశించిపోతుంది. 


వట్రుళ్లం ఎన్నుం ఇవజన్‌మై ఎట్రుళ్లుం 

ఎణ్బప్పడు వదొన్దు అన్ను. 438 
అన్ని దోషాలకన్న పెద్ద దోషంగా పరిగణింపబడేది ఏదంటే సంపదను 
కూడబెట్టడంలో అధిక శ్రద్ధ వహించి ఎవరికీ ఏదీ ఇవ్వకుండా జీవనం సాగించడమే. 


వియవజ్క ఎంజానుం తన్న; నయవటజ్క 

నని పయవా వినై. -. 439 
ఎలాంటి పరిస్థితుల్గొనూ తనను తాను గొప్పవాడిగా భావించుకొని దురభిమానంతో 
చెడ్డపనులు ఏవీ చేయకూడదు. 


కాదల కాదల్‌ అజీయామై ఉయ్‌క్కిజ్పిన్‌ 

ఏదిల ఏదిలార్‌ నూల్‌. 440 
శత్రువులు పసిగట్టలేని విధంగా తాము అనుకొన్న పనులు సాధించగలవారి దగ్గర 
ఆ శత్రువులు చేస కుటలు ఫలించకుండా పోతాయి. 


9౬ 


తిరుక్కుటిళ్‌ కం 
45. పెరియారై తుళైక్కోడల్‌ 
పెద్దలతో మైత్రి 


అబిన్‌ అటీన్టు మూత్త అటివుడైయార్‌ కేణ్మె 

తిబిన్‌ అటిన్టు తేర్‌న్దు కొళల్‌. 441 
ధర్మజ్ఞాలైన పెద్దల స్నేహం సంపాదించుకునే పద్ధతులను తెలుసుకొని వాళ్లను ఎంపిక 
చేసుకోవాలి. 

ఉటనోయ్‌ నీక్కి ఉజా అమై మున్‌ కాక్కుం 

పెటియార్‌ ప్పేణి క్కొళల్‌. 442 
వచ్చిన కష్టాలను నివృత్తి చేసి, ఇక మీద కష్టాలు ఎవీ రాకుండా కాపాడ గలిగిన 
పెద్దలను తోడుగా కలిగి ఉండాలి. 


అరియవటుళ్‌ ఎల్లాం అరిదే పెరియారై 

ప్పేణి త్తమరా క్కొళల్‌. 443 
పెద్దలను గౌరవంతో ప్రస్తుతించి వాళ్లతో స్నేహ బంధాన్ని ఏర్పరచుకోవడం అన్ని 
భాగ్యాలకన్నా పెద్ద భాగ్యమవుతుంది. 


తమ్మిన్‌ పెరియార్‌ తమరా ఒళుగుదల్‌ 

వన్మైయుళ్‌ ఎల్లాం తలై. 444 
జ్ఞాన సంపన్నులూ, కార్యదిక్షాపరులూ, తమకంటె ఉన్నతమైన వారూ అయిన 
పెద్దలతో మైత్రిని పెంపొందించుకొని వారి మార్గంలో నడవడం బలాలన్నింటికంటె 
బలమైంది. 


నూళ్‌వార్‌ కణాగ ఒళుగలాన్‌ మన్నవన్‌ 
సూళ్‌వారై చ్చూళ్‌న్దు కొళల్‌. 445 
కన్నుగా ఉండి దేనినైనా తెలుసుకొని చెప్పగల జ్ఞానులైన పెద్దలతో మైత్రి కలిగి 


ఉండడమే పరిపాలనలో ఉన్నవారికి మేలు కలిగిస్తుంది. 
93 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


తక్కార్‌ ఇనత్తనాయ్‌ త్తాన్‌ ఒళుగ వల్లానై 

చ్చెటార్‌ సెయక్కిడన్ష్దదు ఇల్‌. 446 
జ్ఞానం, కార్యదిక్ష కలిగిన ఒక వ్యక్తి తన చుట్టూ అలాంటి గుణగణాలున్న వ్యక్తులనే 
మైత్రిగా కలిగి ఉంటే శత్రువులు అతనికి ఎలాంటి అపకారము చేయలేరు. 


ఇడిక్కుం తుణైెయారై అళ్వారై యారే 

కెడుక్కుం తగైమై యవర్‌ 447 
వీపు గుద్ది అయినా సరే మంచి మార్గాన్ని చూపించేవారి మైత్రిని సంపాదించుకొని 
నడిచేవారికి హానికలిగించే ధైర్యం ఎవరికుంది? 


ఇడిప్పారై ఇల్లాద ఏమరా మన్నన్‌. 
కెడుప్పార్‌ ఇలానుం కెడుం. 448 
దోషాలను ఎత్తి చూపేవారు లేని రాజ్యం తనంతట తానే నశించి పోతుంది. 


ముదల్‌ ఇలార్కు ఊదియం ఇల్లై మదలైయాం 

సార్పు ఇలార్కు ఇల్లై నిలై. 449 
భవనాన్ని మోసే స్థంభం వలె తమకు సహాయంగా ఎవరూ లేని పరిస్థితి పెట్టుబడిలేని 
వ్యాపారంలో ఆదాయంలేని పరిస్థితితో సమానం. 


వల్లార్‌ పగై కొళలిన్‌ వత్తడుత్త తీవ్వెత్తే 
నల్లార్‌ తొడర్‌ కై విడల్‌. 450 


మంచివాళ్ల స్నేహం వదులుకోవడం అనేది పెక్కు మంది విరోధులతో శత్రుత్వం 
పెంచుకునే దానికన్నా అధికమైన కీడు కలిగిస్తుంది. 


94 


తిరుక్కుటిళ్‌ కరం 
46. సిటటినమ్‌ సేరామై 
దుష్టులకు దూరం 


సిటినం అంజుం పెరుమై; సిజుమైదాన్‌ 

చుట్రమా చ్చూళ్‌న్టు విడుం. 451 
గొప్పవారు అల్పుల సమూహంలో కలవరు. అయితే పిల్లలు తమతోటి పిల్లలతో 
కలిసి పోయినట్లు అల్పులు తమ సమూహంలో కలిసిపోతారు. 


నిలత్తు ఇయల్ఫాల్‌ నీర్‌ తిరిన్లు ఆట్రాగుం; మాన్లర్కు 

or [on © 
ఇనత్తు ఇయల్బదు ఆగుం అటీవు. 452 
నేలల స్వభావానికి తగినట్లు నీళ్లు మార్పుచెంది ఆ యా నేలల స్వభావాన్ని 
పొందుతాయి. అంటే ఆ యా నేలల రంగుకు తగినట్లుగా మారిపోతుంది. అదేవిధంగా 
ప్రజల బుద్ది జ్ఞానాలు తాము చేరి ఉన్న సమాజ గతిని అనుసరించి ఉంటుంది. 


మన త్తాన్‌ ఆం మాన్హర్కు ఉణర్చి; ఇన త్తానాం 

ఇన్నాన్‌ ఎనప్పడుం సాల్‌. 453 
ఒక వ్యక్తి భావావేశాలు అతని మనసును బట్టి రూపొందుతుంది. అదేవిధంగా ఒక 
వ్యక్తి ఇలాంటి వాడు అని అతను నివసిస్తున్న సమాజాన్ని బట్టి అంచనా వేయవచ్చు. 


మనత్తు ఉళదు పోల క్కాట్టి ఒరువజ్కు 

ఇనత్తు ఉళ దాగుం అటీవు. 454 
ఒక వ్యక్తి తెలివితేటలు ఆ వ్యక్తి మానసిక స్వభావం అని పైకి తోచినప్పటికీ, అది ఆ 
వ్యక్తి నివసిస్తున్న సమాజ సంబంధం కారణంగా ఏర్పడినట్లు భావించవచ్చు. 


మనము తూయ్‌మై సెయ్‌వినై తూయ్‌మై ఇరణ్టుం 
ఇనమ్‌ తూయ్‌మై తూవా వరుం. 455 
వ్యక్తి సమూహంతో ఏర్పరచుకొన్న సంబంధం పవిత్రంగా ఉంటే అతని మనసు, 


కార్యాచరణ రెండూ పవిత్రంగానే ఉంటాయి. 
95 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


మనమ్‌ తూయార్కు ఎచ్చం నన్దాగుం; ఇనమ తూయార్కు 

ఇల్లై నన్టు ఆగావినై. 456 
హృదయం నిర్మలంగా ఉన్నందువల్ల కీర్తి ప్రతిష్టలు చేకూరుతాయి. తాను చేరి 
ఉన్న నిష్కళంకమైన సమాజం కారణంగా మంచిపనులే జరుగుతాయి. 


మన నలం మన్నుయిర్కు ఆక్కం; ఇననలం 

ఎల్లా ప్పుగళుం తరుం. 457 
5 ee 

మనసు నిర్మలంగా ఉంటే ప్రాణం ఉత్సాహంగా ఉంటుంది. సమాజం క్షేమంగా 

ఉంటే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. 


మన నలం నన్ను ఉడైయరాయినుం శాన్దోర్కు 

ఇన నలం ఏమాప్పు ఉడ్జెత్తు. 458 
హృదయ దారుఢ్యం కలిగిన పెద్దలుగా ఉన్నప్పటికీ వారు చేరి ఉన్న సమాజంలోని 
వ్యక్తులను అనుసరించే శక్తి సామర్థ్యాలు చేకూరుతాయి. 


మన నలత్తిన్‌ ఆగుం మజుమై మటు; అఃదుం 

ఇన నలత్తిన్‌ ఏమా ప్పుడైత్తు. 459 
హృదయ దారుఢ్యం కలిగిన పెద్దలుగా ఉన్నప్పటికీ వారు చేరి ఉన్న సమాజం 
యొక్క ధైర్య స్టెర్యాలు అతనికి బలమైన తోడుగా ఉంటాయి. 


నల్లినత్తిన్‌ ఊంగుం తుఖై ఇల్లై; తీ ఇనత్తిన్‌ 
అల్లల్‌ వడుప్పదూ ఉం ఇల్‌. 460 


సజ్జన సాంగత్యం కన్న తోడుగా ఉండేదీ, దుర్దన సాంగత్యం కన్న కీడు కలిగించేదీ 
ఎదీ లేదు. 


96 


తిరుక్కుటిళ్‌ కం 


47. తెరిందు సయల్‌వగై 
తెలుసుకొని చేయడం 


అళివదూం ఆవదూం ఆగి వళి పయక్కుం 

ఊదియముం సూళ్‌న్దు సెయల్‌. 461 
ఏ మేరకు మంచి జరుగుతుంది, లేక కీడు జరుగుతుంది అనేది తెలుసుకొని 
అంచనా వేసుకొన్న తరువాతనే పనిలో ప్రవేశించాలి. 


తెరిన ఇనతొడు తేర్‌న్లు ఎణ్జి చెయ్‌వార్కు 

టి ౨ ఏ క 
అరుం పొరుళ్‌ యాదొన్గ్టుం ఇల్‌. 462 
తెలివితేటలు కలిగినవారూ, సమర్జులూ అయిన మి[తులతో చేరి, చేయవలసిన 
పనిని చక్కగా పరిశోధించి, తాను కూడ దాని గురించి కూలంకషంగా ఆలోచించి 
చేస్తే చేయలేనిది ఏది లేదు. 


ఆక్కం కరుది ముదల్‌ ఇళక్కుం సెయ్‌వినై 

ఊక్కార్‌ అటివుడైయార్‌. 463 
ఆదాయం అధికంగా లభిస్తుందనే పేరాశతో పెట్టిన పెట్టుబడి కూడ పోగొట్టుకునే 
పని బుద్ధిమంతులు చేయరు. 


తెళివు ఇలదనై తొడంగార్‌ ఇళివు ఎన్నుం 

ఏతప్పాడు అంజుబవర్‌. 464 
తమ గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగుతుందని భయపడే వాళ్లు జరగబోయే, 
పరిణామాలను అంచనావేసి, కళంకం కలిగించే పనులకు పూనుకోరు. 


వగెయటజ చ్చూళాదు ఎళుదల్‌ వగైవరై 

ప్పాత్తి ప్పడుప్పదోర్‌ ఆటు. 465 

పూర్వాపరాలు చూడకుండా, ముందు జాగ్రత్తలను పర్యాలోచించకుండా 

శత్రువులపై దాడికి ప్రయత్నించడం ఆ శత్రువుల బలాన్ని పెంచే మార్గమవుతుంది. 
97 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


సెయ్‌తక్క అల్ల సయక్కెడం; సయ్‌తక్క 

సెయ్యామై యానుం కెడుం. 466 
చేయకూడనిది చేసినా హానికలుగుతుంది. చేయవలసింది చేయకుండా ఉన్నప్పటికీ 
హాని కలుగుతుంది. 


ఎణ్జిత్తుణిగ కరుమం; తుణిన్ద పిన్‌ 

ఎణ్జువం ఎన్సదు ఇళుక్కు. 467 
చక్కగా ఆలోచించిన తరువాతనే కార్యాచరణలోకి దిగాలి. దిగిన తరువాత 
ఆలోచిద్దాములే అని అనుకోవడం తప్పు. 


ఆటిన్‌ వరున్హా వరుత్తం వలర్‌ నిను 

పోట్రినుం పొత్తు వడుం. 468 
ఎంతమంది సహాయంగా ఉన్నప్పటికీ పద్ధతి (ప్రకారం చేయనిపని అర్థాంతరంగా 
ముగుస్తుంది. 

నన్థు ఆట లుళ్లుం తవజుఉణ్జు అవరవర్‌ 

పణ్బటిన్దు ఆ(టాక్కడై. 469 
ఒక వ్యక్తి గుణగణాలను తెలుసుకొని సహాయం చేయాలి. లేకపోతే అదే మనకు 
హానిగా తిప్పికొడుతుంది. 

ఎళ్లాద ఎణ్జి చెయల్‌ వేణుం, తమ్మొడు 

కొల్లాద కొల్లాదు ఉలగు. 470 
తాము ఉన్న పరిస్థితులకు విరుద్దములైన పనులను గొప్పవారు [పశంసించరు. 
అందువలన వాళ్లు ఇతరులు నిందించే పనులు చేయరు. 


98 


తిరుక్కుటిళ్‌ కం 


48. వలియటథీిదల్‌ 
స్వశక్తి 


వినైవలియుం తన్‌ వలియుం మాటాన్‌ వలియుం 

తుణైవలియుం తూక్కిచ్చెయల్‌. 471 
ఒక పని ప్రారంభించడానికి ముందు ఆ పనికి కావలసిన శక్తి, తన శక్తి సామర్ధా లు, 
విరోధుల బలం, ఇరువురికీ సహాయంగా ఉండేవాళ్ల బలోత్సాహాలు - మొదలైన 
వాటిని బేరీజు వేసుకొన్న తరువాతనే ఆపని ప్రారంభించాలి. 


ఒల్వదటివదు అజిన్దదన్‌ కణ్‌ తంగి 

సెల్వార్కు చ్చెల్లాదదు ఇల్‌. 472 
ఒక పనిలో నిమగ్నం కావడానికి ముందు ఆ పనికి సంబంధించిన అన్ని అంశాలను 
ఆమూలాగం పరిశోధించి తెలుసుకొన్న తరువాత ప్రయత్నం ప్రారంభిస్తే 
సాధ్యంకానిది ఎదీ లేదు. 


ఉడైత్తం వలిఅటియార్‌ ఊక్కత్తిన్‌ ఊక్కి 

ఇడైక్కణ్‌ మురిన్టార్‌ వలర్‌. 473 
తన శక్తి సామర్థ్యాల పరిమితి ఎంతో తెలుసుకోకుండా అత్యుత్సాహానికి లోనై పని 
ప్రారంభించి అర్థాంతరంగా వదలిపెట్టన వాళ్లు చాలామంది ఉన్నారు. 


అమైస్టాంగు ఒళుగాన్‌ అళవు అటియాన్‌ తన్నె 

వియనాన్‌ విరైన్లు కెడుం. 474 
ఇతరులకు గౌరవ మర్యాదలు ఇవ్వకుండా, తమ శక్తి సామర్థ్యాలు ఎమిటో తెలుసు 
కోకుండా, తమకు తామీ గొప్పవాళ్లమని చెప్పుకొంటున్న వాళ్లు త్వరలోనే చెడిపోతారు. 


పీలిపెయ్‌ సాకాడుం అచ్చు ఇటుం అవ్పణ్ణం 
సాల మిగుత్తు ప్పెయిన్‌. 475 
తేలిక అయిన నెమలి రెక్కలే అయినప్పటికీ వాటిని బండిలో అధికంగా ఎక్కిస్తే 
బండి ఇరుసు విరిగిపోయేంత స్థాయికి దానికి బలం చేకూరుతుంది. 

99 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


నుని క్కొంబర్‌ ఏటినార్‌ అద్దు ఇబిన్లు ఊక్కిన్‌ 

ఉయిర్‌క్కు ఇటుది యాగివిడుం. 476 
తన గురించి తాను గొప్పగా భావించుకుంటూ హద్దులు మీరి ప్రవర్తిస్తున్న వాడు 
చిటారుకొమ్మ పైకి ఎక్కిన తరువాత మళ్లీ పైకి ఎక్కాలని ప్రయత్నించేవాడు ఏవిధంగా 
పతనమైపోతాడో ఆవిధంగా పతనమైపోతాడు. 


ఆటిన్‌ అళవథిన్దు ఈగ; అదు పారుళ్‌ 

పోటి వళంగుం నెటి. 477 
తన రాబడి ఎంతో తెలుసుకొని, దానిని చక్కగా లెక్కబెట్టి, పరిమితి తెలుసుకొని 
ఇచ్చినపుడే ఆస్థిపాస్తులను రక్షించుకొని హాయిగా జీవనం సాగించగలరు. 


ఆగు ఆటు అళవు ఇట్టిదు ఆయినుం కేడు ఇల్లై 

పోగు ఆటు అగలా క్కడై. 478 
ఆదాయానికి మించి అధికంగా ఖర్చు చేయకుండా జాగ్రత్త వహించినట్లయితే, 
ఆదాయం తక్కువే అయినప్పటికీ దానివలన హాని కలగదు. 


అళవథీన్దు వాళాదాన్‌ వాళ్‌క్కై ఉళపోల 

ఇల్లాగి తోన్దా క్కెడుం. 479 
ఉన్నది ఎంత? సంపాదిస్తున్నది ఎంత? ఇక మీద సంపాదించబోయేది ఎంత? 
మొదలైన వాటి పరిమితి తెలుసుకొని కార్యాచరణ రూపొందించుకోకపోతే పైకి 
అంతా సుభిక్షంగా కనిపించినప్పటికీ కనిపించకుండా మాయమైపోతుంది. 


ఉళవరై తూక్కాద ఒవ్పుర వాల్మి 

వళవరై వల్లె క్కెడుం. 480 
తన దగ్గర ఎంత సంపద ఉందో తెలుసుకోకుండా పరిమితికి మించి ఇస్తూ ఉంటే 
అతని ఆస్తి కర్పూర హారతిలాగ కరిగిపోతుంది. 


100 


తిరుక్కుటిళ్‌ కం 


49. కాలమలీిదల్‌ 
కాలం విలువ 


వగల్‌ వెల్లుం కూగైయై క్కాక్కె; ఇగల్‌ వెల్లుం 

వేన్లర్కు వేణుం పాళుదు. 481 
యు Co అజా 

పగటివేళ గుడ్గగూబను సైతం కాకి జయిస్తుంది. కాబట్టి శత్రువును జయించడానికి 

తగిన సమయాన్ని ఎన్నిక చేసుకోవాలి. 


పరువత్తోడు ఒట్ట ఒళుగల్‌ తిరువినై 

త్తీరామై ఆర్కుం కయిటు. 482 
కాలం విలువ తెలుసుకొని దానికి తగినట్లుగా పనిచేస్తి దాని ఫలితంగా చేసిన మంచి 
కార్యం గెలుపును జారిపోనివ్వకుండా గట్టిగా పట్టుకునే తాడు అవుతుంది. 


అరువినై ఎన్న ఉళవో కరువియాన్‌ 

కాలం అథీిను సెయిన్‌. 483 
కావలసిన సాధనాలను సమకూర్చుకొని, యుక్తమైన వయసులో కార్యాచరణ 
ప్రారంభించినట్లయితే సాధ్యంకానిది ఎదీ లేదు. 


జాలం కరుదినుం కైకూడుం, కాలం 

కరుది ఇడత్తాల్‌ సెయిన్‌. 484 
తగిన సమయాన్ని, తగిన స్థలాన్ని చక్కగా పరిశోధించి తెలుసుకొని కార్యావరణలో 
దిగితే ప్రపంచమే తన హస్తగతమవుతుంది. 


కాలం కరుది ఇరుప్పర్‌, కలంగాదు 

జాలం కరుదుబవర్‌. 485 
మనసులో ఎలాంటి కలత లేకుండా తగిన సమయం కోసం ఎదురుచూస్తూ ఓపికతో 
ఉన్నవాళ్లు ఈలోకాన్నే జయించగలరు. 


101 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


ఊక్కమడైయాన్‌ ఒడుక్కం పొరుదగర్‌ 

తాక్కట్కు ప్పరుం తగెత్తు. 486 
దుర్మార్గులను చూస్తూ కూడ శాంతంగా ఉండడం భయంవలన కాదు. అది పాటేలు 
తన శత్రువును తాకడానికి ముందు తన కాళ్లను వెనక్కి లాక్కున్నట్లు. 


పాళ్లెన ఆంగే వుజం వేరార్‌; కాలం పార్తు 

ఉళ్‌ వేర్చర్‌ ఒళ్లియవర్‌. 487 
శత్రువులను నిర్ణించాలనే తీవ్రమైన కోపం మనసులో ఉన్నప్పటికీ బయటకు దానిని 
చూపించకూడదు. తగిన సమయం తగిన కాలం - ఈ రెండింటి కోసం 
బుద్దిమంతులు కాచుకొని ఉంటారు. 


సెబునరై క్కాణిన్‌ సుమక్క ఇటువరై 

కాణిన్‌ కిళక్కాం తలై. 488 
శత్రువులకు అంత్యకాలం సమీపించి తామే తలకిందులుగా నాశనమయ్యెవరకు తమ 
పగను ఓర్మితో సహించి ఉండాలి. 


ఎయ్‌దజ్కరియదు ఇయ్యైన్లక్కాల్‌ అన్నిలైయే 

ద c 
సెయ్‌ద జ్కరియ సెయల్‌. 489 
సరియైన కాలం సమీపించినప్పుడు దానిని ఉపయోగించుకొని, చేయదగిన పని 
అప్పుడే పూర్తి చేయాలి. 


కొక్కొక్క కూంబుం పరువత్తు; మట(ట్రదన్‌ 

కుత్తొక్క సీర్త ఇడత్తు. 490 
కాలం మనకు అనుకూలంగా మారేంత వరకు కొంగలాగ కాచుకొని ఉండాలి. 
సరియైన కాలం ఆసన్నం కాగానే కొంగ గురి తప్పకుండా పొడిచి నోట కరుచుకున్నట్లు 
పని ముగించాలి. 


102 


తిరుక్కుటిళ్‌ కం 


50. ఇడనటిదల్‌ 
నాన బలం 


తొడం గజ్క ఎవ్వినైయుం ఎళ్లజ్క ముట్రుం 

ఇడం గండ వీన్‌ అల్లదు. 491 
పని ఏమంత పెద్దది కాదని తేలిగ్గా తీసుకోకుండా సరియైన స్థలాన్ని ఎన్నిక చేసుకొని 
పనిలో దిగాలి. 


మురణ్‌ "సర్‌న్ల మొయ్‌మ్బి నవర్కుం అరణ్‌ సేర్‌న్దు ఆం 

ఆక్కం పలవుం తరుం 492 
రాబోయే శత్రువులను ఎదుర్కొనే బలం ఉన్నప్పటికీ కోటలో ఉంటూ పోరాడే 
అవకాశం దొరికితే తప్పకుండా విజయం సిద్దిస్తుంది. 


ఆ(ట్రారుం ఆ(ట్రి అడువ ఇడన్‌ అతిన్టు 

పోటార్‌కణ్‌ పోటి చెయిన్‌ 493 
శత్రువుల ఫై దాడి చేయడానికి తగిన స్థలాన్ని ఎంపిక చేసుకొని, తమను తాము 
రక్షించుకుంటూ విరోధులను ఎదుర్కొన్నట్లయితే బలం లేని వాళ్లు కూడ బలం 
పుంజుకొని విజయం సాధిస్తారు. 


ఎణ్జియార్‌ ఎణ్జం ఇళప్పర్‌ ఇడన్‌ అటీన్టు 

తున్నియార్‌ తున్ని చెయిన్‌. 494 
తగిన స్థలాన్ని ఎంపిక చేసుకొని వరుసగా దాడిచేస్తే శత్రువులు గెలుపును కలలో 
కూడ చూడలేరు. 


నెడుం బునలుళ్‌ వెల్లుం ముదలై; అడుం బునలిన్‌ 
నీంగిన్‌ అదనై ప్పిజ. 495 
మొసలికి నీళ్లలో ఉన్నంతవరకే బలం. అది నీళ్లను వదిలిపెట్టి బయటికి వస్తే ఒక 


సాధారణ ప్రాణి కూడ దాన్ని తరిమివేయ గలుగుతుంది. 
103 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


కడల్‌ ఓడా కాల్వల్‌ నెడున్దేర్‌; కడల్‌ ఓడుం 

నావాయుం ఓడా నిలత్తు. 496 
ఒక పని ప్రారంభించడానికి ముందు స్థలాన్ని ఎంపిక చేసే వ్యక్తికి '6రథం సముద్రంలో 
పరిగెత్తదు, “ఓడ నేలమీద ప్రయాణం చేయదు” అనేది తెలిసిన వాడుగా ఉండాలి. 


అంజామై అల్లాల్‌ తుఖై వేణ్జా ఎంజామై 

ఎణ్ణీ ఇడత్తాల్‌ సెయిన్‌. 497 
ఎలాంటి తప్పులు లేకుండా పద్ధతి ప్రకారం ఆలోచించి తగిన స్థలాన్ని ఎన్నుకొని 
పని ప్రారంభిస్తే నిర్భయత్వం తప్ప వేరే తోడు అవసరం లేదు. 


సిటుపడైయాన్‌ సెల్లిడం సేరిన్‌ ఉజువడై యాన్‌ 

ఊక్కం అళిన్రు విడుం. 498 
సైనిక దళం చిన్నదిగా ఉన్నప్పటికీ యుక్తమైన ప్రదేశాలలో ఉండి పోరాడితే పెద్ద 
సైనిక దళాన్ని సైతం సులభంగా జయించ గలుగుతుంది. 


సిరైనలనుం సీరుం ఇలర్‌ ఎనినుం మాన్దర్‌ 

ఉటై నిలత్తోడు ఓట్టల్‌ అరిదు. 499 
శత్రువులకు దుర్భేద్యమైన కోట, బలమైన సైన్యం లేకపోయినప్పటికీ వాళ్లు 
ఆవాసమున్న ప్రదేశానికే దండెత్తి వెళ్లి ముట్టడించడం అంత తేలికైన పనికాదు. 
కాల్‌ ఆళ్‌ కళరిన్‌ నరిఅడుం కణ్‌ అంజా 

వేలాళ్‌ ముగత్త కళిలు. 500 


బల్లెములను ధరించిన వీరులను కూడ తుద ముట్టించే బలమైన ఏనుగు బురదలో 
చిక్కుకొన్నట్లయితే దానిని నక్కలు సైతం చంపివేస్తాయి. 


104 


తిరుక్కుటిళ్‌ కం 


51. తెరిందు తెళిదల్‌ 
ఎంపికలో విజ్ఞత 


అజం పొరుళ్‌ ఇన్ఫం ఉయిరచ్చం నాన్లిన్‌ 

తిజం తెరిన్దు తేఅప్పడుం. 501 
ఒక వ్యక్తిని పనిలో పెట్టుకోవడానికి ముందు ఆ వ్యక్తి ధర్మమార్గంలో స్థిరంగా 
ఉన్నవాడేనా? డబ్బు విషయంలో నిజాయితీగా ప్రవర్తిస్తున్నాడా? అందమైన వాటిని 
చూచి సమ్మోహితుడై పరవశం చెందుతాడా? ప్రాణాలకు భయపడని ధైర్యవంతుడేనా? 
- మొదలైన అంశాలను పరిశీలించి పనిలో పెట్టుకోవాలి. 


కుడిప్పిఅన్దు కుటుత్తిన్‌ నీంగి వడుప్పరియుం 

నాణ్‌ ఉడైయాన్‌ కట్టే తెళివు. 502 
దోషరహితమైన వాడుగా, అపకీర్తికి భయపడేవాడుగా ఉన్న వ్యక్తినే ఉన్నత వంశంలో 
జన్మించిన వాడుగా భావించాలి. 


అరియగటు ఆశు అట్రార్‌ కణ్బ్ణం తెరియుం గాల్‌ 

ఇన్మ అరిదే వెళిబు. 503 
అపూర్వమైన (గంథాలను చదివినవాడుగా, నిర్హాషమైనవాడుగా, ఈలోకంలో 
ప్రస్తుతింప బడుతున్న వారిని లోతుగా పరిశీలించి చూసినపుడు అతని దగ్గర 
ఆజ్ఞానం లేదని కచ్చితంగా చెప్పడం సరికాదు. 


గుణం నాడి కుటముం నాడి అవటుళ్‌ 

మిగై నాడి మిక్క కొళల్‌. 504 
ఒక వ్యక్తి మంచి చెడ్డలను పరిశీలించి చూసి వాటిలో ఏవి అధికంగా ఉన్నాయో 
తెలుసుకొని ఆ తరువాత ఆ వ్యక్తిని గురించి ఒక స్పష్టమైన నిర్ణయానికి రావాలి. 


ఎరుమైక్కుం ఏనై చ్చిటుమైక్కుం తమ్‌ తమ్‌ 
కరుమమే కట్టఖైక్కల్‌. 505 
ఒకరు చేసే పనులను ఒరగల్లుగా గ్రహించి వారు మంచివారా చెడ్డవారా అనేది 


అర్ధం చేసుకోవాలి. 
105 


తిరుక్కుజళ్‌ తరం 


అట్రారై త్తేబుదల్‌ ఓంబుగ; మటు అవర్‌ 

వపటిలర్‌ నాణార్‌ వళి. 506 
నీతిమార్గం తప్పినవాళ్లను పనికి ఎంపిక చేయకూడదు. వాళ్లు లోకం గురించి 
బాధపడక అపనిందకు జంకక ప్రవర్తిస్తారు. 


కాదన్నై కనా అటీవు అజియార్‌ త్తేటుదల్‌ 

దైమై ఎల్లాం తరుం. 507 
తెలివితీటలు లేని ఒక వ్యక్తిపై ఉన్న అభిమానం కారణంగా ఆ వ్యక్తిని ఎంపిక చేయడం 
అజ్ఞానం మాత్రమె కాదు. దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. 


తేరాన్‌ పిజనై త్తెళిన్లాన్‌ వళిముటై 

తీరా ఇడుంబై తరుం. 508 
పూర్వాపరాలు చూడకుండా ఒక వ్యక్తిని సహాయకుడిగా ఎంపికచేసి నియమించు 
కున్నట్లయితే అతనివల్ల ఇక రాబోయే తరాలవారికి కూడ తీరని కష్టాలు సంప్రాప్తిస్తాయి. 


తేఅజ్క యారైయుం తేరాదు; తేర్‌స్పపిన్‌ 


తేటుగ తేటుం పారుళ్‌. 509 
క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఒకరి మీద నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి. 
పరిశీలించకుండా ఎవరినీ నమ్మకూడదు. 


తేరాన్‌ తెళివుం తెళిన్దాన్‌ కణ్‌ ఐయుఅవుం 

తీరా ఇడుంబై తరుం. 510 
ముందు వెనుకలు చూడకుండా ఒక వ్యక్తిని ఎంపిక చేసుకోవడమూ, ఎంపిక చేసి 
నియమించుకున్న తరువాత ఆ వ్యక్తిని సందేహించడమూ తీరని దుఃఖాన్ని 
కలిగిస్తుంది. 


106 


తిరుక్కుటిళ్‌ కకం 


52. తెరిందు వినైయాడల్‌ 


నన్మైయుం తీమైయుం నాడి నలంవురిన్ద 

తన్మెయాన్‌ ఆళవ్పడుం. 511 
మంచి ఏదో చెడు ఏదో పరీక్షించి తెలుసుకొని, మంచి పనుల్లో ఆసక్తిగల వారిని 
మాత్రమే ఎంపికచేసుకోవాలి. ఎందుకంటే వారు ఎ పని చేయడానికైనా అర్జులు. 


వారి పెరుక్కి వళం వడుత్తు ఉటవై 

ఆరాయ్‌వాన్‌ సెయ్‌గ వినై. 512 
ఆదాయం రాగల మార్గాలను విస్తరింపజేసి, సంపదను వృద్ధిచేసి అవరోధాలను 
నివృత్తి చయగల సామర్థ్యం కలిగినూడే కార్యనిర్వాహక దక్షుడుగా పరిగణింపబడుతాడు. 


అన్ను అటివు తేటం అవావిన్మై ఇన్నాన్లుం 

నన్నుడైయాన్‌ కట్టే తెళివు. 513 
(ఏమ, జ్ఞానం, కార్యదక్షత, పేరాశ లేమి, ఈ నాలుగు గుణాలు స్థిరంగా కలిగిన 
వ్యక్తినే ఎంపిక చేసుకోవాలి. 


ఎనైవగెయాన్‌ తేతియ క్కణ్ఞుం వినై వగైయాన్‌ 

వేటు ఆగుం మాస్టర్‌ వలర్‌. 514 
ఎన్నో పద్ధతుల ద్వారా అన్వేషించి, ఎంపిక చేసుకున్నప్పటికీ కార్యనిర్వహణలో 
సామర్థ్యం చూపించలేని వాళ్లు ఎందరో ఉన్నారు. 

అటీన్దు ఆటి చ్చెయ్‌గిట్‌ పాజ్కు అల్లాల్‌ వినైతాన్‌ 

సిఅన్హాన్‌ ఎన్టు ఎవట్‌ పాట్రాన్టు. 515 
లోతుగా పరిశీలించి పనిపూర్తి చేయగల సామర్ధ్యం ఉన్నవాళ్లను కాకుండా వేరొకరు 
సమర్థులని అనుకొని వారిని పనిలో పెట్టకూడదు. 


107 


తిరుక్కుజళ్‌ తరం 


సెయ్‌వానై నాడి వినైనాడి క్కాలత్తోడు 

ఎయ్‌ద ఉణర్‌న్దు సయల్‌. 516 
పనిచేయగల సమర్భుని ఎంపికచేసి, చేయవలసిన పనిని చక్కగా పరిశీలించి, 
సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కార్యాచరణలో ప్రవేశించాలి. 


ఇదనై ఇదనాల్‌ ఇవన్‌ ముడిక్కుం ఎన్టు ఆయ్‌న్తు 

అదనై అవన్‌ కణ్‌ విడల్‌. 517 
ఒక పనిని ఒక వ్యక్తి ఎలాచేసి ముగిస్తాడు అనేది పరిశీలించి చూసిన తరువాత, ఆ 
పనిని ఆ వ్యక్తికి అప్పగించాలి. 


వినైక్కు ఉరిమై నాడియ పిన్టై, అవనై 

అదజ్కు ఉరియనాగ చ్చెయల్‌. 518 
ఒక వ్యక్తిని పనిలో పెట్టుకోవడానికి ముందు, ఆ పనిచేయగల సామర్ధ్యం ఆ వ్యక్తికి 
ఉన్నదా లేదా అనేది తెలుసుకున్న తరువాతనే అతన్ని పనిలో పెట్టుకోవాలి. 


వినైక్కణ్‌ వినైయుడైయాన్‌ కేల్మై వేటు ఆగ 

నినైప్పానై నీంగుం తిరు. 519 
అనుకొన్న పని పూర్తి చేయడంలో శ్రద్ధాసక్తులు గల వ్యక్తిని ఎవరైతే సందేహిస్తారో 
వాళ్లగౌరవ ప్రతిష్టలు త్వరలో నశించి పోతాయి. 


నాళ్‌ దోజుం నాడుగ మన్నన్‌ వినై సెయ్వాన్‌ 

కోడామై కోడాదు ఉలగు. 520 
కష్టపడి పనిచేసీవాళ్ల మనసు కష్టపడకుండా ఉన్నంత వరకు లోకం సంపద్భరితంగానూ, 
సుఖసంతోషాలతోనూ ఉంటుంది. కాబట్టి శ్రమించేవారి పరిస్థితులను ప్రతిరోజూ 
పరిశీలించి ప్రభుత్వం సరియైన నిర్ణయాలు తీసుకోవాలి. 


108 


తిరుక్కుటిళ్‌ కకం 


53. నుటం దళాల్‌ 
బంధు పీతి 


పట్రట కణ్డుం వళైమై పారాట్టుదల్‌ 

సుటుత్తార్‌ కణ్ణే యుళ. 521 
ఒక వ్యక్తి పేదరికంతో బాధపడుతున్న సమయంలోనూ పాత బంధుత్వాన్ని గుర్తుకు 
తెచ్చుకొని ఆ వ్యక్తిని ఆదరించే సంస్కారవంతులే బంధువులు. 


విరుపు అటా చ్చుటం ఇయైయిన్‌, అరుప్పు అటా 

ఆక్కం పలవుం తరుం. 522 
ఏ పరిస్థితుల్లోనూ ప్రేవాభివూనాలు లోపించని బంధువు ఒక వ్యక్తికి 
లభించినట్లయితే అది అతనికి బలోత్సాహాలను కలిగించి అతన్ని ఉన్నతుని చేస్తుంది. 


అళవళావు ఇల్లాదాన్‌ వాళ్‌క్కె కుళవళా 

క్కోడు ఇని నీర్‌ నిజైన్లటు. 523 
బంధువులతో, ఆత్మీయులతో (ప్రేమాభిమానాలు ఉప్పాంగుతుండగా కలసిమెలసి 
ఆనందంగా కాలం గడపలేని వ్యక్తి జీవితం జల సమృద్ధితో కూడిన తటాకానికి 
గట్లు తెగిపోతే ఎలా పనికిరాదో అలా నిప్ప్రయోజన మవుతుంది. 


నుటత్తాల్‌ సుట్రప్పడ ఒళుగల్‌ సెల్వన్లాన్‌ 

సపెటత్తాల్‌ పటట పయన్‌. 524 
బంధుజనాలు తన చుట్టూ (ప్రమాభిమానాలు వర్థిస్తుండగా ఒక వ్యక్తి గడుపుతున్న 
జీవితమే అతడు ఇన్ని రోజులూ కష్టపడి సంపాదించిన సంపదకు లభించిన ప్రయోజనం. 


కొడుత్తలుం ఇన్‌సాలుం ఆటిన్‌ అడుక్కియ 
సు(టటత్తాల్‌ సుట ప్పడుం. 525 
దానగుణము, ప్రేమాభిమానాలతో మాట్లాడే స్వభావము - కలిగిన వ్యక్తిని 


బంధువులందరూ పరివేష్టించి ఉంటారు. 
109 


తిరుక్కుజళ్‌ తరం 


పెరుం గొడైెయాన్‌ పేణాన్‌ వెగుళి అవనిన్‌ 

మరుంగు ఉడైయార్‌ మానిలత్తు ఇల్‌. 526 
లేదనకుండా ఇచ్చే దానగుణం కలిగినవాడూ, ఉప్పొంగి లేచే కోపావేశాలను 
అణచుకొన్నవాడూ అయిన ఒక వ్యక్తి ఉంటే బంధువులందరూ ఆ వ్యక్తిని 
అభిమానించి అతనినే ఆశ్రయించి ఉంటారు. అటువంటి వ్యక్తులు లోకంలో అరుదు. 
కాక్కె కరవా కరైన్దు ఉణ్టుం; ఆక్కముం 

అన్న నీరార్కే ఉళ. 527 
తనకు లభించిన దానిని మరిచిపోకుండా తనవారిని కూడా పిలిచి తినే కాకి స్వభావం 
గలవారికి మాత్రమే ఈ లోకంలో బొన్నత్యం ఉంది. 

పొదునోక్కాన్‌ వేన్దన్‌ వరిసైయా నోక్కిన్‌ 

అదునోక్కి వాళ్‌వార్‌ వలర్‌. 528 
ప్రజలందరూ పైకి ఒకేలాగ కనిపించినప్పటికీ వాళ్ల వాళ్ల శక్తి సామర్థ్యాలకు తగినట్లుగా 
భిన్నంగా ఉంటారు. ఆవిధంగా సమర్ధులైన వారిని ఉపయోగించుకుంటే ఆ 
ప్రభుత్వాన్ని అందరూ పెట్టని కోటగా భావిస్తారు. 


తమరాగి త్తన్‌ తుబిన్లార్‌ సుట్రం అమరామై 

క్కారణం ఇన్టి వరుం. 529 
బంధువులుగా ఉండి ఎదో కారణం చెప్పి విడిపోయినవాళ్లు ఆ కారణం 
సముచితంగా లేదని గ్రహించి మళ్లీ చుట్టరికం కలుపుకోవడానికి వస్తారు. 


ఉలైప్పిరిన్లు కారణత్తిన్‌ వన్లానై వేన్లన్‌ 

ర్త నో = = ద 

ఇఖైత్తు ఇరుసు ఎణ్జిక్కొళల్‌. 530 
ఎదో ఒక కారణం కల్పించి విడిపోయి మళ్లీ నాయకుని వెతుక్కుంటూ వచ్చినవారిని 
క్షుణ్ణంగా పరిశీలించి చేర్చుకోవాలి. 


110 


తిరుక్కుటిళ్‌ ఆం 


54, పొచ్చావామై 


ఇటిన్హ వెగుళియిన్‌ తీదే సిబిన 

ఉవగై మగిళ్‌చ్చియిన్‌ సోర్వు 531 
మితిమించిన కోపం హానికరమైంది. కాని అపరిమితమైన సంతోషం కారణంగా 
ముఖ్యమైన బాధ్యతలను మరిచిపోవడం దానికంటె హానికరమైంది. 


పొచ్చాప్పు క్కొల్గుం వుగలై అలీవినై 

నిచ్చ నిరవ్పు కొన్హాంగు. 532 
పట్టిపీడించే దారిద్ర్యం ఏవిధంగా వ్యక్తి జ్ఞానాన్ని నాశనం చేస్తుందో ఆవిధంగా విస్ఫృతి 
(మరపు) అనేది కీర్తి ప్రతిష్టలను నాశనం చేస్తుంది. 


పొచ్చా ప్పార్కు ఇల్లై వుగళ్‌మై; అదు ఉలగత్తు 
ఎప్పా నూలోర్కుం తుణివు. 533 
విస్టృతి ఉన్నవాళ్లకు మంచి పెరు ప్రతిష్టలు లేదు అనేది అన్నీ తెలిసిన పెద్దల 
నిశ్చాతాభిప్రాయం. 
అచ్చ ముడైయార్కు అరణిలైె; ఆంగిల్తె 

క య యల 
పొచ్చాప్పు ఉడైెయార్కు నన్ను. 634 
భయంతో గడగడ వణికేవాళ్లు సురక్షితమైన కోటలో ఉన్నప్పటికీ ఎలాంటి 
ప్రయోజనమూ లేదు. అదేవిధంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ విస్భృతి ఉన్నవాళ్లకు 
ఆ బొన్నత్యం వలన ఎలాంటి ప్రయోజనమూ లేదు. 


మున్నుఅ క్కావాదు ఇళుక్కియాన్‌ తన్‌ వీళై 
విన్‌ ఊలు ఇరంగి విడుం. 535 
ముందుగానే ఆలోచించి తమను తాము రక్షించుకోవడం మరిచిపోయినవారు, 


కష్టాలు వచ్చిన తరువాత తమ తప్పులను తెలుసుకొని దిగులు పడతారు. 
111 


తిరుక్కుజళ్‌ తరం 


ఇళుక్కామై యార్‌ మాట్టుం ఎన్జుం వళుక్కామై 

వాయిన్‌ అదు వొప్పదు ఇల్‌. 536 
ఒక వ్యక్తి దగ్గర 'విసృతి లేమి” అనే మంచి గుణం ఉన్నట్లయితే, దానికంటె అతనికి 
క్షేమాన్ని కలిగించేది వేరేది ఉండదు. 


అరియ వెను ఆగాద ఇలి పొచ్చావా 

అ ® 
క్కరువియాల్‌ పోటి చ్చెయిన్‌. 537 
విస్కృతి లేకుండా జాగరూకతతో కార్యాచరణలో దిగితే సాధ్యంకానిది ఏదీలేదు. 


వుగళ్‌న్హవై పోట్రి చెయల్‌ వేండుం సెయ్యాదు 

ఇగళ్‌న్లార్కు ఎళుమైయుం ఇల్‌. 538 
కీర్తి ప్రతిష్టలు తీసుకురాగల బాధ్యతలను పీతిపూర్వకంగా చేయాలి. విస్కృతి 
కారణంగా ఆ పనులను నిర్లక్ష్యం చేసినట్లయితే ఆ వ్యక్తులకు జీవితంలో జాన్నత్యం లేదు. 


ఇగళ్‌చ్చియిన్‌ కెట్టారై ఉళ్లుగ తామ తమ్‌ 

మగిళ్‌చ్చియిన్‌ మైన్దుణుం పోళ్‌దు. 539 
ప్రేమాభిమానాలతో ఉప్పాంగిపోయి బాధ్యతలను విస్మరించిన వాళ్లు విస్కృతి 
కారణంగా తమకు ముందున్న వారు నశించిపోయారనే విషయం గుర్తుకు 
తెచ్చుకొని తమను తాము చక్కదిద్దుకోవాలి. 


ఉళ్లియ ఎయ్‌దల్‌ ఎళిదుమన్‌ మట్రుమ్‌ తాన్‌ 

ఉళ్లియదు ఉళ్లప్పెటిన్‌. 540 
అనుకొన్న లక్షా్యన్ని సాధించాలనే పూనికతో కృషిచేసి అందులో విజయం 
పొందాలనుకునే దృఢచిత్తులకు మాత్రమే ఆ లక్ష్యం అందుకోవడం తేలిక అవుతుంది. 


112 


తిరుక్కుటిళ్‌ ఆం 


55. సెంగోన్మై 
మంచి ప్రభుత్వం 


ఓర్‌న్దు కణ్ణోడాదు ఇట్టె పురిన్దు యార్‌ మాట్టుం 
తేర్‌న్పు సయ్‌వఃదే ముటై. 541 
నేరం ఇదీ అని పరిశోధించి పక్షపాతం లేకుండా సమదృష్టితో ఇచ్చినదే నీతి. 


వాన్‌ నోక్కి వాళుం ఉలగెల్లాం; మన్నవన్‌ 

కోల్‌ నోక్కి వాళుం కుడి. 542 
లోకంలో ప్రాణులు జీవించడానికి వాన అవసరమైనట్లు ఒక దేశంలోని ప్రజలు 
సుఖంగా జీవనం సాగించడానికి మంచి ప్రభుత్వం అవసరమవుతుంది. 


అన్షణర్‌ నూజ్కుం అజిత్తిబ్కుం ఆదియాయ్‌ 

నిన్రదు మన్నవన్‌ కోల్‌. 543 
రాజు చేతిలో ఉన్న రాజ దండం మాత్రమే ధర్మశాస్త్ర గ్రంథాలకు, ధర్మానికి 
సంబంధించిన కార్యాలకు ఆధారభూతంగా ఉంటుంది. 


కుడితళీ ఇక్కోల్‌ ఒచ్చుమ్‌ మానిల మన్నన్‌ 

అడితళీ ఇనిబ్కుం ఉలగు. 544 
దేశంలోని ప్రజలపై ప్రేమాదరాలను కురిపిస్తూ పరిపాలన సాగించే సద్గుణోపేతుడైన 
రాజు అడుగు జాడలను ఈ లోకం ప్రశంసిస్తుంది. 


ఇయల్ఫ్బుళి కోలోచ్చు మన్నవన్‌ నాట్ట 

బయలుం విళైయుళుం దొక్కు. 545 
నీతి నియమాలు అతిక్రమించకుండా ఒకరాజు దేశాన్ని పరిపాలించినట్టితే అది 
సకాలంలో పడిన వర్గం కారణంగా పండిన పంట అవుతుంది. 


113 


తిరుక్కుజళ్‌ తరం 


వేల్‌ అన్ను వెన్ది తరువదు; మన్నవన్‌ 

కోల్‌ అదూ ఉం కోడాదు ఎనిన్‌. 546 
ఒక రాజుకు విజయాన్ని చేకూర్చేది విరోధులను నిర్మూలించే వేలాయుధం కాదు. 
దేశ ప్రజలకు సుఖజీవనాన్ని సమకూరుస్తున్న మొక్కవోని రాజదండం. 


ఇటైకాక్కుం వైయగ మెల్గ్లాం; అవనై 
ముటై కాక్కుం ముట్టా చ్చెయిన్‌. 547 
నీతి తప్పక ఒక రాజు రాజ్యపరిపాలన సాగిస్తి ఆ రాజును ఆ నీతే కాపాడుతుంది. 


ఎణ్‌ వదత్తాన్‌ ఓరా ముటై సెయ్యా మన్నవన్‌ 

తణ్‌ పదత్తాన్‌ తానే కెడుం. 548 
న్యాయవిచారణ చేయకుండా తీర్పులు చెబుతూ, ఆడంబరంగా సాగే ప్రభుత్వం 
తనకు తానే కుప్పకూలి నశించిపోతుంది. 


కుడివుజం కాత్తు ఓంబి క్కుటం కడిదల్‌ 

వడు అను వేస్పన్‌ తొళిల్‌. 549 
ప్రజలను సంరక్షించి వాళ్లకు తోడుగా ఉండడం, నేరం చేసిన వాళ్లు ఎవరైనప్పటికీ 
తనకు హానికలుగుతుందని భయపడకుండా దండించడం ప్రభుత్వధర్శం. 
కొలైయిట్‌ కొడియారై వేస్తు ఒబుత్తల్‌ పైంగూళ్‌ 

కలై కట్టదనోడు నేర్‌. 550 


హత్య మొదలైన ఘోర నేరాలు చేసిన వారిని ప్రభుత్వం దండించడం ఎలాంటిదంటే 
పంట బాగా పండడానికి కలుపు మొక్కలను ఎరివేసినట్లు. 


114 


తిరుక్కుటిళ్‌ కకం 


56. కొడుం గోజబ్బ్మె 
దుష్ట ప్రభుత్వం 


కొల మేటొ ్కకకారిట్‌ కొడిదే అలె మేటొ bE 

న్లో ద ౬ డ్‌ 
అల్లవై సెయ్‌దు ఒళుగుం వేన్దు. 551 
న్యాయమార్గాన్ని అతిక్రమించి ప్రజలను హింసించే ప్రభుత్వం హత్యచేయడం 
వృత్తిగాగల వారికన్న క్రూరమైంది. 


వేలొడు నిన్హాన్‌ ఇడు ఎనదు పోలుం 

కోలొడు నిన్హాన్‌ ఇరవు. 552 
రాజదండాన్ని ధరించినవాళ్లు తమ అధికారాలను దేశ ప్రజలపై చలాయించి, వాళ్ల 
సంపదలను హరించడం ఎలాంటి దంటే బల్లెములు ధరించిన దోపిడీ దొంగలు 
బాటసారులను కొల్లగొట్టడం లాంటిది. 


నాళ్‌ దొబుంనాడి ముఖై సెయ్యా మన్నవన్‌ 

నాళ్‌ దొటుం నాడు కెడుం. 553 
ప్రభుత్వ పరిపాలనలో జరిగే మంచి చెడ్డలను ప్రతిరోజూ పరిశీలించి దానికి తగినట్లుగా 
నడుచుకోని ప్రభుత్వం గల దేశం నశించిపోతుంది. 


కూళుం కుడియుం ఒరుంగు ఇళక్కుం కోల్‌ కోడి 

చ్చూళాదు సెయ్యుం అరసు. 554 
దేశంలో నెలకొని ఉన్న పరిస్థితులను పరిశీలించకుండా క్రూరంగా నడుచుకునే ప్రభుత్వం 
తన ఆదాయాన్ని, ప్రజల ఆదరాభిమానాలను ఎకాలంలో పోగొట్టుకుంటుంది. 


అల్లబ్బట్టు ఆ(ట్రాదు అళుద కణ్ణీర్‌ అన్తే 
సెల్వత్తె తేయ్‌క్కుం వడ్డె. 555 
దుర్మార్గాలను సహించలేక ప్రజలు చిందే కన్నీరు ప్రభుత్వాన్ని నాశనం చేసే సైనిక 
దళం అవుతుంది. 

115 


తిరుక్కుజళ్‌ తరం 
మన్నర్కు మన్నుదల్‌ సెంగోన్మె; అఃదు ఇన్టేల్‌ 

మన్నావాం మన్నర్కు ఒళి. 556 
న్యాయమార్గాన్ని అతిక్రమించని రాజదండవేం ప్రభుత్వానికి కీర్తి (ప్రతిష్టలు 
తీసుకువస్తుంది. లేకపోయినట్లయితే ఆ ప్రభుత్వం కీర్తి ప్రతిష్టలు అడుగంటిపోతుంది. 


తుళియిన్నై జాలత్తిబ్కు ఎటు అటే వేన్దన్‌ 

అళియిన్మె వాళుం ఉయిర్కు. 55 
వర్షాలు కురవకపోతే కష్టాలకు లోనయ్యే లోకంలాగ దయా దాక్షిణ్యాలు లేని 
ప్రభుత్వం కారణంగా ప్రజలు నానా కష్టాల పాలవుతారు. 

ఇన్మెయిన్‌ ఇన్నాదు ఉడైమై ముట్టైసెయ్యా 

మన్నవన్‌ కోల్‌ కీళ్‌ ప్పడిన్‌. 558 
పేదరికం లేకుండా జీవనం సాగించినప్పటికీ ఆ జీవితం క్రూరమైన ప్రభుత్వం 
కింద ఉన్నట్లయితే పేదరికంలో పడే కష్టాలకన్న అధిక కష్టాలను కలిగిస్తుంది. 


ముటైకోడి మన్నవన్‌ సెయ్యిన్‌ ఉటైకోడి 

ఒల్లాదు వానం పెయల్‌. 559 
న్యాయమార్గం తప్పి పరిపాలన సాగించే ప్రభుత్వంలో ఆనకట్టలు పాడైపోయి 
ఉంటాయి. కాబట్టి వర్రపునీటిని నిలవచేసి సుభిక్షంగా ఉండడం సాధ్యంకాదు. 
ఆవయన్‌ కున్గుం అజుతొళిలోర్‌ నూల్‌ మజప్పర్‌ 

కావలన్‌ కావాన్‌ ఎనిన్‌. 560 


ఒకరాజు తన రాజ్యాన్ని కాపాడుకోవడం సాధ్యంకాకపోతే రాజ్యంలో సజావుగా 
జరిగేపనులు ఏవీ జరగవు. ప్రధానమైన వృత్తులు నశిస్తాయి. 


116 


తిరుక్కుటిళ్‌ కకం 


57. వెరువంద సయ్యామైై 
క్రూరంగా (ప్రవర్తించడం 


తక్కాంగు నాడి త్తలై చ్చెల్లా వణ్ణత్తాల్‌ 

ఒత్తాంగు ఒటుప్పదు వేను. 561 
పక్షపాతం లేకుండా సమ దృష్టితో జరిగిన నేరాలను పరిశోధించి, వాస్తవాలు 
తెలుసుకొని మళ్లీ అలాంటి నేరాలు జరగని విధంగా ఆ నేరాలకు కఠినమైన శిక్ష 
విధించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. 


కడిదు ఓచ్చి మెల్ల ఎటీగ నెడిదు ఆక్కం 

నీంగామై వెణు బవర్‌. 562 
నేరాలు జరగకుండా ఉండడానికి నిందించేటప్పుడు కఠినంగా నిందించి 
దండించేటప్పుడు మెత్తదనం చూపించే ప్రభుత్వం అపజయం లేకుండా సాగుతుంది. 


వెరువస్ష సెయ్‌దు ఒళుగుం వెంగోలన్‌ ఆయిన్‌ 

ఒరువన్షం ఒల్డి క్కెడుం. 563 
దేశ ప్రజలు భయభ్రాంతులయ్యేవిధంగా క్రూరమైన పాలన సాగించే ప్రభుత్వం 
కచ్చితంగా త్వరలోనే నశిస్తుంది. 


ఇటైకడియన్‌ ఎను ఉరైక్కుం ఇన్నాచ్చాల్‌ వేస్దన్‌ 

ఉటైకడుగి ఒల్లె క్కెడుం. 564 
పరుషంగా మాట్లాడి క్రూరమైన పరిపాలన ఇది అని ప్రజలచే నిందింపబడిన 
ప్రభుత్వం తన జాన్నత్యాన్ని త్వరలోనే కోల్పోతుంది. 


అరుం జెవ్వి ఇన్నా ముగత్తాన్‌ పరుంజెల్వం 

పఎయ్‌ కణ్ణన్నదు ఉడైత్తు. 565 
ఎవరూ సులభంగా దర్శనం చేసుకోవడానికి వీలుకానివాడునూ, చిట్లించిన 
ముఖంతో ఉన్నవాడునూ అయిన ఒక వ్యక్తి దగ్గర పోగుపడిన సంపద ప్రజలను 


భయభాంతులను గావించే దయ్యం ఆకారంగా భావింపబడుతుంది. 
117 


తిరుక్కుజళ్‌ తరం 


కడుం జొల్లన్‌ కణ్ణిలన్‌ ఆయిన్‌ నెడుం జెల్వం 

నీడు ఇన్లి ఆంగే కెడుం. 566 
కఠినోక్తులు మాట్లాడేవాడునూ దయాదాక్షిణ్యాలు లేని హృదయం గలవాడునూ 
అయిన వ్యక్తి సిరిసంపదలు త్వరలోనే నశించిపోతాయి. 


కడు మొళియుం కైయిగన్ల దండముం వేన్షన్‌ 

అడు మురణ్‌ తేయ్‌క్కుం అరం. 567 
కఠినంగా మాట్లాడడమూ, న్యాయానికి విరుద్ధమైన దండనలు విధించడమూ - 
ఇవి ప్రభుత్వం యొక్క బలాన్ని తగ్గించే ధర్మమనే పనిముట్టుగా రూపొందుతుంది. 


ఇనత్తు ఆట్రి ఎణ్జాద వేన్దన్‌ సినత్తు ఆట్రి 

చ్చీజిట్‌ సిబుగుం తిరు. 568 
మంత్రులతో సంప్రతింపులు చేయకుండా కోపంతో మండిపడుతూ వక్రంగా 
ప్రవర్తించి ప్రభుత్వం తనకు తానుగా నశించిపోతుంది. 


సెరువన్హ పోళ్‌ దిల్‌ సిజైసెయ్యా వేస్దన్‌ 

వెరువన్టు వెయ్‌దు కెడుం. 569 
ముందుగానే తగిన భదతా ఏర్పాట్లు చేసుకోకుండా ఉన్న రాజు, యుద్ధం 
వచ్చినట్లయితే దానికి భయపడి త్వరలోనే పతనమైపోతాడు. 


కల్లార్‌ ప్పిణిక్కుం కడుంగోల్‌ అదువల్లదు 

ఇల్లై నిలక్కు ప్పాటై. 570 
క్రూరంగా నడుచుకునే ప్రభుత్వం చదువురాని మూర్చులను తన పక్కబలంగా 
చేసుకుంటుంది. దీనికి మించిన భారం భూమికి వేరేది లేదు. 


118 


తిరుక్కుటిళ్‌ ఆం 
58. కణ్లోట్టం 
ణట 
దయ 


కణ్ణోట్టం ఎన్నుం కళిపెరుం గారికై 
ఉణ్మెయాన్‌ ఉణ్జు ఇవ్వులగు. 571 
పేమ, దయ - ఈ రెంటినీ చూపులుగా కలిగిన అందమైన వారితో నిండి ఉండడం 
వల్లనే ఈ లోకం ప్రసిద్ధి చెందింది. 


కణ్ళోట్టత్తు ఉళ్లదు ఉలగియల్‌; అద్దిలార్‌ 

ఉణ్ళె నిలక్కు ప్పాటై. 572 
ప్రేమతో ఆదరించి కరుణామృతాన్ని వర్థించేవారు ఈ లోకంలో ఉన్నారు. దీనికి 
విరుద్ధంగా ప్రవర్తించేవారు భూమికి భారమైన వారు. 


వణ్‌ ఎన్నాం పాడలజ్కు ఇయై పినేల్‌; కణ్‌ ఎన్నాం 

కణ్టోట్టం ఇల్లాద కణ్‌? 573 
పాటతో అన్వయించని సంగీతమూ, ప్రేమ దయ వర్థించని చూపులు గల కండ్లూ 
నిష్ప్రయోజనం 


ఉళపోల్‌ ముగత్తు ఎవన్‌ సెయ్యం అళవినాల్‌ 
కణ్లోట్టం ఇల్లాద కణ్‌. 574 
TE) గ 
హృదయంలో గూడుకట్టుకొని ఉన్న ప్రేమాభిమానాలను, దయాదాక్షిణ్యాలను 
వర్థించలేని కళ్లు ముఖంలో ఉండడం వలన ఎలాంటి ప్రయోజనమూ లేదు. 
కణ్లిబ్కు అణిగలం కణ్ణోట్టం; అఃదినేల్‌ 
x ణాలు 
వుణ్ణెను ఉణర ప్పడుం. 575 
దయా దాక్షిణ్యాలు కలిగినవారి కళ్లి కళ్లు. దయా దాక్షిణ్యాలు లేని వారి కళ్లు, 
కళ్లుకావు; అవి పుళ్లు. 


119 


తిరుక్కుజళ్‌ తరం 


మణ్జోడు ఇయైన్స మరత్తనైయర్‌ కణ్టోడు 

ఇయైన్దు కణ్ణోడా దవర్‌. 576 
ఒకరికి కళ్లు ఉన్నప్పటికీ ఆ కళ్లలో ఉండవలసిన దయా దాక్షిణ్యాలు లేకపోయి 
నట్లయితే ఆ వ్యక్తి ఎండిపోయిన చెట్టుతో సమానం. 


కణ్ణోట్టం ఇల్లవర్‌ కణ్లిలర్‌; కణ్గుడెైయార్‌ 

LR ౧ x ౯ ఒ 
కణ్టోట్టం ఇన్మెయుం ఇల్‌. 577 
దయా దాక్షిణ్యాలతో కూడిన హృదయం కలిగిన వారివి మాత్రమే కళ్లు. దయా 
దాక్షిణ్యాలు లేనివారు కళ్లు లేనివారుగానే పరిగణింపబడుతారు. 


కరుమం సిదైయామల్‌ కణ్ళోడ వల్లార్కు 

ఉరిమై ఉడైత్తు ఇవ్వులగు. 578 
తమ బాధ్యతలను నిర్వర్తించడంలోనూ, దయా దాక్షిణ్యాలు కురిపించడం లోనూ 
మొదటి పంక్తిలో ఉన్నవారికి ఈ లోకమే కైవశమవుతుంది. 


ఒబుత్తు ఆటుం వణ్చినార్‌ కణ్డుం కణ్ణోడి 

ప్పాటుత్తు ఆట్రుం పబ్బే తలై. 579 
సర్వనాశనం చేయాలనే స్వభావమున్న వాళ్ల దగ్గర కూడ సహనం చూపించడం 
సర్వోన్నతమైన గుణంగా పరిగణింపబడుతుంది. 


పెయక్కణ్టుం నంజు ఉండు అమైవర్‌ నయత్తక్క 

నాగరికం వేణుబవర్‌. 580 
సంస్కార భావాలతో కూడిన దయా హృదయులు తమతో కలసి మెలసి ఉన్నవాళ్లు 
విషం ఇచ్చినప్పటికీ సంతోషంగా స్వీకరిస్తారు. 


160 


తిరుక్కుటిళ్‌ కం 


59. ఒ[టటాడల్‌ 
గూఢచారులు 


ఒ(టుం ఉరై శాన నూలుం ఇవై ఇరణఖ్లుం 

తెట్రెన్ల మన్నవన్‌ కణ్‌. 581 
చిత్తశుద్ధిగలవాడూ, సమర్జుడూ అయిన గూఢచారి, నీతులను ఉద్బొధించే ధర్మ 
గ్రంథం - ఇవి రెండూ ప్రభుత్వం యొక్క రెండు కళ్లుగా భావించాలి. 
ఎల్లార్కుం ఎల్లాం నిగళ్‌బవై ఎంజా నుం 

వల్లణిదల్‌ వేన్దన్‌ తొళిల్‌ 582 
మిత్రులు, శత్రువులు, తటస్టులు - ఇలా అందరి దగ్గరా అన్ని కాలాల్లొనూ, 
జరుగుతున్న సంఘటనలను గూఢచారుల ద్వారా వెంట వెంటనే తెలుసుకోవడం 
పభుత్వం యొక్క బాధ్యత. 


ఒటినాన్‌ ఒ[టటి ప్పారుళ్‌ తెరియా మన్నవన్‌ 

కొటం గొళ క్కిడన్లదు ఇల్‌. 583 
గూఢచారులద్వారా దేశంలోని పరిస్థితులను తెలుసుకొని వాటి పరిణామాలను గురించి 
ఆలోచించి నడుచుకోని ప్రభుత్వం విజయవంతంగా ముందుకు సాగడానికి మార్లమేలేదు. 


వినై సెయ్‌వార్‌, తం సుట్రం; వేణాదార్‌ ఎన్టాంగు 
అనైవరైయుం ఆరాయ్‌వదు ఒటు. 584 
ప్రభుత్వంలో గూఢచారిగా పనిచేసే ఒక వ్యక్తి తనకు కావలసిన వాళ్లు, కానివాళ్లు, 
బంధువులు అనే పక్షపాతం చూపించకుండా పనిచేయాలి. అప్పుడే అతను 
విశ్వసనీయుడైన గూఢచారి అని చెప్పబడుతాడు. 


కడాఅ ఉరువొడు కణం అజాదుయాణ్టుం 
ఉకా అమై వల్లదే ఒట్రు. 585 
అనుమానం ఎదీ కలిగించని వేషధారణతో, అలా సందేహించి చూసినవాళ్లకు 
భయడకుండా ప్రవర్తిస్తూ, ఎమి జరిగినా మనసులో ఉన్న విషయాలను వెలుపలికి 
తెలియనివ్వక ఉన్నవాడే గూఢచారిగా పనిచేయడానికి వీలవుతుంది. 

121 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


తుజన్దార్‌ వడివత్తర్‌ ఆగి ఇజన్టు ఆరాయ్‌న్లు 

ఎన్‌సెయినుం సోర్వు ఇలదు ఒటు. 586 
సంఘటనాస్థలంలో సంబంధం లేనివ్యక్తిగా మెలగి, దానిని ఆ మూలాగం పరిశీలించి 
ఎన్నికష్టాలు వచ్చినప్పటికీ సహించి, తన్ను తాను బహిర్గతం కానివ్వక ఉన్నవాడే 
సమర్జుడైన గూఢచారి. 


మటైన్లవై కేట్క వటు ఆగి అథిన్లవై 

ape OC 
ఐయప్పాడు ఇల్లదే ఒటు. 587 
ఇతరులు రహస్యంగా చేసే పనులను వాళ్ల ద్వారానే తెలుసుకొని వాటిలోని నిజాన్ని 
పరీక్షించి తెలుసుకోవడమే గూఢచారి సామర్థ్యం. 


ఒ[టటు ఒటి త్తన్ద పారుళైయుం మ[టుమోర్‌ 

ఒటినాల్‌ ఒటి క్కొళల్‌. 588 
ఒక గూఢచారి తన శక్తి సామర్ధా లచే తెలుసుకున్న విషయాలను, మరొక గూఢచారి 
ద్వారా తెలుసుకొని రమ్మని చెప్పి - ఈ రెండు విషయాలను పోల్చి చూసిన 
తరువాతనే అది నిజమా కాదా అనే అభిప్రాయానికి రావాలి. 


ఒ(టు ఒట్రు ఉణరామై ఆళ్ళ; ఉడన్‌ మూవర్‌ 

సొల్‌తొక్క తేజ వడుం. 589 
ఒక గూఢచారి చెప్పిన విషయాలను ఒకరి కొకరు తెలుసుకోలేని విధంగా మరో 
ముగ్గురు గూఢచారులను నియమించి వాళ్లద్వారా ఆ గూఢచారి చెప్పిన విషయాలు 
సరిపోతుంటే అది వాస్తవమని (గ్రహించాలి. 


సిఅప్పు అజీయ ఒట్రిన్‌ కణ్‌ సెయ్యజ్క; సెయ్యిన్‌ 

పుజిప్పడు తాన్‌ ఆగుం మటై. 590 
ఒక గూఢచారి పనితనాన్ని ఆశ్చర్యంతో ఇతరులు చూసే విధంగా ప్రశంసిస్తే 
రహస్యంగా ఉండవలసిన సమాచారాన్ని బహిర్గతం చేసినట్లు అవుతుంది. 


122 


తిరుక్కుటిళ్‌ కం 


60. ఊక్కం ఉడ్జెమై 
ఉత్సాహం 


ఉడైయర్‌ ఎనప్పడువదు ఊక్కం; అద్దు ఇల్లార్‌ 

ఉడైెయదు ఉడైయరో మటు. 591 
ఉత్సాహం కలిగినవారే సంపన్నులుగా పరిగణింపబడుతారు. ఉత్సాహం లేని వాళ్లు 
ఎన్ని కలిగి ఉన్నప్పటికీ వాళ్లు సంపన్నులుగా పిలువబడరు. 


ఉళ్లం ఉడైమై ఉడైమై; పారుళ్‌ ఉడ్జెమ్వె 
నిల్లాదు నీంగి విడుం. 592 
ఉత్సాహం అనే వస్తువును తప్ప పేరే దేనినీ శాశ్వతమైన సంపద అని చెప్పడానికి వీలుకాదు. 


ఆక్కం ఇళన్దేమ్‌ ఎను అల్లావార్‌ ఊక్కం 

ఒరు వన్తం కైత్తు ఉడై యార్‌. 593 
ఉత్సాహం స్థిరంగా కలిగిన వ్యక్తులు సంపద కోల్పోతున్న సమయంలోనూ, 
ఉత్సాహం కోల్పోయి బాధపడరు. 


ఆక్కం అదర్‌ వినాయ్‌ చ్చెల్లుం అశై విలా 
ఊక్కమ్‌ ఉడైెయా నుఖై, 594 
స్థిరమైన ఉత్సాహం కలిగిన వ్యక్తులను వెతుక్కుంటూ వెళ్లి వాళ్ల ద్గర చేరుతుంది జాన్నత్యం. 
వెళ్లత్తు అనైయ మలర్‌ నీట్టం మాన్దర్‌ తం 
ఉళ్లత్తు అనైయదు ఉయర్వు. 595 
నీళ్లు ఎంత లోతు ఉందో అందులో పూసిన తామర తూడుకూడ అంతలోతు 
ఉంటుంది. అదేవిధంగా ఒక వ్యక్తి మనసులో ఉత్సాహం ఎంత ఉంటుందో అంత 
ఆ వ్యక్తి జీవితంలో జాన్నత్యం ఉంటుంది. 


123 


తిరుక్కుటిళ్‌ అర్ధం 


ఉళ్లువదు ఎల్లాం ఉయర్వు ఉళ్లల్‌; మటు అదు 

తళ్లినుం తళ్లామై నీర్తు. 596 
మన భావాలన్నీ ఉన్నత స్థాయిలో ఉండాలి. మనం అనుకున్నవి నెరవేరలేదని చెప్పి 
మన మనసులోని ఉన్నత భావాలను వదులుకోకూడదు. 


సిదైవు ఇడత్తు ఒల్కార్‌ ఉరవోర్‌ పుధైయంబిన్‌ 

వట్టు ప్పాడు ఊన్టుం కళిలు. 597 
దేహమంతటా బాణాలచే రంధ్రాలు వేయబడినప్పటికీ ఏనుగు సంచలించకుండా 
స్థిరంగా ఉంటుంది. అదేవిధంగా ఉత్సాహం మెండుగా కలిగినవారు వినాశనమే 
ఎదురైనప్పటికీ దానికోసం బాధపడరు. 


ఉళ్లం ఇలాదవర్‌ ఎయ్‌దార్‌ ఉలగత్తు 

వళ్లియం ఎన్నుం సరుక్కు. 598 
రెండు చేతులా దానం చేయలేని వ్యక్తులు తమను తాము గొప్పదాతలమని 
చెప్పుకోవడం ఎందుకు? 


వరియదు కూంర్లోట్టదు ఆయినుం యానై 

వెరూ ఉం పులితా క్కుథిన్‌. 599 
ఆకారం కన్న ఉత్సాహం బలీయమైంది అనడానికి కొవ్వెక్కిన శరీరం, వాడియైన 
దంతాలు కలిగిన ఏనుగు తనను తాకడానికి వచ్చి పులిని చూసి భయపడ్డమే. 


ఉర మొరువజ్కు ఉళ్ల వెటుక్కె, అఃదిల్లార్‌ 

మర మక్కళాదలే వేటు. 600 
వునసులో స్థిరమైన ఉత్సాహం లేని వాళ్లు ఫైకి ఆకారంలో వమునుషులుగా 
కనిపించినప్పటికీ చెట్లకూ వాళ్లకూ వ్యత్యాసం లేదు. 


124 


తిరుక్కుటిళ్‌ కం 


61. మడి ఇన్నై 
సోమరితనం 


కుడి యెన్నుం కున్గా విళక్కం మడి యెన్నుం 

మాసు ఊర మాయ్‌న్దు కెడుం 601 
తాను పుట్టిన కుటుంబ గౌరవం ఎంత దేదీప్యమానంగా విరాజిల్లుతున్నప్పటికీ 
సోమరితనం చోటు చేసుకుంటే అది కాంతి విహీనమై అంధకారంలో మునిగిపోతుంది. 


మడియై మడియా ఒళుగల్‌ కుడియై 

క్కుడియాగ వేణ్టుబవర్‌. 602 
తన వంశం ప్రసిద్ధి చెందాలంటే సోమరితనాన్ని నశింపజేసి ఉత్సాహంతో పని 
(ప్రారంభించాలి. 


మడి మడి క్కొణ్టు ఒళుగుం దై ఏీబిన్ల 

కుడి మడియుం తన్నినుం మున్సు. 603 
తెలివితేటలుగాని, ఉత్సాహం గాని లేని సోమరి ఏ కుటుంబంలో జన్మించాడో ఆ 
కుటుంబం అతనికంటె ముందే నశించిపోతుంది. 


కుడి మడిన్హు కుటం పెరుగుం మడి మడిన్టు 

మాణ్ణ ఉజ్ఞటి లవర్కు. 604 
ఎవరైతే సోమరితనంతో కాలం గడుపుతుంటారో వాళ్ల జీవితంలో నేరాలుకూడ 
అధికమవుతూ ఉంటాయి. కుటుంబ పరువు ప్రతిష్టలు నాశనమవుతాయి. 


నెడునీర్‌ మఅవి మడి తుయిల్‌ నాన్గుం 

కెడు నీరార్‌ కామక్కలన్‌. 605 
కాలయాపన, మతిమరుపు, సోమరితనం, మితిమించిన నిద్ర - ఈ నాలుగు 
గుణాలు చెడిపోదలచుకొన్న వ్యక్తి ప్రతి పూర్వకంగా ఎక్కే పడవలు. 


125 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


వడియుడై యార్‌ వటమైన్ష క్కణ్ణం మడియుడై యార్‌ 

మాణ్బయన్‌ ఎయ్‌దల్‌ అరిదు. 606 
అర్హులైన గొప్పవారి ప్రేమాభిమానాలకు పాత్రుడుగా ఉన్నప్పటికీ, సోమరితనం 
కలిగిన వాళ్లు గొప్పవాళ్లమనే ప్రశస్తి అందుకోవడం అసాధ్యం. 


ఇడిపురిన్టు ఎళ్లుం చొల్‌ కేట్బర్‌ మడి వురిన్దు 

మాణ్ణ ఉజ్ఞటిలవర్‌. 607 
ప్రయత్నం చేయడంలో ఎలాంటి ఆసక్తిగాని, ఉత్సాహం గాని లేక సోమరిపోతులుగా 
జీవనం సాగించేవాళ్లు పరిహాసాలకు గురవుతారు. 


మడిమై కుడిమై క్కణ్‌ తంగిటన్‌ నెన్నార్కు 

అడిమై వుగుత్తి విడుం. 608 
ఎంత పెద్ద కుటుంబంలో జన్మించిన వాళ్లెనప్పటికీ, వాళ్ల దగ్గర సోమరితనం 
గూడుకట్టుకొని ఉంటే, అదే వాళ్లను శత్రువులకు బానిసలుగా చెస్తుంది. 


కుడియాణ్‌ మై యుళ్‌ వన్ష కుటం ఒరువన్‌ 

మడియాణ్‌ మై మాట క్కెడుం. 609 
తనలో చోటుచేసుకొని ఉన్న సోమరితనాన్ని ఒకరు తొలగించుకున్నట్లయితే అతని 
కుటుంబానికి, అతని పౌరుషానికి ప్రశస్తి తనకు తానుగా వచ్చి చేరుతుంది. 


మడి యిలా మన్నవన్‌ ఎయ్‌దుం అడి యళన్దాన్‌ 

తా అయదు ఎల్లాం ఒరుంగు. 610 
సోమరితనం లేని వాడు పొందే ప్రయోజనం ఎలాంటిదంటే ఒక రాజు అనాయాసంగా 
తాను అడుగుపెట్టిన ప్రాంతాన్నంతా తన రాజ్యంలోనికి వశపరచుకొన్నట్లు. 


126 


తిరుక్కుటిళ్‌ కం 


62. ఆళ్‌వినై ఉడైమై 
పురుష ప్రయత్నం 


అరుమై ఉడైత్తు ఎన్జు అసావామై వేణ్టుం 

పెరుమై ముయజట్సీ తరుం. 611 
“ఇది చేయడానికి మన వలన వీలవుతుందా?” అని మనసులో సందేహించకుండా 
“మన వలన చేయడానికి వీలవుతుంది? అనే నమ్మకంతో ప్రయత్నం చేస్తే అదే పెద్ద 
శక్తిగా మారుతుంది. 

వినైక్కణ్‌ వినై కెడల్‌ ఓమల్‌; వినైక్కుటై 

తీర్‌న్హారిన్‌ తీర్‌న్షను ఉలగు. 612 


ఎ పనిలో నిమగ్నమై ఉన్నామో ఆ పని పూర్తిగా చేసి ముగించాలి. లేకపోతే బావి 
సగం తవ్వి నీళ్లు పడలేదని ఆ పనిని అర్థాంతరంగా వదలిపెట్టిన కథ అవుతుంది. 


తాళాణ్‌ మై ఎన్నుం తగైమైక్కణ్‌ తంగిటే 

వేళాణ్‌ మై ఎన్నుం సెరుక్కు. 613 
పరులకు సహాయం చేయాలనే దయా స్వభావం, పట్టువదలకుండా కృషిచేసి ఒకపని 
సాధించాలనే ఉన్నతగుణం కలిగిన వాళ్లదగ్గర స్థిరంగా ఉంటుంది. 


తాళాణ్‌ మై ఇల్లాదాన్‌ వేళాణ్‌మై పేడిగై 

వాళ్‌ ఆణ్‌ మై పోల క్కెడుం. 614 
శక్తి ఉత్సాహాలు లేనివాడు సహాయకుడుగా ఉండడానికి, ఒక నపుంసకుడు కత్తిని 
ర్వుళిపించడానికి భేదం లేదు. 


ఇన్ఫం విళై యాన్‌ వినై విళలైవాన్‌ తన్‌ కేళిర్‌ 

తున్ఫం తుడైత్తు ఊన్టుం తూణ్‌. 615 
తన లాభం తాను చూసుకోకుండా మొదలుపెట్టిన పని పూర్తి చేయాలని అనుకునే 
వాళ్లు తనను ఆశ్రయించి ఉన్న బంధువుల, మిత్రుల, దేశప్రజల కష్టాలను పోగొట్టి 


వాళ్లకు తోడుగా ఉండి ఆదుకుంటారు. 
127 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


ముయట్చి తిరువినై ఆక్కుం; ముయటిన్నై 

ఇన్మై పుగుత్తివిడుం. 616 
ప్రయత్నం లేకుండా ఎ పనీ జరగదు. ప్రయత్నవే ప్రయోజనకరములైన 
పనులన్నిటికీ మూల కారణం. 


మడియుళాళ్‌ మాముగడి ఎన్న; మడియిలాన్‌ 

తాళ్‌ ఉళాళ్‌ తామరై యినాళ్‌. 617 
శ్రీదేవి, జ్యేష్టాదేవి అనేపేర్లు ప్రయత్నంలో ఉత్సాహం ఉన్నవాళ్లను, ప్రయత్నంలో 
ఉత్సాహం లేని సోమరిపోతులను పెర్కొనడానికి ప్రయోగించే పదాలు. 


పొటీయిన్నై యార్కుం వళి అను; అటీవు అటీన్దు 

ఆశ్‌ వినై ఇన్మై వళి. 618 
విధి కారణంగా అపనింద ఏర్పడిందని చెప్పడం తప్పు. తెలుసుకొనవలసిన వాటిని 
తెలుసుకొని దాని ప్రకారం ప్రయత్నం చేయకుండా ఉండడమే పెద్ద అపనింద అవుతుంది. 


దెయ్‌వత్తాన్‌ ఆగాదు ఎనినుం ముయట్సీ తన్‌ 

మెయ్‌ వరుత్త క్కూలి తరుం. 619 
“ఓ భగవంతుడా!” అని పిలవడం వలన జరగనిపని ఒకరు ప్రయత్నించి 
శమిస్తున్నపుడు ఆ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. 

ఊలై యుం ఉప్పక్కం కాణ్బర్‌ ఉలైవు ఇని 

త్రాళాదు ఉజ్ఞటు బవర్‌. 620 
విధిని జయించడానికి అసాధ్యమని చెబుతారు. కాని సోమరితనం లేకుండా 
ప్రయత్నం చేసేవాళ్లు ఆ విధిని కూడ ఓడించగలరని చెబుతారు. 


128 


తిరుక్కుటిళ్‌ కం 


63. ఇడుక్కణ్‌ అళియామై 
ఆపదలలో ధైర్యం 


ఇడుక్కణ్‌ వరుంగాల్‌ నగుగ; అదనై 

అడుత్తు ఊర్వదు అద్దు ఒప్పదు ఇల్‌. 621 
కష్టాలను ఎదిరించగలిగేది, ఆ కష్టాలను చూసి భయపడకుండా సంతోషంతో ఉండే 
మనసు మాత్రమే. 


వెళ్లత్తు అనైయ ఇడుంబై ఆథివు ఉడెయాన్‌ 

ఉళ్లత్తిన్‌ ఉళ్ల క్కెడుం. 622 
౧-౨ (౧ 

ప్రవాహం వెల్లువలాగ కష్టాలు ముంచెత్తినప్పటికీ వాటిని ఎలా అధిగమించేది అని 

తెలివితేటలు కలిగినవాళ్లు తలచినంత మాత్రంలోనే ఆ కష్టాలు తొలగిపోతాయి. 


ఇడుంబైక్కు ఇడుంబై వడువ్పర్‌ ఇడుంబైక్కు 

ఇడుంబై పడా అదవర్‌. 623 
కష్టాలు కమ్ముకున్నప్పుడు కలత చెందని వాళ్లు ఆ కష్టాలనె కష్టాలపాలు చేసి వాటిని 
పారదోలుతారు. 


మడుత్త వాయ్‌ ఎల్లాం వగడు అన్నాన్‌ ఉట 

ఇడుక్కణ్‌ ఇడర్‌ప్పాడు ఉడ్జెత్తు. 624 
అడ్డంకులతో కూడిన, రాళ్లతో గుంతలతో నిండిన మార్గంలో బరువైన బండిని 
లాక్కుంటూ వెళ్లి ఎద్దులాగ, ఎడతెగకుండా ప్రయత్నం చేస్తే కష్టాలు తొలగిపోతాయి. 
విజయం లభిస్తుంది. 


అడుక్కి వరినుం అళివు ఇలాన్‌ ఉట 
ఇడుక్కణ్‌ ఇడుక్కణ్‌ పడుం. 625 
కష్టాలను చూసి కలత చెందని వాళ్లను వదలకుండా వెన్నంటి వచ్చే కష్టాలు, 


కష్టాలపాలై నశించిపోతాయి. 
120 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


అట్రేమ్‌ ఎన్జు అల్లల్‌ వడుబవో పెట్రేమ్‌ ఎను 

ఓంబుదల్‌ తేట్రాదవర్‌. 626 
“ఇంతటి సిరి సంపదలు మనం కలిగి ఉన్నాము కదా అని సంతోషించి దానిని 
కాపాడుకోవాలని అనుకోని వాళ్లు ఆ సంపదను కోల్పోయినప్పుడు మాత్రం బాధపడకారా? 


ఇలక్కం ఉడంబు ఇడుంబైక్కు ఎను కలక్కత్తె 

క్కెయాటా క్కొళ్ళాదాం మేల్‌. 627 
కష్టాలనేవి ప్రాణానికీ, శరీరానికీ సహజమేనని భావించి పెద్దలు, కష్టాలు వచ్చినప్పుడు 
వాటిని కష్టాలుగానే భావించరు. 


ఇన్ఫం వివైయాన్‌ ఇడుంబై ఇయల్ఫు ఎన్నాన్‌ 

తున్ఫం ఉటుదల్‌ ఇలన్‌. 628 
సుఖాలను అన్వేషిస్తూ అల్లాడకుండా, కష్టాలు వచ్చినప్పటికీ వాటిని ప్రకృతి 
సహజమని భావించిన వ్యక్తి ఆ కష్టాలను చూసి కలత చెందడు. 


ఇన్ఫత్తుళ్‌ ఇన్ఫం విలైయాదాన్‌ తున్ఫత్తుళ్‌ 

తున్ఫం ఉటుదల్‌ ఇలన్‌. 629 
ఆనందం కలిగినప్పుడు పొంగిపోని వాళ్లు, కష్టాలు వచ్చినప్పుడు దానికోసం 
బాధపడరు. కష్టసుఖాలను రెంటినీ సమానంగా చూసేవాడు స్థిత ప్రజ్ఞుడు” అని 
చెప్పబడుతాడు. 

ఇన్నామై ఇన్ఫం ఎనక్కొళిన్‌ ఆగుం తన్‌ 

ఒన్నార్‌ విళైయుం జిజిప్పు. 630 
తమకు ఎదురైన కష్టాలను సుఖాలుగా భావించే మనోధైర్యం కలిగిన పెద్దలను 
చూసి, వాళ్ల విరోధులు సైతం ప్రశంసా వర్షాలు కురిపిస్తారు. 


130 


తిరుక్కుటిళ్‌ కం 


64. అమైచ్చు 
మంత్రి 


కరువియుం కాలముం సెయ్‌గైయుం సెయ్యుం 

అరువినై యుం మాణ్ఞదు అమైచ్చు. 631 
తగిన సాధనం, సరియైన సమయం, కార్యనిర్వహణా పద్ధతి, నిర్వహిస్తున్న కార్యం 
మొదలైన వాటిని ఆమూలాగ్రం పరిశీలించిన తరువాత కార్యాచరణకు పూను 
కొన్నవాడే మంత్రులలో శ్రేష్టుడు. 


వన్‌ కణ్‌ కుడి కాత్తల్‌ కట్రణీదల్‌ ఆశ్‌ వినై యోడు 

ఐన్టుడన్‌ మాణ్ణదు అమైచ్చు. 632 
ధైర్యసాహసాలు, దేశ ప్రజలను సంరక్షించే సామర్ధ్యం, శాస్త్ర గంథాల అధ్యయనం 
కారణంగా కలిగిన మేధాసంపత్తి, పట్టువదలని కార్యనిర్వహణా దీక్ష ఈ అయిదు 
గుణాలు కలిగినవాడే మంతి. 


పిరిత్తలుం పణిక్కొళలుం వీరిన్హార్‌ 

ప్పారుత్తలుం వల్లదు అమైచ్చు. 633 
తమ విరోధులకు సహాయం చేస్తున్న వాళ్లను విడదీయడం, దేశానికి సహాయంగా 
ఉన్నవాళ్ల యోగ క్షేమాలను పరిరక్షించడం, విడిపోయిన వాళ్లు తమ తప్పులను 
తెలుసు కొన్నట్లయితే వాళ్లను తిరిగి చేర్చుకోవడం మొదలైన అంశాలలో మంత్రి 
కార్యనిర్వహణా సామర్ధ్యం తెలీయవస్తుంది. 

తెరిదలుం తేర్‌న్లు సయలుం ఒరు తలైయా 

చ్చాల్లలుం వల్లదు అమైచ్చు. 634 
చెయవలసిన పనిని ఎంపిక చేసుకోవడం, ఆపని పూర్తికావడానికి కావలసిన 
మార్గాలను అన్వేషించి వాటిని కార్యరూపంలో అమలు పరచడం, ఫలితాలు ఎలా 
ఉన్నప్పటికీ వాటిని నిర్భయంగా చెప్పే సాహసం కలిగి ఉండడం - ఇవి మంత్రికి 
ఉండవలసిన లక్షణాలు. 


131 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


అటన్‌ అథిన్దు ఆన్టు అమైన్హ సొల్లాన్‌ ఎంజానుం 

తిజన్‌ అటీన్లాన్‌ తేర్చి త్తుణై. 635 
ధర్మశాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేసిన వాడుగా, వాక్సటిమ కలగిన వాడుగా, కార్య 
నిర్వహణా దక్షుడుగా ఉన్నవాడే ఆలోచనలు చెప్పడానికి సహాయకుడిగా ఉండగలడు. 
మది నుట్సం నూలోడు ఉడైయార్కు అతినుట్పం 

యా ఉళ మున్నిబ్బవై. 636 
[గ్రంథాలను పఠించడం వలన కలిగిన జ్ఞానంతో పాటు బుద్ధి సూక్ష్మత కలిగిన పెద్దలపై 
ఎన్ని కుట్రలు చేసినప్పటికి అవి ఫలించవు. 


సయజట్కి అటీన్ష క్కడైత్తుం ఉలగత్తు 

ఇయట్కె అథిన్టు సెయల్‌. 637 
కార్యాచరణకు సంబంధించిన గ్రంథ జ్ఞానం పుష్కలంగా ఉన్నప్పటికీ, ప్రాపంచిక 
విషయాలను అర్థం చేసుకొని దానికి తగిన రీతిలో తలపెట్టిన పని పూర్తిచేయాలి. 


అటీకొన్దు అతియాన్‌ ఎనినుం ఉటుది 

ఉలై యిరున్దాన్‌ కూటిల్‌ కడన్‌. 638 
చెప్పినమాటలు వినని, సొంత తెలివితేటలు లేని వాళ్లకు, మంత్రులే ధైర్యంగా 
మంచి ఆలోచనలు చెబుతుండాలి. 


వళుదు ఎణ్జుం మన్దిరియిన్‌ వక్కత్తుళ్‌ తెవ్వోర్‌ 

ఎళుబదు కోడి ఉటుం. 639 
కీడుకలిగించే తప్పుడు ఆలోచనలు చెబుతున్న మంత్రి ఒకరు పక్కన ఉండడం 
కన్న డెబ్బైకోట్ల శత్రువులు పక్కన ఉండడం ఎంతో మంచిది. 


ముటైప్పడ చూళ్‌న్దు ముడివిలవే సెయ్వర్‌ 
తిప్పాడు ఇలా అ దవర్‌. 640 
కార్య నిర్వహణా సామర్ధ్యం లేని వాళ్లకు సక్రమమైన ప్రణాళిక ప్రకారం రూపొందించిన 
పథకాలు అప్పగిస్తే అవి ఎన్నటికీ పూర్తికావు. 


132 


తిరుక్కుటిళ్‌ కం 


65. సాల్‌వన్నై 
వాగ్విలాసం 


నానలం ఎన్నుం నలన్‌ ఉడ్జెమై అన్నలం 

యానలత్తు ఉళ్లదూం అన్ను. 641 
వాక్చాతుర్యానికి మించిన విశిష్టత మరి దేనికీ లేదు. కాబట్టి వాక్చాతుర్యం 
సంపదలన్నింటి కంటె విశిష్టమైన సంపదగా పరిగణింప బడుతుంది. 


ఆక్కముం కేడుం అదనాల్‌ వరుదలాల్‌ 

కాత్తు ఓంబల్‌ సాల్లిన్‌ కణ్‌ సోర్వు. 642 
కార్యసిద్ధి, కార్యవినాశనము రెండూ మాట కారణంగా ఏర్పడతాయి. కాబట్టి వెలువడే 
ప్రతిమాటలోనూ దొసగులు లేకుండా జాగ్రత్త వహించాలి. 


కేట్టార్‌ ప్పిణిక్కుం తగ అవాయ్‌ క్కేళారుం 

వేట్స మొళి వదాం సాల్‌. 643 
వినేవాళ్లను ఆక్షర్ధించేలా, విననివాళ్లను కూడ ప్రీతితో వినేలాగ చేస్తూ మాట్లాడ్డమే 
వాగ్విలాసం. 

తిబిన్‌ అథీిన్దు సాల్గుగ సొల్టె; అబినుం 

పొరుళుం అదనినూ ఉంగుఇల్‌. 644 


కారణం స్పష్టంగా తెలుసుకొని మాట్లాడాలి. అటువంటి వాక్పటిమకు మించిన 
ధర్మంగానీ, సత్యంగానీ లేదు. 


సొల్గుగ సాలె వ్పిజీదు ఓర్‌ సాల్‌ అచ్చొల్టె 

వెల్లుం చొల్‌ ఇన్మై అటీన్దు. 645 
“ఈమాటను వేరొక మాట జయించదు అని గ్రహించిన తరువాతనే ఆ మాటను 
ప్రయోగించాలి. 


133 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


వేట్సత్తాం సాల్లి ప్పిజిర్‌ సాల్‌ వయన్‌ కోడల్‌ 

మాట్సియిన్‌ మాసు అట్రార్‌ కోల్‌. 646 
ఇతరులకు ఆసక్తి కలిగించేలా ప్రయోజనకరములైన అంశాలను చెప్పడమూ, ఇతరులు 
చెప్పే మాటలలోని విశేషాంశాలను పరిశీలించి వాటిని స్వీకరించడమూ జ్ఞానుల లక్షణం. 


సొల్లవల్లన్‌ సోర్వు ఇలన్‌ అంజాన్‌ అవనై 

ఇగల్‌ వెల్లల్‌ యార్కుం అరిదు. 647 
వచోవిలాసం కలిగినవాడుగా, సోమరితనం లేనివాడుగా, జంకు గొంకులు 
లేనివాడుగా ఉన్న వ్యక్తిని ఎవరూ జయించలేరు. 


విరైన్దు తొళిల్‌ కేట్కుం ఇాలం నిరన్దు ఇనిదు 

సొల్లుదల్‌ వల్ల్తార్‌ ప్పెటీన్‌. 648 
న్వ్‌ x) 

చెప్పవలసిన అంశాలను ఒకదాని తరువాత ఒకటి పొందికగా చెప్పగల నేర్చు, మృదు 

మధురంగా మాట్లాడే సామర్థ వూ కలిగినవాళ్లు చెప్పి విషయాలను నెరవేర్చడానికి 


ప్రజలు స్థిరంగా ఉంటారు. 


వలసాల్ల క్కాముటువర్‌ మన మాసు అట 

సిల సాల్లల్‌ త్మేటాదవర్‌. 649 
కొద్ది మాటలలోనే చెప్పదలచుకొన్న విషయాలను తప్పులు లేకుండా స్పష్టంగా 
వివరించలేని వాళ్లు చెప్పిన మాటలనే తిరిగి తిరిగి చెబుతుంటారు. 

ఇణర్‌ ఊళ్‌త్తుం నాజామలర్‌ అనైయర్‌ కటదు 

ఉణర విరిత్తు ఉరై యా దార్‌. 650 


నేర్చుకున్న అంశాలను ఇతరులు అర్థం చేసుకునే విధంగా వివరించలేని వాళ్లు 
గుత్తులు గుత్తులుగా విరగబూసి ఉన్నప్పటికీ వాసనలేని పూలతో సమానం. 


134 


తిరుక్కుటిళ్‌ కం 


66. వినై తూయ్‌మై 
మంచి పనులు 


తుఖైనలం ఆక్కం తరూం; వినైనలం 

వెణ్ణియ ఎల్లాం తరుం. 651 
ఒకరికి ఎవరు తోడుంటారో వారివలనే బలం పెరుగుతుంది. వారితో కలసి చేసే 
మంచి పనుల వలన మంచే జరుగుతుంది. 


ఎన్టుం ఒరువుదల్‌ వేణుం పుగళొడు 

నన్టి పయవా వినై. 652 
పరువు ప్రతిష్టలకు, యోగక్షేమాలకు భంగం కలిగించే నీచమైన చెడుకార్యాలను 
ఎలాంటి పరిస్థితుల్గొనూ చేయకుండా దూరంగా ఉండాలి. 


ఓ ఒదల్‌ వేణుం ఒళిమాళ్‌కుం సెయ్‌వినై 

ఆ అదుం ఎన్ను మవర్‌. 653 
ఉన్నతంగా పైపైకి ఎదగాలని కోరుకునే వాళ్లు తాము చేసే పనుల కారణంగా తమ 
పరువు ప్రతిష్టలకు భంగం రాకుండా జాగ్రత్త వహించాలి. 


ఇడుక్కణ్‌ వడినుం ఇళివస్ష సెయ్యార్‌ 

నడుక్కట కాట్చి యవర్‌. 654 
సూక్ష్మమైన బుద్ధి, దృఢమైన మనోధైర్యం కలిగిన వాళ్లు కష్టాలనుండి బయట 
పడడానికి సైతం నీచమైన పనులు చేయరు. 


ఎటు ఎన్జు ఇరంగువ సెయ్యజ్క; సెయ్‌ వానేల్‌ 

మటు అన్న సెయ్యామై నను. 655 
“ఎంత తప్పు చేశాము? అని తలుచుకొని బాధపడతగిన పనులను ఎన్నటికీ 
చేయకూడదు. ఒకవేళ అలా చేసినప్పటికీ ఆ పనులు మళ్లీ చేయకుండా ఉండడమే 


మంచిది. 
135 


తిరుక్కుజళ్‌ తరం 


ఈన్దాళ్‌ వసి కాణ్బాన్‌ ఆయినుం సెయ్యజ్క 

శాన్లోర్‌ వళిక్కుం వినై. 656 
ఆకలితో అలమటిస్తున్న తన కన్నతల్లి వేదనను పోగొట్టడానికి సైతం నీచమైన పనులు 
చేయకూడదు. 


వళిమలైన్హు ఎయ్‌దియ ఆక్కత్తిన్‌ శాన్లోర్‌ 

కళినల్‌ కురవే తలై. 657 
అపనిందలకు భయపడకుండా నీచమైన పనులు చేసి ధనవంతుడుగా జీవనం 
సాగించడం కన్నా, భయంకరమైన పేదరికం చుట్టు ముట్టినప్పటికి దిగులు 
పడకుండా ధర్మబద్ధంగా జీవించడమే మంచిది. 


కడిన్ష కడిన్పు ఓరార్‌ సెయ్‌దార్కు అవై తాం 

ముడిన్హాలుం పీళై తరుం. 658 
చేయకూడనివి అని నిషెధింపబడిన పనులను తలమీదికి ఎత్తుకొని చేసేవాళ్లు ఆ 
పనుల కారణంగా కష్టాల పాలవుతారు. 


అళక్కొణ్ణ ఎల్లాం అళప్పోం; ఇళప్పినుం 

విట్‌ వయక్కుం నజ్పాలవై. 659 
ఇతరులను బాధపెట్టి వాళ్లు ఏడుస్తుండగా సంపాదించిన సంపద తాము వెక్కి 
వెక్కి ఏడుస్తుండగా మాయమైపోతుంది. ధర్మమార్గంలో సంపాదించిన సంపదను 
ఒకవేళ కోల్పోయినప్పటికీ అది మళ్లీ వచ్చి చేరుతుంది. 

చలత్తాల్‌ పొరుళ్‌ సెయ్‌దు ఏమార్తల్‌ వసుమణ్‌ 

కలత్తుళ్‌ నీర్‌ పెయ్‌దు ఇరీ ఇయటటు 660 
నీచమైన పనులు చేసి డబ్బుకూడబెట్టాలని అనుకోవడం పచ్చిమట్టితో చేయబడిన 
కుండలో నీళ్లుపోసి, దానిని భద్రపరచాలని అనుకోవడం. 


136 


తిరుక్కుటిళ్‌ ఆం 
67. విస త్రిట్సమ్‌ 
కార్వసైర్యం 
లీ “లీ 


వినైత్తిట్సం ఎన్సదు ఒరువన్‌ మనత్తిట్సం 

మ్మటైయ ఎల్లాం ఏటి. 661 
మిగిలినవన్నీ ఉన్నప్పటికీ ఒకరి మనసులో స్టెర్యం మాత్రం లేకపోయినట్లయితే అతని 
పనిలోనూ స్టైర్యం ఉండదు. 


ఊలు ఒరాల్‌ ఉటవిన్‌ ఒల్కామై ఇవ్విరణ్జిన్‌ 

ఆటు ఎన్నర్‌ ఆయ్‌న్హవర్‌ కోళ్‌, 662 
అవరోధాలు రావడానికి ముందే వాటిని తొలగించడానికి ప్రయత్నించడం, 
మీరివచ్చినప్పటికీ ధైర్యం కోల్పోకుండా ఉండడం - ఈ రెండు అంశాలను 
బుద్ధిమంతులు లక్ష్యంగా కలిగి ఉంటారు. 

కడ్డెక్కొట్క చ్చెయ్‌ తక్కదు ఆణ్‌మై; ఇడైక్కొట్కిన్‌ 

ఎట్రా విళుమం తరుం. 663 
చేసి ముగించే వరకు ఒక పని గురించిన వివరాలు ఇతరులకు తెలియనీయకుండా 
ఉంచడమే కార్యనిర్వహణ దక్షత అని అంటారు. మధ్యలో ఇతరులకు తెలిసినట్లయితే 
ఆ పని పూర్తిచేయలేని విధంగా ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. 


సొల్లుదల్‌ యార్కుం ఎళియ; అరియ వాం 
సొల్లియ వణ్జం సెయల్‌. 664 
చెప్పడం అందరికీ సులభం, చెప్పిన దానిని చేయడమే కష్టం. 


వీలు ఎయ్‌ది మాణ్ఞార్‌ వినైత్తిట్బం వేన్దన్‌ కణ్‌ 
ఊటు ఎయ్‌ది ఉళ్ల ప్పడుం. 665 
పనిపూర్తిచేసి ముగించడంలో నేర్పు కలగిన వ్యక్తి 'కార్యనిస్టు మిక్కిలి దృఢమైంది. 
అది అధికారులను కూడ ఆక్షర్ధించి గౌరవంగా ప్రశంసింప బడుతుంది. 

137 


తిరుక్కుజళ్‌ తరం 


ఎణ్ణియ ఎణ్ణియాంగు ఎయ్‌దువ ఎణ్జియార్‌ 

తిణ్ణియర్‌ ఆగ ప్పెటీన్‌. 666 
తాము అనుకున్న పని చేసి ముగించాలనే దృఢసంకల్పం కలిగిన వాళ్లు తాము 
అనుకున్న విధంగానే పనిపూర్తిచిసి విజయం సాధిస్తారు. 


ఉరువు కణ్బు ఎళ్లామై వేణ్టుం, ఉరుళ్‌ పెరున్దేర్కు 

౧ 6 ఏ 
అచ్చు ఆణి అన్నార్‌ ఉడ్జెత్తు. 667 
రూపంలో చిన్నవారని చెప్పి ఎవరినీ గేలిచేయకూడదు. పెద్ద రథం ముందుకు 
సాగడానికి కారణమైన ఇరుసు ఆకారంలో చిన్నదని గ్రహించాలి. 


కలంగాదు కణ్ణ వినైక్కణ్‌ తుళంగాదు 

తూక్కం కడిన్దు సయల్‌. 668 
ఒక పని చేయాలని గట్టిగా నిర్ణయించుకొన్న తరువాత మనసులో ఎలాంటి 
సంకోచాలు లేక, అలసత్వం లేక, కాలయాపన చేయక త్వరగా పూర్తిచేయాలి. 


తున్నం ఉజవరినుం సెయ్గ తుణివు ఆటి 

ఇన్ఫం పయక్కుం వినై. 669 
ఆనందం కలిగించే పని ఏదంటే కష్టాలు వచ్చినప్పటికీ వాటిని లక్ష్యం చేయక ధైర్యంతో 
దానిని ముగించడమే. 


ఎనైత్తిట్సం ఎయ్‌దియ క్కణ్ణుం వినై త్పిట్సం 
వేణ్డారై వేణాదు ఉలగు. 670 


ఎంతటి బలవంతులుగా ఉన్నప్పటికీ వాళ్లు చేసే పనుల్లో నిష్టలేకపోయినట్లయితే 
వాళ్లను లోకం గౌరవించదు. 


138 


తిరుక్కుటిళ్‌ కకం 


68. వినై సయల్‌ వగై 
కార్యాచరణ విధానం 


సూళ్‌చ్చి ముడివు తుణివు ఎయ్‌దల్‌; అత్తుణివు 

తాళ్‌చ్చియుళ్‌ తంగుదల్‌ తీదు. 671 
ఒకపని చేయాలని అనుకున్నప్పుడు ఆపని చేయడం వలన ఏర్పడే సాధక 
బాధకాలను గురించిన పరిశోధన కూడ జరిగి ఉండాలి. నిర్ణయం తీసుకొన్న 
తరువాత కాలయాపన చేయడం మంచిదికాదు. 


తూంగుగ తూంగి చెయట్‌ పాల; తూంగజ్క 

తూంగాదు సెయ్యుం వినై. 672 
నిదానంగా చేయవలసిన పని ఆలస్యంగా చేయవచ్చు. కాని తొందరగా చేయవలసిన 
పనులలో కాలయాపన ఏ మాత్రమూ చేయకూడదు. 


ఒల్లుం వాయెల్లాం వినై నన్టే; ఒల్లాక్కాల్‌ 

సెల్లుం వాయ్‌ నోక్కి చెయల్‌. 673 
పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు చేయవలసిన పనులన్నీ చేసి ముగించడం 
మంచిది. సాధ్యంకాని పరిస్థితులు ఎదురైనప్పుడు దానికి తగిన మార్గాలను 
అన్వేషించి ఆపని పూర్తిచేయాలి. 


వినైపగై ఎన్జు ఇరణ్ణిన్‌ ఎచ్చం నినైయుం గాల్‌ 

తీ యెచ్చం పోల త్తెటుం. 674 
చేయదలచుకొన్న పనినిగాని, ఎదురైన పగనుగాని పూర్తిగా ముగించకుండా 
వదలిపెట్టకూడదు. అలా వదలిపెడితే అది నిప్పును అరకొర ఆర్పినట్లు హాని కలిగిస్తుంది. 


పొరుళ్‌ కరువి కాలం వినైయిడనొడు ఐన్టుం 

ఇరుళ్‌ తీర ఎణ్జి చెయల్‌. 675 
ఒకపని ప్రారంభించడానికి ముందు దానికి కావలసిన పెట్టుబడి, తగిన సాధన 
సంపత్తి, అనువైన కాలం, కార్యప్రణాళిక, తగిన స్ధలం - ఈ అయిదు అంశాలను 


క్షుణ్ణంగా పరిశీలించాలి. 
139 


తిరుక్కుజళ్‌ తరం 


ముడివుం ఇడై యూటుం ముట్రియాంగు ఎయ్‌దుం 

వడు వయనుం పార్తు చెయల్‌. 676 
ఒకపని చేయడం వల్ల ఎదురయ్యే లాభం, పనిచేయడంలో ఎదురయ్యే అడ్డంకులు, 
కార్య ప్రణాళిక మొదలైన వన్నింటినీ మొట్టమొదట పరిశోధించి తెలుసుకోవాలి. 


సెయ్‌వినై సెయ్‌వాన్‌ సెయల్‌ ముటై అవ్వినై 

ఉళ్లటీవాన్‌ ఉళ్లం కొళల్‌. 677 
ఒక పని ప్రారంభించేవాడు ఆ పనికి సంబంధించి పూర్వాపరాలను తెలిసిన వ్యక్తి 
అభిప్రాయాన్ని మొదట తెలుసుకోవాలి. 


వినైయాల్‌ వినైయాక్కి క్కోడల్‌ ననైకవుళ్‌ 

యానై యాల్‌ యానై యా త్రటు. 678 
ఒకపని చేస్తున్నప్పుడే ఆపనికి సంబంధించిన మరొక పనినికూడ పూర్తిచేయాలి. 
అది ఒక ఎనుగును ఉపయోగించి మరొక ఎనుగును పట్టుకోవడం లాంటిది. 
నట్టార్కు నల్ల సెయలిన్‌ విరైన్హదే 

ఒట్టారై ఒట్టి క్కొళల్‌. 679 
స్నేహితులకు సహాయంచేయడంకన్న శత్రువులుగా ఉన్నవాళ్లను తవులో 
కలుపుకోవడానికి త్వరపడడం మంచిది. 


ఉటై చిజియార్‌ ఉళ్‌ నడుంగల్‌ అంజిక్కుటై పెటిన్‌ 

కొళ్వర్‌ పెరియార్‌ వృణిన్దు. 680 
వునకంటె బలవంతులైన వారిని ఎదిరించ డానికి వునతో ఉన్నవాళ్లు 
భయపడుతున్నప్పుడు, తాము ఎదురుచూసే లాభం దొరికేటట్లు అయితే వాళ్లు 


బలవంతులకు దాసోహం చెబుతారు. 


140 


తిరుక్కుటిళ్‌ ఆం 


69. తూదు 
దూత 


అన్బుడైమై ఆన్హ కుడిప్పిజిత్తల్‌ వేస్తు అవాం 

పణ్బుడైమై తూదు ఉరైప్పాన్‌ పణ్బు. 681 
పేమాభిమానాలతోకూడిన స్వభావం, పరువు ప్రతిష్టలు కలిగిన కుటుంబం, రాజుగారు 
ప్రశంసించదగిన మంచి సంస్కారం - ఇవి కలిగి ఉండడమే దూతకు గల అర్హతలు. 


అన్ను అటీవు ఆరాయ్‌న్ద సాల్‌ వన్మై తూదు ఉరైప్పార్కు 

ఇన్టి యమైయాద మూసను. 682 
శుమాభిమానాలు, తెలివితేటలు, చక్కగా పరిశీలించి మాట్లాడగల వాక్సటిమ - 
ఇవి దూతగా వెళ్లవలసిన వ్యక్తికి ఉండవలసిన మూడు ముఖ్యమైన లక్షణాలు. 


నూలారుళ్‌ నూల్‌ వల్లన్‌ ఆగుదల్‌ వేలారుళ్‌ 

వెన్టి వినై యురైప్పాన్‌ వణ్బు. 683 
పరాయిదేశపు రాజుగారి దగ్గర తనదోానికి విజయం చేకూర్చే విధంగా మంచిమాటలు 
మాట్లాడేదూత ఎన్నో గ్రంథాలను అధ్యయనం చేసిన పండితులలో మేటియై ఉండాలి. 


అతివురు ఆరాయ్‌న్హ కల్వి ఇమ్యూన్హన్‌ 

చెణీవు ఉడైయాన్‌ సెల్ల వినైక్కు. 684 
దౌత్యం నిర్వహించే వ్యక్తికి తెలివితేటలు, ఆకరణీయమైన రూపం, లోతైన పాండిత్యం 
- ఈ మూడు గుణాలు పరిపూర్ణంగా ఉండాలీ. 


తొగ చ్చాల్లి త్తూవాద నీక్కి నగచ్చాల్లి 

నన్లి పయప్పదాం తూదు. 685 
కోపాన్ని రేకెత్తించక ఆహ్లాదాన్ని కలిగించే విషయాలను చెబుతూ, అవసరం లేని 
విషయాలను తొలగిస్తూ ప్రయోజనాన్ని కలిగించే విధంగా మాట్లాడ్డమే మంచి దూత 


లక్షణం. 
141 


తిరుక్కుజళ్‌ తరం 


కటుక్కణ్‌ అంజాన్‌ చెల చ్చాల్లి క్కాలత్తాల్‌ 

తక్కదు అజివదాం తూదు. 686 
చదువుకొన్నవాడుగానూ, బుద్ధిసూక్ష్మత కలిగిన వాడుగానూ నిప్పులుకక్కే 
శత్రువుల చూపులకు భయపడనివాడుగానూ, హృదయంలో నాటుకునే విధంగా 
మాట్లాడే నేర్పుకలిగిన వాడుగానూ, తగిన సమయంలో [గ్రహించవలసిన వాటిని 
గ్రహించగల వాడుగానూ - ఉన్నవాడే మంచి దూత. 


కడన్‌ అటీన్లు కాలం కరుది ఇడన్‌ అథిన్టు 

ఎణ్జీ ఉరైప్పాన్‌ తలై. 687 
తనపై మోపబడిన బాధ్యతలను తెలుసుకొని దానికి తగిన కాలాన్ని, స్థలాన్ని ఎంపిక 
చేసుకొని,చెప్పవలసిన వాటిని స్పష్టంగా ఆలోచించి చెప్పగలిగినవాడే దూతలలో మేటి. 


తూయ్‌మై తుఖైమై తుణి వుడైమై ఇమ్మూూన్లిన్‌ 

వాయ్‌మై వళియురైప్పాన్‌ వణ్బు. 688 
గుండెల్లో ధైర్యసాహసాలు, సహాయంగా చేర్చుకునే నేర్చు, సచ్చీలత - ఈ మూడూ 
దూతకు అత్యావశ్యకములైన లక్షణాలు. 


విడుమాట్రం వేస్తర్కు ఉరైప్పాన్‌ వడుమా(టం 

వాయ్‌ సోరావన్‌ కణవన్‌. 689 
ఒకరాజుగారి అభిప్రాయాలను మరొక రాజుకు వివరించే దూత నోరుజారి అయినా 
సరీ దోషపూరితములైన మాటలు మాట్లాడని దృఢచిత్తుడై ఉండాలి. 


ఇటుది పయప్పినుం ఎంజాదు ఇటైవటబ్కు 

ఉటుది వపయవ్పదాం తూదు. 690 
తనకు మరణమే తథ్యమైనప్పటికీ దానిగురించి భయపడక ధైర్యసాహసాలతో తన 
బాధ్యతలను నిర్వర్తించేవాడ తన నాయకుని నమ్మకానికి పాత్రుడైన దూత. 


142 


తిరుక్కుటిళ్‌ కకం 


70. మన్నరై సర్‌న్లు ఒళ్తుగల్‌ 
రాజసివ 


అగలాదు అణుగాదు తీక్కాయ్‌ వార్‌ పోల్క 

ఇగల్‌ వేన్దర్‌ చ్చేర్‌న్దు ఒళుగు వార్‌. 691 
రాజుగారి దగ్గర మెలగేవాళ్లు నిప్పు ముందు చలికాచుకున్నట్లు మరీ దగ్గరికి 
వెళ్లకుండా, మరీ దూరంగా తొలగిపోకుండా ఉంటారు. 


మన్నర్‌ విళైబ విళై యామై మన్నరాల్‌ 
మన్నియ ఆక్కం తరుం. 692 
రాజుగారు అభిలషించే వాటిని తనకు కావాలని అభిలషించకుండా ఉండడం వల్ల 


ఆరాజు ద్వారా అతనికి శాశ్వతమైన సంపద లభిస్తుంది. 


పోట్రిన్‌ అరియవై పోట్రల్‌; కడుత్తవిన్‌ 

తేట్రుదల్‌ యార్కుం అరిదు. 693 
తమకు పైనున్న వారి నుండి తమను కాపాడుకోదలచిన వాళ్లు తప్పులు చేయకుండా 
జాగ్రత్త వహించాలి. అలా చేసినట్లయితే తన మీద ఏర్పడిన సందేహాన్ని 
తొలగించుకోవడం సులభమవుతుంది. 

సెవి చ్పాల్గుం సేర్‌న్స నగైయుం అవిత్తు ఒళుగల్‌ 

ఆన్ల పెరియా రగత్తు. 694 
జ్ఞానులైన పెద్దల సమక్షంలో పక్కనున్నవారి చెవుల్లో గుసగుస లాడ్డమూ - వాళ్లతో 
చేరి నవ్వడమూ చేయకూడదు. వినయ విధీయతలనే సదాచారాన్ని పాటించాలి. 
ఎప్పారుళుం ఓరార్‌ తొడరార్‌ మటు అప్పారుళై 

విట్టక్కాల్‌ కేట్క మట. 695 
ఇతరులు రహస్యంగా మాట్లాడుకుంటున్నపుడు చాటుగా వినరాదు. అదేమిటని 
తరచి తరచి ప్రశ్నించరాదు. వారు దాని గురించి చెప్పినపుడు మాత్రమే వినాలి. 


143 


తిరుక్కుజళ్‌ తరం 


కుటివ్పు అటీిన్దు కాలం కరుది వెబుప్పు ఇల 

వేణ్టుబ వేట్ప చ్పొలల్‌. 696 
ఒకరి మనోభావం ఎలా ఉందనేది తెలుసుకొని, సమయం చూసుకొని, ఇష్టంలేని 
విషయాలను పరిహరించి, ఇష్టమైన వాటిని మాత్రమే ఆసక్తికరంగా చెప్పాలి. 


వేట్సన సాల్లి వినైయిల ఎంజాన్టుం 

కేట్చినుం సౌల్లా విడల్‌. 697 
తనమాటలు ఇష్టపడి విన్నప్పటికీ కూడ ప్రయోజనకరములైన విషయాలను చెప్పి 
ప్రయోజన రహితములైన వాటిని చెప్పకనే వదిలేయాలి. 


ఇలైయర్‌ ఇనముటైయర్‌ ఎన్జు ఇగళార్‌ నిన 

ఒళియోడు ఒళుగ ప్పుడుం. 698 
ఇతను నాకంటె చిన్నవాడు అనీ, ఇతను నా బంధువు అనీ అధికారంలో ఉన్నవాళ్లను 
చులకనగా మాట్లాడకుండా వాళ్లు వహిస్తున్న అధికార పదవులను దృష్టిలో పెట్టుకొని 
జాగ్రత్తగా ప్రవర్తించాలి. 

కొళవ్పట్టేం ఎనైణ్ణి క్కొళ్లాద సెయ్యార్‌ 

తుళక్కట కాట్సి యవర్‌. 699 
అధికారుల అండ మనకు లభించిందికదా అనే ధైర్యంతో చేయరాని పనులు 
బుద్ధిమంతులు చేయరు. 


వళైయం ఎన క్కరుది ప్పణ్బు అల్ల సయ్యుం 

కెళుదగైమై కేడు తరుం. 700 
చిరకాలంగా సన్నిహిత పరిచయం కలదనే కారణంతో చేయదగని పనులు చేయడం 
హాని కలిగిస్తుంది. 


144 


తిరుక్కుటిళ్‌ ఆం 


71. కుటీప్పణిదల్‌ 
భావ (గహణం 


కూటామై నోక్కి క్కుజిప్పజీవాన్‌ ఎంజానుం 

మాజానీర్‌ వైయక్కు అణి. 701 
ఒక వ్యక్తి ఏదీ మాట్లాడకుండా ఉన్న సమయంలో ఆ వ్యక్తి ఏమి ఆలోచిస్తున్నాడు అనేది 
అతని ముఖ కవళికలను బట్టి తెలుసుకోగలిగిన వ్యక్తి లోకానికే ఒక ఆభరణం లాంటివాడు. 
ఐయప్పడా అదు అగత్తదు ఉణర్వానై 

దెయ్‌వతోడు ఒప్ప కొళల్‌. 702 
ఒకరి మనసులో ఉన్నదానిని చక్కగా అర్ధం చేసుకోగల శక్తి ఆ ఒక్క దైవానికి మాత్రమే 
ఉంది అని చెబుతారు. ఆ శక్తి కలిగిన వ్యక్తిని కూడ దైవంతో ఉపమించవచ్చు. 


కుటీప్పిన్‌ కుజివ్వు ఉణర్వారై ఉబుప్పినుళ్‌ 

యాదు కొడుత్తుం కొళల్‌. 703 
ఒకరి ముఖ కవళికలను బట్టి అతని మనసులో ఉన్న విషయాలను తెలుసుకొనే నేర్చు 
కలిగిన వ్యక్తికి ఎంతటి పదవీ బాధ్యతలను ఇచ్చి అయినా సరే తోడుగా పెట్టుకోవాలి. 


కుణీత్తదు కూజూమై క్కొళ్వారోడు ఏనై 

ఉరుప్పు ఓర్‌ అరనైయరాల్‌ వేటు. 704 
ఇద్దరు వ్యక్తులు ఒకేలాగ ఉన్నప్పటికీ ఒకరికేమో ఎదుటి వ్యక్తి మనసులో ఉన్నది 
అతను చెప్పకనే తెలుసుకోగల నేర్చు ఉంది. మరొకరికి అలాంటి నేర్పులేదు. దీనికి 
కారణం వీళ్లిరువురూ జ్ఞానంలో భిన్నులు కావడమే. 


కుటీప్పిన్‌ కుటిప్పు ఉణరా ఆయిన్‌ ఉటుప్పినుళ్‌ 
ఎన్న పయత్తవో కణ్‌? 705 
ఒకరి ముఖ కవళికలు అతని హృదయంలో ఉన్నది బహిర్గతం కావిస్తుంది. ఆ 


ముఖ కవళికలను అర్థం చేసుకోలేనివాళ్లు కళ్లు ఉండి మాత్రం ఏం ప్రయోజనం? 
145 


తిరుక్కుటిళ్‌ తరం 


అడుత్తదు కాట్టుం వళింగు పోల్‌ నెంజం 

కడుత్తదు కాట్టుం ముగం. 706 
అద్దం తనకు ఎదురుగా ఉన్నవాటిని చూపించినట్లు ఒకరి మనసులోని భావాలను 
అతని ముఖం బహిర్గతం చేస్తుంది. 


ముగత్తిన్‌ ముదుక్కు జైస్త్టదు ఉణ్ణో ఉవప్పినుం 

కాయినుం తాన్‌ మున్దుజుం. 707 
ఒక వ్యక్త్‌ ఇష్టాయిష్టాలను అన్ని అవయవాలకన్నా ముందుగా ఆ వ్యక్తి ముఖం 
బహిర్గతం చేస్తుంది. దానికంటె మించిన జ్ఞానం మరి దేనికుంది? 


ముగం నోక్కి నిజ్క అమైయుం అగం నోక్కి 

ఉ[టదు ఉణర్వార్‌ ప్పెటిీన్‌. 708 
మనసులో ఉన్నది తెలుసుకునే శక్తి ఉన్నట్లయితే వారు ఒక వ్యక్తి ముఖానికి ఎదురుగా 
నిలబడితేనే చాలు. 


వగైమైయుం కేణ్మయుం కణ్‌ ఉరైక్కుం కణ్ణన్‌ 

వగైమై ఉణర్వార్‌ ప్పెటీన్‌. 709 
కంటి చూపులోని భేదాలను అర్ధం చేసుకోగలగిన వాళ్లు ఒకవ్యక్తి కళ్లను చూసి 
అతని మనసులో ఉన్నది ప్రెమాభిమానాలా లేక ప్రతీకారంతో కూడిన ద్వేషమా 
అనెది చెప్పగలరు. 


నుణ్ణియుం ఎన్నార్‌ అళక్కుంగోల్‌ కాణుంగాల్‌ 

ణల 
కణ్‌ అల్లదు ఇల్లై ఏటి. 710 
సూక్ష్మ పరిజ్ఞానం కలగిన వాళ్లకు ఇతరుల వునసులో ఉన్న భావాలనం 
తెలుసుకోవడానికి ఉపయోగపడేది అతని కళ్లు తప్ప మరేదిలేదు. 


146 


తిరుక్కుటిళ్‌ ఆం 


72. అవై అటీదల్‌ 
సభా మర్యాద 


అవై అజిన్దు ఆరాయ్‌న్టు సాల్గుగ సాల్లిన్‌ 

తొగ్రయటీన్ల తూయ్‌మై యవర్‌. 711 
మాటల అంతరార్భాలను అవగతం చేసుకొన్న జ్ఞానులు సభాసదుల స్వభావాన్ని 
అర్ధం చేసుకొని దానికి తగిన విధంగా మాట్లాడతారు. 


ఇడై తెరిన్దు నన్లు ఉణర్‌న్లు సొల్లుగ సాల్లిన్‌ 

నడై తెరిన్ద నన్మెయవర్‌. 712 
మాటల పోకడలను [గ్రహించిన బుద్ధిమంతులు సభకు నిర్దేశింపబడిన సమయాన్ని, 
అక్కడి పరిస్థితులను అర్ధంచేసుకొని ఉపన్యసించాలి. 


అవైయతియార్‌ సొల్లల్‌ మేట్‌ కొళ్చవర్‌ సాల్లిన్‌ 

వగెయణియార్‌ వల్లదూం ఇల్‌. 713 
సభాసదుల మనోభావాలు అర్ధం చేసుకోకుండా మాట్లాడేవ్యక్తికి తాను మాట్లాడే 
మాటలలోని భేదం తెలియదు. మాట్లాడేనేర్పు లేదు. 


ఒళియార్‌ మున్‌ ఒళ్లియర్‌ ఆదల్‌ వెళియార్‌ మున్‌ 

వాన్‌సుదై వణ్ఞం కొళల్‌. 714 

జ్ఞానులైన పెద్దలతో కలసి ఉన్నప్పుడు వాళ్లలాగ మాట్లాడే బుద్దిముంతులు 
రు య ౧౧ ౧ @ 

మూర్భులతో ఉన్నప్పుడు తెల్లని సున్నంలాగ తమను తాము జ్ఞాన విహీనులుగా 

చూపించుకోవాలి. 


నన్ఫు ఎన్హ వటుళ్లుం ననే ముదువరుళ్‌ 
మును కిళవా చ్చెటివు. 715 
జ్ఞానులు ఆసీనులై ఉన్న సభలో ఎగిరెగిరిపడకుండా, మాట్లాడకుండా వినయ 


విధేయతలతో ఉండడం శుభాలన్నింటిలోను మేలైన శుభం. 
147 


తిరుక్కుజళ్‌ తరం 


ఆటిన్‌ నిలై తళర్‌న్షటే వియన్‌ వులం 
ఏటు ఉణర్వార్‌ మున్నర్‌ ఇళుక్కు. 716 
జ్ఞాన వృద్దుల ముందు మాట్లాడేమాటల్లొ తప్పుదొర్గినట్లయితే అది నీతి పథం 
నుండి వైదొలగిన దానితో సమానం. 


కట్రటీన్హార్‌ కల్వి విళంగుం కశడటి 
చ్చాల్‌ తెరిదల్‌ వల్లార్‌ అగత్తు, 717 
నిర్చాషమైన మాటలను ఎంపికచేసుకొని మాట్లాడే జ్ఞానుల విద్యాబుద్దులు 


సర్వోన్నతంగా విరాజిల్లుతాయి. 


ఉణర్వదు ఉడైయార్‌ మున్‌ సొల్లల్‌ వళర్వదన్‌ 

పాత్తియుళ్‌ నీర్‌ సారిన్షటు. 718 
చెబుతున్న విషయాలను అర్థం చేసుకోగల పండితుల సమక్షంలో మాట్లాడ్డం, 
ఏపుగా పెరుగుతున్న పంటపాలానికి నీళ్లు పెట్టినట్లు ప్రయోజనకరంగా ఉంటుంది. 


వుల్లవైయుళ్‌ పొచ్చాన్టుం సాల్లజ్క నల్లవైయులళ్‌ 
నన్లు సెల చ్చాల్లువార్‌. 719 
పెద్దలతో నిండి ఉన్న సభలో హృదయానికి హత్తుకునే విధంగా మాట్లాడే నేర్పు 
కలిగినవాళ్లు మూర్భులతో నిండిన సభలో మాట్లాడకుండా ఉండడమే మంచిది. 
అంగణత్తుళ్‌ ఉక్క అమిళ్‌ దటాల్‌ తంగణత్తర్‌ 
అల్లార్‌ మున్‌ కోట్టి కొళల్‌. 720 


మూర్చులు గుమికూడి ఉన్న సభలో బుద్ధిమంతులు మాట్లాడ్డం, మురికిగా ఉన్న 
ముంగిట్లో చిందిన అమృతంవలె నిప్ప్రయోజనమవుతుంది. 


148 


తిరుక్కుటిళ్‌ ఆం 


73. అఫై అంజామై 
సభా కంపం 


వగై అణిన్టు వల్లవై వాయ్‌ సోరార్‌ సాల్లిన్‌ 

తాగైయటిస్త తూయ్‌మై యవర్‌. 721 
మాటల పరిమితిని తెలుసుకొని మాట్లాడగల బుద్దివుంతులు సభాసదుల 
మనోభావాలను తెలిసిన వారలైతే దొసగులు దొర్లేలా మాట్లాడరు. 


కట్రారుళ్‌ కట్రార్‌ ఎన ప్పడువర్‌ కటార్‌ మున్‌ 

కటసెల చ్చాల్లువార్‌. 722 
విద్యావంతుల ముందు తాను చదువుకొన్న విషయాలను వాళ్ల హృదయాలలో పదిలమయ్యే 
విధంగా మాట్లాడగలిగిన వాళ్లు విద్యావంతులలో మేటిగా ప్రశంసింపబడుతారు. 


వగెయగత్తు చ్చావార్‌ ఎళియర్‌; అరియర్‌ 

అవైయగత్తు అంజాదవర్‌. 723 
యుద్ధరంగంలో చావుకు భయపడకుండా యుద్ధంచేయడం చాలా మందికి 
తేలికైనపని. జ్ఞానులతో నిండిన పెద్దల సభలో భయపడకుండా మాట్లాడగలిగేవాళ్లు 
కొద్దిమంది మాత్రమే. 


కట్రార్‌ మున్‌ కటసెల చ్చాల్లి త్తాం కట 

మిక్కారుళ్‌ మిక్క కొళల్‌. 724 
విద్యావంతులున్న సభలో మనం చదువుకొన్న విషయాలను వాళ్ల మనసుకు 
ఎక్కేవిధంగా చెప్పాలి. మనకంటె అధికంగా చదువుకొన్న వాళ్లదగ్గర ఇంకా ఎన్నో 
విషయాలు నేర్చుకోవాలి. 


ఆ(టిన్‌ అళవు అటీన్దుకజ్క అవై అంజా 
మాటం కొడుత్తల్‌ పొరుట్టు. 725 
సభలో మాట్లాడేటప్పుడు ఎదురయ్యే (ప్రశ్నలకు భయపడకుండా సమాధానాలు 
చెప్పాలంటే వ్యాకరణము, తర్కము క్షుణ్ణంగా చదువుకోనుండాలి. 

149 


తిరుక్కుజళ్‌ తరం 


వాళొడు ఎన్‌ వన్‌ కజ్ఞర్‌ అల్లారు నూలొడు ఎన్‌ 

నుణ్బ్జవై అంజుబవర్కు. 726 
పిరికి వారి చేతిలో ఖడ్గముండీ ప్రయోజనం లేదు. సభాకంపం లేకుండా 
మాట్లాడలేని వాళ్లు బహుగంథ పఠనం చేసీ ప్రయోజనం లేదు. 


వగ్రైయగత్తు ప్పేడిగై ఒళ్వాల్‌ అవైయగత్తు 

అంజుమ్‌ అవన్‌ కట నూల్‌. 727 
సభలో లేచి మాట్లాడడానికి భయపడేవ్యక్తి ఎన్నో అపూర్వములైన గ్రంథాలను 
చదివి ఉన్నప్పటికీ అవన్నీ యుద్ధరంగంలో ఒక నపుంసకుని చేతిలో ఉన్న పదునైన 
కత్తిలాగ ప్రయోజనం లేకుండా పోతాయి. 


వల్లవై కటుం వయమిలరే నల్లవైయుళ్‌ 

నన్లు చెల చ్చాల్లాదార్‌. 728 
విద్యావంతులతో నిండిన సభలో వాళ్ల హృదయాలకు నాటుకుపోయే విధంగా 
విషయాలను చెప్పలేకపోతే ఆ వ్యక్తి ఎన్ని గ్రంథాలు చదివినప్పటికీ ప్రయోజనం లేదు. 


కల్లాదవరిన్‌ కడై యెన్చ కటు అథిన్దుం 

నల్లార్‌ అవై యంజువార్‌. 729 
విద్యావంతులున్న సభలో మాట్లాడడానికి భయపడేవాళ్లు ఎన్ని గ్రంథాలు చదివి 
ఉన్నప్పటికీ వాళ్లు విద్యావిహీనుల కన్న హీనమైన వారుగా పరిగణింప బడుతారు. 


ఉళర్‌ ఎనినుం ఇల్లారొడు ఒప్పర్‌ కళన్‌ అంజి 

క్కట చెల చ్చాల్లాదార్‌. 730 
తాము నేర్చుకున్న విషయాలను విద్యావంతులను ఆక్షర్ధించేలాగ చెప్పలేక సభకు 
భయపడేవాళ్లు ప్రాణాలతో ఉన్నప్పటికీ మరణించిన వాళ్లతో సమానంగా పరిగణింప 
బడుతారు. 


150 


తిరుక్కుటిళ్‌ కం 


74. నాడు 
దేశం 


తల్లా విళైయుళుం తక్కారుం తాళ్‌వు ఇలా 

చ్చెల్వరుం సర్వదు నాడు. 731 
ఎలాంటి కొరతాలేని అపారమైన సిరిసంపదలు, నీతి మార్గంలో నడుచుకునే పెద్దలు, 
సంపదను చెడుమార్లాల్లొ వ్యయం చేయని సజ్జనులు - వీళ్లతో కూడిన దేశమే దేశం. 


పెరుం పొరుళాల్‌ పెట్టక్క దాగి అరుంగేట్టాల్‌ 

ఆట విళైవదు నాడు. 732 
సకల సంపదలతో నిండినదిగా, ఇతరులచే ప్రస్తుతింపబడుతున్నదిగా, చెడులేనిదిగా, 
పాడిపంటలతో సుభిక్షంగా విరాజిల్లుతున్న దేశమే మంచిదేశం. 


పొటై యొరుంగు మేల్‌ వరుంగాల్‌ తాంగి ఇట్టెవజ్కు 

ఇటై యొరుంగు నేర్వదు నాడు. 739 
కొత్తసమస్యలు ఒక్కుమ్మడిగా పైబడినపుడు వాటిని భరించి, ప్రభుత్వానికి 
కట్టవలసిన పన్నులను సక్రమంగా చెల్లించ గలిగిన దేశమే మంచి దేశం. 


ఉటు వసియుం, ఓవాప్పిణియుం, సెబు తగైయుం 

'సరాదు ఇయల్వదు నాడు. 734 
ఆకలి, రోగం, శత్రువులభభయం లేని దేశమే ఉన్నతమైన దేశంగా ప్రశంసింప బడుతుంది. 
వల్‌ కుళువుం పాళ్‌ సెయ్యుం ఉట్‌ వగ్రైయుం వేను అలైక్కుం 

కొల్‌ కుజుంబుం ఇల్లదు నాడు. 735 
గుంపులుగా ఏర్పడి దేశాన్ని విచ్చిన్నంచేసే అంతఃశత్రువులు, ప్రభుత్వంలో 
ఆధిక్యాన్ని సంపాదించాలని హంతకులు చేసే దుర్మార్గులు లేని దేశమే మంచి దేశం. 


151 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


కేడు అలియా క్కెట్ట ఇడత్తుం వళం గున్రా 

నాడు ఎన్న నాట్టిన్‌ తలై. 736 
కీడు అనేది ఏ మాత్రమూ తెలియనిదీ, ఒకవేళ ఏదైనా కీడు ఏర్పడినప్పటికీ దానిని 
సరిచేసుకో గలిగినట్టి సిరి సంపదలతో నిండిన దేశమే దేశాలన్నింటిలోనూ మంచిదేశం. 


ఇరు వునలుం వాయ్‌న్హ్ల మలైయుం వరు వునలుం 

వల్లరణుం నాట్టిజ్కు ఉబుప్పు. 737 
౧m ల 

నది, సముద్రం అనే రెండు రకాలైన జలసమృద్ధి, సమున్నతంగా వ్యాపించిన కొండలు, 

జలపాతాలు, ప్రకృతి సహజమైన దుర్గాలు - ఒకదానికి ముఖ్యమైన అంశాలు. 


విణ్రి యిన్మై సెల్వం, విఖైవు ఇన్నం ఏమం 

అణియెన నాట్టిజ్‌కు ఇవ్వెన్టు. 738 
రోగాలు లేని జీవితం, అధికంగా పండే పంటలు, సిరిసంపదల సమృద్ధి, 
సుఖశాంతులు, బలమైన రక్షణ - ఈ అయిదు అంశాలు ఒక దేశానికి అలంకారాలు. 
నాడు ఎన్బ నాడా వళత్తన; నాడు అల్ల 

నాడ వళమ్‌ తరు నాడు. 739 
ఎడతెగకుండా కృషిచేయడం వలన అభివృద్ది చెందెన దేశాలకన్నా ప్రకృతి సహజమైన 
వనరులతో నిండిన దేశమే మంచి దేశం. 


ఆంగు అమైవు ఎయ్‌దియ క్కణ్జుం వపయమిన్దే 

వేను అమై విల్లాద నాడు. 740 
దేశంలో ఎన్ని వనరులున్నప్పటికి మంచి ప్రభుత్వం లేకపోయినట్లయితే ప్రయోజనం 
లేదు. 


152 


తిరుక్కుటిళ్‌ కం 


75. అరణ్‌ 
దుర్గం 


ఆ(టుబవర్కుం అరణ్‌ పొరుళ్‌; అంజిత్తన్‌ 

పోటు బవర్కుం పొరుళ్‌. 741 
శత్రువులపై దండెత్తి వెళ్లేవారికి కోట ఉపయోగపడుతుంది. శత్రువులకు భయపడి 
తమను తాము రక్షించుకోదలచిన వాళ్లకు కూడ కోట ఉపయోగపడుతుంది. 


మణినీరుం మణ్టుం మలైయుం అణినిళట్‌ 

కాడుం ఉడెయదు అరణ్‌. 742 
లోతుగా, విశాలంగా ఉన్న అగడ్త, విస్తారమైన భూమి, సమున్నతంగా నిలబడిన 
కొండల వరుస, దట్టమైన అడవి మొదలైనవి కలిగినదే కోట. 


ఉయర్వు అగలం తిణ్మై అరుమై ఇన్నాన్లిన్‌ 

అమైవరణ్‌ ఎను ఉరైక్కుం నూల్‌. 743 
ఎత్తు, వెడల్పు, దార్జ ము, శత్రువులచేత నాశనం చేయడానికి వీలుకాని విధంగా 
ఉన్న నిర్మాణం - ఈ నాలుగు అంశాలు కోటకు ఉండవలసిన లక్షణాలుగా చెబుతారు. 


సిజుకాప్పిన్‌ పేరిడిత్త దాగి ఉబు పగై 

ఊక్కం అళిప్పదు అరణ్‌, 744 
లోపలి భాగం విస్తారంగా ఉండాలి. రక్షింపబడవలసిన భాగం చిన్నదిగా ఉండాలి. 
అలా ఉన్నప్పుడే దానిని భయంకరమైన శత్రువుల బలపరాక్రమాలను నశింపజేసి 
కోట అంటారు. 


కొళట్‌కు అరిదాయ్‌ క్కొణ్ణ కూళ్‌ త్తాగి అగత్తార్‌ 

నిలైక్కు ఎళిదాం నీరదు అరణ్‌. 745 
శత్రువులు ముట్టడించినప్పుడు ఆక్రమించడానికి అసాధ్యంగానూ, లోపల ఉన్న 
సైన్యానికి, ప్రజలకు కావలసినంత ఆహారం నిలవ ఉంచుకొని శత్రువులతో యుద్ధం 


చేయడానికి అనుకూలంగానూ నిర్మింపబడినదే కోట. 
153 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


ఎల్లా ప్పారుళుం ఉడైత్తాయ్‌ ఇడత్తు ఉదవుం 

నల్లాళల్‌ ఉడైయదు అరణ్‌. 746 
యుద్దానికి కావలసిన సకల సామగ్రిని, యుద్ధరంగంలో ధైర్యసాహసాలతో పోరాడే 
బలమైన సైన్యాన్ని కలిగినదే కోట. 


ముటియుం ముటాదు ఎటీన్టుం అటైప్పడుత్తుం 

ప[టట్‌కు అరియదు అరణ్‌. 747 
శత్రువులచే ముట్టడింపబడిగాని, ముట్టడి లేకుండాగాని, వంచనతోగాని 
ఆక్రమించడానికి వీలుకాని విధంగా దృఢంగా, దుర్భేద్యంగా నిర్మింపబడినదే కోట. 


ముటు ఆట్రి ము[టి యవరైయుం వటు ఆటి 

వృట్రియార్‌ వెల్వదు అరణ్‌. 748 
బలమైన శత్రువులు ముట్టడించినప్పుడు వారిని ఎదిరించి, లోపలే ఉంటూ యుద్దం 
చెసి విజయలక్ష్మిని వరించడానికి అనుకూలంగా నిర్మింపబడినదే కోట. 


మునై ముగత్తు మాటలర్‌ శాయ వినై ముగత్తు 

వీలు ఎయ్‌ది మాణ్ణదు అరణ్‌. 749 
యుద్ధరంగంలో శత్రువులు నిహతులయ్యేవిధంగా లోపలే ఉంటూవాళ్లపై దాడి 
చేయడానికి అనుకూలంగా నిర్మింపబడినదే కోట. 


ఎనైమాట్స్బిత్తు ఆగియ క్కణ్టుం వినైమాట్సి 

ఇల్లార్‌ కణ్‌ ఇల్లదు అరణ్‌, 750 
కోటకు కావలసిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ లోపల ఉన్న సైనికులు 
బలోత్సాహాలు లేనివారైతే ఎలాంటి ప్రయోజనమూ లేదు. 


154 


తిరుక్కుటిళ్‌ కం 


76. పొరుళ్‌ సయల్‌ వగై 
ధన నరఠివిదన 


పొరుళ్‌ అల్లవరై ప్పారుళాగ చ్చెయ్యుం 

పొరుళ్‌ అల్లదు ఇల్లై పొరుళ్‌. 751 
గౌరవ మర్యాదలు లేనివారిని సైతం గౌరవించే స్థాయికి పెంచ గలిగినది వాళ్ల దగ్గరున్న 
ధనం తప్ప వేరేది కాదు. 


ఇల్తారై ఎల్లారుం ఎళ్లువర్‌; సెల్వరై 

Me ౧M ౧M 
ఎల్లారుం సెయ్‌ వర్‌ సిజిప్పు. 752 
ధనవంతులను ప్రశంసిస్తూ కీర్తించడం, ధన విహీనులను హీనంగా చూసి 
నిందించడం లోక నీతి. 


పొరుళెన్నుం పొయ్యా విళక్కం ఇరుళ్‌ అబుక్కుం 

ఎణ్జీయ తేయత్తు చ్చెన్టు. 753 
సంపద అనే ఆరని దీపం ఒకటి చేతిలో ఉన్నట్లయితే అనుకొన్న చోటుకు వెళ్లి 
చీకటి అనే కష్టాలను తరిమివేయవచ్చు. 


అటిన్‌ ఈనుం ఇన్సముం ఈనుం తిజళ్‌ అటిన్టు 

తీదు ఇన్టి వన్ల పొరుళ్‌. 754 
చెడుమార్గాల్లో సంపాదించని ధనమే ఒకరికి ధర్మాన్ని బోధిస్తుంది. సుఖసంతోషాలను 
కూడ అందిస్తుంది. 


అరుళొడుం అన్పొడుం వారా ప్పారుళ్‌ ఆక్కం 

వుల్లార్‌ పురళ విడల్‌. 755 
అపారమైన సిరిసంపదలు ఉన్నప్పటికీ అది ధర్మమార్గాల్లోగాని, ప్రేమాభిమానాలతో 
గాని రానపుడు దానిని తిరస్కరించాలి. 


155 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


ఉటు పొరుళుం ఉల్కు పౌరుళుం తన్‌ ఒన్నార్‌ 

తెలు పారుళుం వేన్షన్‌ పారుళ్‌. 756 
పన్నులు, సుంకం, గెలిచిన తరువాత శత్రుదేశాలు చెల్లించే కప్పం - ఇవి ప్రభుత్వానికి 
చెందిన ధనం అవుతుంది. 


అరుళ్‌ ఎన్నుం అన్ను ఈన్‌ కుళవి పారుళ్‌ ఎన్నుం 
సెల్వ చ్చెవిలియాల్‌ ఉబ్బు. 757 
(ప్రమ అనే తల్లి కనిన దయ అనే శిశువు, సంపద అనే పెంపుడు తల్లిచే పెరగదగినది. 


కున్గు ఏతి యానైప్పోర్‌ కణ్ణటట్రాల్‌ తన్‌కైత్తు ఒను 

ఉణ్జాగ చ్చెయ్‌వాన్‌ వినై. 758 
తన దగ్గరున్న ధనాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేయడం అనేది ఎనుగులు 
పరస్పరం కలహించుకుంటున్నప్పుడు మధ్యలో తగులుకోకుండా ఆ కలహాన్ని 
ఒక కొండమీద నిలబడి చూడడంలాగ తేలికైనది. 


సెయ్‌గ పారుళై; చ్చెటునర్‌ సెరుక్క అుక్కుం 

ఎఃగ్గు అదనిన్‌ కూరియదు ఇల్‌. 759 
శత్రువుల గర్వాన్ని అణచడానికి తగిన సాధనం ధనం తప్ప వేరేది లేదు కాబట్టి 
దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. 


ఒణ్‌ పొరుళ్‌ కాళ్‌ప్ప ఇయ[ట్రియార్కు ఎణ్‌ పొరుళ్‌ 

ఏనై ఇరణ్డుం ఒరుంగు. 760 
ధర్మ, అర్ధం, కామం - ఈ మూడింటిలో ధనం అధికంగా సంపాదించిన వ్యక్తికి 
మిగిలిన రెండూ తేలికగా వచ్చి చేరుతాయి. 


156 


తిరుక్కుటిళ్‌ కం 


ఉటుప్పు అమైన్లు ఊలు అంజా వెల్పడై వేన్షన్‌ 

ద 6౬ ద 
వెబుక్కెయుళ్‌ ఎల్లాం తలై. 761 
సాధన సంపత్తులు సవు[గంగా కలిగిన, అవరోధాలకు భయపడకుండా 
పోరాడగలిగిన సైన్యమే రాజుకున్న సంపదలలో మేటి అయిన సంపద. 


ఉలైవు ఇడత్తు ఊరు అంజా వన్‌కణ్‌ తొలైవు ఇడత్తు 

త్తాల్‌ వడైక్కు అల్లాల్‌ అరిదు. 762 

యుద్లరంగంలో గాయపడి బలోత్సాహాలు తగ్గినప్పటికీ ఎలాంటి అడ్లంకులకూ 
ర్వా ౧ Co 

భయపడని గుండె ధైర్యం ప్రాచీనకాలం నుండి పెరు ప్రఖ్యాతులు గాంచిన సైన్యానికి 

కాకుండా వేరే ఏ సైన్యానికి ఉంటుంది? 


ఒలిత్తకాల్‌ ఎన్నాం ఉవరి ఎలివ్పగై? 

నాగం ఉయిర్చ క్కెడుం. 763 
ఎలుకలన్నీ చేరి కడలి వలె పై బడినప్పటికీ నాగుబాము హుంకారానికి ముందు 
నిలబడగలవా? వీరుడు శౌర్యంతో విజృంభించినపుడు సైన్యం చెల్లా చెదురుకాదా? 


అళివు ఇన్ఫు అట్టి పోగాదు ఆగి వళివస్త 

వన్‌ కణదువే పడ. 764 
ఏ పరిస్థితుల్లోనూ, నశించనిదీ, కుట్రలకు ఎరకానిదీ, తరతరాలుగా ధైర్యసాహసాలతో 
పేరుగాంచినదీ అయిన సైన్యమే నిజమైన సైన్యం. 


కూటు ఉడను మేల్వరినుం కూడి ఎదిర్‌ నిబ్కుం 
ఆట లదువే పడ. 765 
ప్రాణాలను బలిగొనే మరణం ఎదురైనప్పటికీ భయపడకుండా ఏకమై ఎదుర్కొనే 


ధైర్యం దేనికుందో దానినే సైన్యం అంటారు. 
157 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


మటిమానం మాన్ల వళి చ్చెలవు తేట్రం 

ఎన నాన్లే ఎమం వడైక్కు. 766 
వీరోచిత గుణం, మానాభిమానాలు, పెద్దలు ప్రయాణించిన మార్గంలో నడవడం, 
నాయకుని విశ్వాసాన్ని చూరగొనడం - ఈ నాలుగు సైన్యాన్ని కాపాడే గుణాలు. 


తార్‌ తాంగీి చ్చెల్వదు తానై తలైవస్త 

పోర్‌ తాంగుం తన్మె అటీన్దు. 767 
యుద్ధరంగంలో మొట్టమొదటగా దండెత్తివచ్చే సైన్యాన్ని నిలువరించగల 
సాహసమున్న సైన్యమే విజయలక్ష్మిని వరించగల శౌర్యోపేత సైన్యం. 


అడల్‌ తగయుం ఆ(టలుం ఇల్‌ ఎనినుం తానై 

వడ్డెత్తగై యాల్‌ పాడు పెజుం. 768 
యుద్ధం చేయగల ధైర్య సాహాసాలు, శత్రువులను ఎదిరించి నిలబడే బలపరాక్రమాలు 
- ఈ రండింటికన్న సైనిక వ్యూహ రచన చాలా ముఖ్యమైంది. 


సిటుమైయుం సెల్లా త్తుణియుం వజుమైయుం 

ఇల్లాయిన్‌ వెల్లుం వడ్డె. 769 
సంఖ్యాబలం తగ్గకుండా, నాయకుని అసహ్యించుకోకుండా, ఉపయోగపడే స్థితిని 
కోల్పోకుండా ఉన్న సైన్యమే విజయం సాధించ గలుగుతుంది. 


నిలై మక్కళ్‌ సాల ఉడెత్తెనినుం తానై 

తలై మక్కళ్‌ ఇల్వళి ఇల్‌. 770 
ధైర్య స్టైర్యాలు కలిగిన వీరులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ సైన్యానికి నాయకత్వం 
వహించే నాయకుడు లేకపోయినట్లయితే ఆ సైన్యం యుద్ధరంగంలో నిలబడలేదు. 


158 


తిరుక్కుటిళ్‌ కం 


78. పడె సెరుక్కు 
సెనా పరాక్రమం 


ఎన్‌ ఐమున్‌ నిల్లన్‌ మిన్‌ తెల్విర్‌ వలర్‌ ఎన్‌ ఐ 

మున్నిను కల్‌ నిన్టవర్‌. 771 
యుద్ధరంగంలో వీరుడొకడు నిలబడి “ఓ శత్రువులారా! మా నాయకుని ఎదిరించి 
నిలబడకుడి! అతన్ని ఎదిరించి 'వీరగల్లు? లైన వాళ్లు ఎందరో ఉన్నారు!” అని ఘోషించాడు. 
(శత్రువులతో వీరోచితంగా పోరాడి మరణించిన సైనికులకు 'వీరగల్లు? అనే శిలా 
స్తంభాన్ని గుర్తుగా ప్రతిష్టించడం ప్రాచీన కాలంలో ఉండేది) 


కాన ముయల్‌ ఎయ్‌ద అంబినిల్‌ యానై 

విళైత్త వేల్‌ ఏస్టల్‌ ఇనిదు. 772 
బలోపీతోమైన ఏనుగును గురిచూసి వేసిన బాణం గురితప్పినప్పటికీ, అది అల్పమైన 
కుందేలును గురివేసి చంపిన బాణం కన్న మేలైనది. 


పరాళ్మె ఎన్ఫదటబుకణ్‌ ఒను ఉట క్కాల్‌ 

ఊరాణ్మె మ[(టటదన్‌ ఎఃకు. 773 
విరోధులకు జంకని ధైర్య సాహసాలే మగతనమని ప్రస్తుతింపబడుతుంది. ఆ 
శత్రువులకు ఒక కష్టం వచ్చినపుడు వాళ్లకు సహాయం చేయడం మగతనంలో 
ఉన్నతమని ప్రశంసింపబడుతుంది. 


కై వేల్‌ కళిట్రోడు పోక్కి వరుబవన్‌ 

మెయ్‌వేల్‌ వతియా నగుం. 774 
చేతిలో ఉన్న బల్లెమును ఏనుగుమీదికి విసిరవేయడం వలన యుద్ధరంగంలో 
పోరాడడానికి వేరొక ఆయుధం కోసం వెతుకుతున్న వీరుడు తన వక్షస్థలంలో 
గుచ్చుకొని ఉన్న బల్లెమును చూసి సంతోషించి వెంటనే దానిని పెకలించి చేతికి 
తీసుకొని శత్రువు మీదికి లంఘిస్తాడు. 


159 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


విళిత్తకణ్‌ వేల్‌ కొణ్జు ఎజియ అళిత్తు ఇమ్చెప్పిన్‌ 

ఓట్టనో వన్‌ కణవర్కు. 775 
యుద్ధరంగంలో శత్రువు విసిరిన శూలం గుచ్చుకున్నపుడు కంటి రెప్పలను 
మూసినప్పటికీ అది వెన్ను చూపించి పరిగెత్రడంతో సమానం. 


విళుప్పుణ్‌ వడాదనాళ్‌ ఎల్లాం వళుక్కినళ్‌ 

వైక్కుందన్‌ నాళై ఎడుత్తు. 776 
ఒక వీరుడు తాను జీవించిన రోజులు లెక్కపెట్టి చూసి తన శరీరం మీద గాయాలు 
తగలని రోజులన్నీ వ్యర్ణమైన రోజులుగా భావిస్తాడు. 


సుళలుం ఇశై వేణ్ణి వేణ్లా ఉయిరార్‌ 

కళల్‌ యాప్పు క్కారిగై నీరు. 777 
కీర్తి ప్రతిష్టలను మాత్రమే ఆశించి ప్రాణాలను గురించి దిగులు పడని వీరుల కాళ్లకు 
తొడగబడిన వీర గండపెండేరాలు ప్రత్యేక గౌరవ మర్యాదలు కలిగిస్తున్నాయి. 


ఉటీన్‌ ఉయిర్‌ అంజా మజవర్‌ ఇటైవన్‌ 

సెటినుం సీర్‌ కున్లల్‌ ఇలర్‌. 778 
నాయకుడు కోపగించుకున్నప్పటికీ, అకుంఠిత పరాక్రమంతో తమ బాధ్యతలను 
నెరవేర్చే వీరులు మాత్రమే యుద్ధరంగంలో తమ ప్రాణాలను లెక్కచేయని వీరులుగా 
ప్రస్తుతింపబడుతారు. 

ఇఖైత్తదు ఇగవామై చ్చావారై యారే 

విళైత్రదు ఒబుక్కిబ్బవర్‌? 779 
శపథం చేసి యుద్ధరంగంలో చావడానికి సాహసించిన వీరుని ఎవరైనా చులకన 
చేసి మాట్లాడగలరా? మాట్లాడరు. 


పురన్లార్‌ కణ్‌ నీర్‌ మల్ల చ్చాగిట్‌ పిన్‌ సాక్కాడు 

oo NN 
ఇరన్సుకోళ్‌ తక్కదు ఉడైత్తు, 780 
తనను రక్షించే నాయకుని కళ్లల్లో నీళ్లు స్రవిస్తుండగా వీర మరణం చెందగలిగితే, 
అలాంటి మరణాన్ని యాచించి అయినాసరే పొందడంలో గొప్పదనం ఉంది. 


160 


తిరుక్కుటిళ్‌ కం 
79. నటు 
'స్నహం 


సెయట్‌ కరియ యావుళ నట్సిన్‌? అదుపోల్‌ 

వినైక్కరియ యావుళ కాప్పు. 781 
స్నేహం సంపాదించుకోవడం కన్న మించిన అపూర్వమైన కార్యం వేరొకటి లేదు. 
అదేవిధంగా ఒకపనిని పూర్తి చేయడంలో తోడూనీడగా ఉండడంకన్నా మించింది 
వేరేది లేదు. 


నిటైనీర నీరవర్‌ కేళ్మై పిటైమది 

ప్పిన్నీర ఎదైయార్‌ నట్టు. 782 
బుద్ధిమంతులతో చేసిన స్నేహం శుక్లపక్ష చందునిలాగ క్రమక్రమంగా వృద్ధి 
చెందుతుంది. బుద్ధి హీనులతో చేసిన స్నేహం పూర్ణవందునితో ప్రారంభమై కృష్ణ 
పక్షంలాగ తగ్గుతూ మాయమై పోతుంది. 


నవిల్‌ దొజుం నూల్‌ నయం పోలుం పయిల్‌ దొజుం 
పణ్బుడై యాళర్‌ తొ డర్చు. 783 
చదవగా చదవగా ఆనందం కలిగించే మంచి |గంథంలాగ పరిచయం వృద్ధి చెందగా 
చెందగా సంతోషం కలిగించేది మంచివాళ్లతోడి స్నేహం. 


నగుదల్‌ పొరుట్టన్హు నట్టల్‌; మిగుదిక్కణ్‌ 

మేట్‌సెన్లు ఇడిత్తల్‌ పొరుట్టు 784 
స్నేహం అనేది నవ్వుతూ ఆనందంగా కాలం గడపడానికి కాదు. స్నేహితుడు 
చెడుమార్గంలో ప్రవర్తిస్తున్నపుడు గట్టిగా బుద్ధిచెప్పి వాళ్లను మంచి మార్గంలో పెట్టడానికి. 
వుణర్చి వళగుదల్‌ వేణ్ణా ఉణర్చితాన్‌ 

నట్సాం కిళమై తరుం. 785 
ఇరువురి మధ్య స్నేహం మొలకెత్తడానికి పూర్వ పరిచయం ఉండాలని లేదు; 


ఇరువురి మధ్య భావావేశాలలో ఎక మనస్కత ఉంటే చాలు. 
161 


తిరుక్కుటిళ్‌ అర్ధం 


ముగనగ నట్పదు నట్పన్వు; నెంజత్తు 
అగనగ నట్పదు నటు. 786 
చిరునవ్వులు వెదజల్లే ముఖం మాత్రమే స్నేహానికి గుర్తుకాదు; హృదయపూర్వకంగా 
అభిమానించడమే నిజమైన స్నేహం. 


అళివిన్‌ అవై నీకి ఆజు ఉయ్‌త్తు అళివిన్‌ కణ్‌ 

అల్లల్‌ ఉలైప్పదాం నట్టు. 787 
(ap) చ 

చెడుమార్గంలో ప్రవర్తించే స్నేహితుని చెడిపోకుండా కాపాడి, అతనిని మంచి 

మార్గంలో ప్రవర్తిల్లేలా చేసి, అతనికి కష్టాలు ఎదురైనపుడు తొలగించి, అతని 

సుఖదుఃఖాలలో పాలు పంచుకోవడమే నిజమైన స్నేహం. 


ఉడుక్కై ఇళన్టవన్‌ కైపోల ఆంగే 

ఇడుక్కణ్‌ కళైవదు ఆం నట్టు. 788 
మనం ధరించిన వ స్తాభరణాలు జారిపోతున్నపుడు జారిపోనీయకుండా మన 
చేతులు ఏవిధంగా వెంటనే పైకి లేస్తాయో ఆవిధంగా స్నేహితుని కష్టాలను 
పోగొట్టడానికి ముందుకు రావడమే స్నేహానికి లక్షణం. 


నట్చిజ్కు వీట్రిరుక్కై యాదెనిల్‌ కొట్సిన్లి 

ఒల్లుంవాయ్‌ ఊనుం నిలై. 789 
మనసులో ఎలాంటి భేదభావం చూపించక, తనకు వీలైనంత వరకు తోడుగా 
నిలబడిన స్నేహితుని ఆదుకోవడమే స్నేహధర్మం. 


ఇనైయర్‌ ఇవర్‌ ఎమక్కు ఇన్నం యాం ఎను 

పునైయినుం ఫుల్‌ ఎన్నుం నటు. 790 
స్నేహితులు ఒకరికొకరు “మీరు మాకు ఇలాంటివారు, మేము వీరికి ఇలాంటి 
వాళ్లం” అని పొగడుతూ మాట్లాడినప్పటికీ ఆ స్నేహంలోని జాన్నత్యం నశిస్తుంది. 


162 


తిరుక్కుటిళ్‌ కం 


80. నట్సరాయ్‌దల్‌ 
స్నెహ పరిరీ అన 


నాడాదు నట్టలిన్‌ కేడిల్లె; నట్టపిన్‌ 

వీడు ఇల్లై నట్సాళ్‌ బవర్కు. 791 
క్షుణ్ణంగా పరిశీలించక చేసిన చెడ్డ స్నేహం, ఆ స్నేహం నుండి బయట పడలేనంత 
హానిని కలిగిస్తుంది. 


ఆయ్‌న్టు ఆయ్‌న్టు కొళ్ళాదాన్‌ కేణ్మి కడై ముటై 

తాన్‌ సాం తుయరం తరుం. 792 
ఒకటి రెండు సార్లు పరిశోధించి చూడకుండా ఏర్పరచుకొన్న స్నేహం ఆఖరున 
ఒకరి చావుకు కారణమయ్యే తీరని దుఃఖాన్ని కలిగిస్తుంది. 


గుణనుం కుడిమైయుం కుటముం కున్గా 

ఇననుం అటీన్దియాక్క నటు. 793 
అతని గుణగణాలు ఏమిటి? ఎలాంటి కుటుంబంలో జన్మించాడు? ఏవైనా 
దోషాలున్నాయా? అతనిలో ఉన్న లోటుపాట్లు ఎమిటి? మొదలైనవన్నీ క్షుణ్ణంగా 
పరిశీలించి తెలుసుకొన్న తరువాతనే ఒకరితో స్నేహం పెంచుకోవాలి. 


కుడివ్పిజిన్లు తన్‌ కణ్‌ పళినాణు వానై 
క్కొడుత్తుం కొళల్‌ వేణ్ణుం నటు. 794 
అపనిందలు రాకూడదు అనే భయంతో సన్మార్గంలో జీవనం సాగిస్తున్న మంచి 
కుటుంబంలో పుట్టిన వ్యక్తితో ఎవిధంగానైనా స్నేహం ఎర్చరచుకోవడం శ్రేయోదాయక 
మవుతుంది. 
అళచ్చాల్లి ఆల్లదు ఇడిన్దు వళక్కు అతియ 
వల్లార్‌ నట్పు ఆయ్‌న్లు కొళల్‌. 795 
చెడుమార్గంలో పయనిస్తున్నప్పుడు కన్నీరు చిందేలాగ కఠినంగా మందలించి బుద్ధి 
చెప్పగలవారి స్నేహమే మంచి స్నేహంగా భావించాలి. 

163 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


కేట్టినుం ఉణ్జు ఓర్‌ ఉబుది కిళైంజరై 

నీట్టి అళప్పదోర్‌ కోల్‌. 796 
కష్టాలు రావడం కూడ ఒకందుకు మంచిదే. అప్పుడే మనకు నిజమైన స్నహితులు 
ఎవరనేది తెలియవస్తుంది. 


ఊదియం ఎన్ఫదు ఒరువజ్కు ఏదైయార్‌ 
కేణ్మె ఒరీ ఇ విడల్‌. 797 
మూర్చులతో చేసిన స్నేహం నుండి బయటపడడమే ఒకరికి లభించిన నిజమైన లాభం. 
ఉళ్లర్క ఉళం సిబుగువ; కొళ్ళజ్క 

౧ ౧M గా 
అల్లజ్కణ్‌ ఆటుప్పార్‌ నట్టు. 798 
మన ఉత్సాహానికి భంగం కలిగించే పనులను, కష్టాలు సంప్రాప్తించినవుడు మనలను 
విడిచిపెట్టి వెళ్లే స్నేహితులను తలుచుకోకుండా ఉండాలి. 


కెడుంగాలై క్కెవిడువార్‌ కేళ్మై అడుంగాలై 

ఉళ్లీనుం ఉళ్లం సుడుం 799 
ఒకడు హత్యకు గురవుతున్న సమయంలోనూ,తనను కష్టాలు చుట్టిముట్టినప్పుడు 
సహాయం చేయని స్నేహితులను తలుచుకుంటే ఆ జ్ఞాపకాలు అతని హృదయాన్ని 
తీవ్రంగా గాయపరుస్తుంది. 

మరువుగ మాశటార్‌ కేళ్మై ఒన్టు ఈత్తుం 

ఒరువుగ ఒప్పిలార్‌ నటు. 800 
నిష్కళంక హృదయులను మాత్రమే స్నేహితులుగా స్వీకరించాలి. హృదయంలో 
కళంకమున్నవారి స్నేహాన్ని డబ్బు ఇచ్చి అయినాసరే వదులుకోవడం మంచిది. 


164 


తిరుక్కుటిళ్‌ కం 


81. పళైమై 
తనను 


వలైమై ఎనప్పడువదు యాదు ఎనిన్‌ యాదుం 

కిళమెయై క్కీళ్‌నిడా నట్పు. 801 
చనవును ప్రశంసించడం ఎందుకంటె కలసి మెలసినస్నేహితులు తమ పరిచయాన్ని 
చెదరిపోనీక రక్షిస్తున్నందులకే. 


నట్సిజ్‌కు ఉటుప్పు కెళుదగైమై; మటు అదజ్కు 

ఉప్పు ఆదల్‌ శాన్జోర్‌ కడన్‌. 802 
చనవుగల స్నేహితులు చేసే చేతలను ప్రశంసించే పెద్దల ధర్మమే నిజమైన స్నేహానికి 
గుర్తు. 

వళగియ నట్పు ఎవన్‌ సెయ్యుం కెళుదగైమై 

సెయ్‌తాంగు అమైయా క్కడై. 803 
పాత స్నేహితులు చనవు కొద్ది చేసిన పనులను తామే చేసినట్లు అంగీకరించకుండ 
ఉన్నట్లయితే అది వరకు చేసిన స్నెహం నిష్పయోజనం. 


విలై తగ్రైయాన్‌ వేణ్ణి యిరువ్పర్‌ కెళుదగైయాల్‌ 
కేళాదు నట్టార్‌ చెయిన్‌. 804 
చనవును పురస్కరించుకొని స్నేహితుడు తనను అడగ కుండానే ఒకపని చేసినప్పటికి 
మంచి స్నహితుడైనవాడు దానిని ఆదరిస్తాడు. 


ఏదైమై ఒనో పెరుంగిళమై ఎను ఉణర్క 
నోదక్క నట్టార్‌ చెయిన్‌. 805 


మనసుకు బాధకలిగించే ఒక పనిని మిత్రుడు చేశాడంటే అది తెలియని కారణంగానో 
లేక చనువు కారణంగానో చేయబడిందని అనుకోవాలి. 


165 


తిరుక్కుజళ్‌ తరం 


ఎల్లె క్కణ్‌ నిన్హార్‌ తుబివార్‌ తొలై విడత్తుం 

తోల్లె క్కణ్‌ నిన్హార్‌ తొడర్చు. 806 
చాలాకాలంగా కలసి వెలసి ఉన్న స్నేహితులు తమకు కీడు కలిగించాలని 
అనుకున్నప్పటికీ స్నేహ ధర్మం తెలిసిన వాళ్లు వాళ్ల స్నేహాన్ని వదులుకోరు. 
అళివస్ష సెయ్యినుం అన్ను అజార్‌ అన్నిన్‌ 

వళివన్ద కేల్మై యవర్‌. 807 
తమతో ఎంతో కాలంగా స్నేహంగా ఉన్నవాళ్లు తమకే ఎదురు తిరిగి తమకు హాని 
కలిగించే పనులు చేసినప్పటికీ స్నేహ ధర్మం తెలిసిన విజ్ఞులు ఆ స్నేహాన్ని వదులుకోరు. 
కేల్‌ ఇళుక్కం కేళా క్కెళుదగైమై వల్లార్కు 

నాళ్‌ ఇళుక్కం నట్టార్‌ సెయిన్‌. 808 
స్నేహితులు చేసే తప్పులను ఇతరులు చెప్పినప్పటికీ దానిని విశ్వసించనంతటి 
నమ్మకమైన స్నేహాన్ని కలిగిన వారి దగ్గరే ఆ స్నేహితులు తప్పుగా ప్రవర్తించినట్లయితే 
వారితో స్నేహంగా ఉన్న రోజులన్నీ ని ప్ప్రయోజనమైన రోజులే. 

కెడా అ వళివన్ద కేణ్మెయార్‌ కేళ్మె 

విడా అర్‌ విళైయుం ఉలగు. 809 
ఎంతోకాలంగా పరస్పరం చనువుతో కలిసిమెలసి ఉన్న స్నేహ బంధాన్ని జారిపోనీయక 
కాపాడుకుంటున్న వాళ్లనే లోకం ప్రశంసిస్తుంది. 


విళైయార్‌ విళైయప్పడువ వళఖైయార్‌ కణ్‌ 

పణ్బిన్‌ తలై ప్పిరియా దార్‌. 810 
చిరకాలం మిత్రులుగా ఉన్నవాళ్లు తప్పు చేసినప్పటికీ, వాళ్లమీద తమకున్న 
స్నేహాభిమానాలను జారిపోనీయకుండా కాపాడుకుంటూ వస్తున్నవాళ్లను చూసి 
శత్రువులు సైతం ప్రశంసిస్తారు. 


166 


తిరుక్కుటిళ్‌ ఆం 


82. తీ నటు 
చెడు స్నెహం 


పరుగు వార్‌ పోలినుం వణ్చిలార్‌ కేల్మె 

పరుగలిన్‌ కునల్‌ ఇనిదు. 811 
సంస్కార హీనులు తమ ప్రేమాభిమానాల ప్రవాహంలో మనల్ని ముంచెత్తినట్లు 
పైకి తోచినప్పటికీ వాళ్ల స్నేహాన్ని పెంచుకోకుండా తగ్గించుకోవడం మంచిది. 


ఉటీ నట్టు అటీన్‌ ఒరూం ఉం ఒప్పిలార్‌ కేణ్మె 

పెజీనుం ఇళప్పినుం ఎన్‌? 812 
తమకు లాభం వస్తుందని అనుకున్నప్పుడు స్నేహితులుగా ఉండి, లాభంలేదని 
అనుకున్నప్పుడు విడిపోతున్న స్నేహితులు ఉంటే ఏమి? లేకపోతే ఏమి? 


ఉలువదు సీర్‌తూక్కుం నట్పుం పెబువదు 

కొళ్వారుం కళ్వరుం నర్‌. 813 
లాభం ఎదురు చూసి దానికోసమే స్నేహం చేసేవాళ్లు, వేశ్యలు, దొంగలు - ఈ 
మువ్వురూ ఒక కోవకు చెందినవాళ్లు. 


అమరగత్తు ఆటు అజుక్కుం కల్లామా అన్నార్‌ 

తమరిన్‌ తనిమై తలై. 814 
యుద్ధరంగంలో కిందపడదోసి తప్పించుకొని పారిపోయే గుర్రాన్ని పోలినవాళ్లతో 
స్నేహంగా ఉండడం కన్న ఒంటరిగా ఉండడమే ఎంతో మేలు. 


సెయ్‌దు ఏమం సారా చ్చితీయవర్‌ వున్‌ కేళ్మై 

ఎయ్‌దలిన్‌ ఎయ్‌దామై నను. 815 
దుర్మార్గుల స్నేహం చెడ్డ గుణాలను కలిగింది. అందులో భద్రతకూడ లేదు. కాబట్టి 
వాళ్లతో స్నేహం ఏర్పడడం కన్న ఎర్పడకపోవడమే మంచిది. 


167 


తిరుక్కుజళ్‌ తరం 


ఏదై పరుంగెళి ఇ నట్సిన్‌ అణీవు ఉడైయార్‌ 
ఏదిన్మై కోడి ఉజుం. 816 
మూర్చునితో సన్నిహిత పరిచయం ఏర్పరమకోవడం కన్న బుద్ధిమంతుడైన ఒకరితో 
శత్రుత్వం కలిగి ఉండడం కోటిరెట్లు మేలు. 


నగై వగై యర్‌ ఆగియ నట్సిన్‌ పగైవరాల్‌ 

పత్తు అడుత్త కోడి ఉబుం. 817 
మనతో నవ్వుతూ మాట్లాడి నటించేవాళ్ల స్నేహం కన్న విరోధుల వలన ఏర్పడే 
కష్టాలు పదికోట్ల రెట్లు మేలుగా భావింప బడుతుంది. 


ఒల్లుం కరుమం ఉడటు వవర్‌ కేల్మై 

సాల్‌ ఆడార్‌ సోర విడల్‌. 818 
పూర్తిచేయగల ఒక పనిని పూర్తిచేయలేక దానిని చెడగొట్టి వారి స్నేహబంధాన్ని 
అతనికి తెలియకనే మెల్లమెల్లగా వదులుకోవడం మంచిది. 


కనవినుం ఇన్నాదు మన్నో వినై వేటు 

సాల్‌ వేటు పట్టార్‌ తొడర్చు. 819 
మాటలకు చేతలకు సంబంధంలేని వ్యక్తులస్నేహం కలలో కూడ కష్టాలనే తీసుకు 
వస్తుంది. 

ఎనైత్తుం కుజుగుదల్‌ ఓంబల్‌ మనైక్కెళి ఇ 

మనిల్‌ పళిప్పార్‌ తొడర్చు. 820 
ఒంటరిగా కలుసుకున్నప్పుడు మృదుమధురంగా మాట్లాడి సభలో అందరి 
ముందూ నిందించేవిధంగా మాట్లాడేవాళ్ల స్నేహాన్ని వెంటనే వదులుకోవాలి. 


168 


తిరుక్కుటిళ్‌ ఆం 


8౩. కూడా నటు 
కసత స్నెహం 


సీరిడం కాణిన్‌ ఎజిదజ్కు ప్పట్టడై 

నేరా నిరందవర్‌ నటు. 821 
మనసారా కాకుండా బయట ప్రపంచానికి స్నేహితులలాగ నటించే వాళ్ల స్నేహం, 
కీడుకలిగించడానికి సరియైన సందర్భం లభించినపుడు ఇనుమును ముక్కలుగా 
చేయడానికి ఉపకరించే కొలిమిలో ఉన్న రాతి దిమ్మెతో పోల్చవచ్చు. 


ఇనంపోను ఇనమ్‌ అల్లార్‌ కేణ్మె మగళిర్‌ 

మనంపోల వేటు వడుం. 822 
పైకి స్నేహితులుగా నటించేవారి స్నేహం, సౌశీల్యం కలిగిన స్త్రీల మంచి స్నేహం 
లాగ కాకుండా ఆ గుణగణాలు ఉన్నట్లు నటించే వేశ్యలలాగ మనసులోపల 
ఒకవిధంగా, మనసు వెలుపల వేరొక విధంగా ఉంటుంది. 

పలనల్ల కట క్కడైత్తుం మన నల్లర్‌ 

ఆగుదల్‌ మాణార్కు అరిదు. 823 
ఎన్నో గ్రంథాలు చదివి ఉన్నప్పటికీ శత్రుభావం కలిగినవాళ్ల మనసు మారడం అసాధ్యం. 


ముగత్తిన్‌ ఇనియ నగా అ అగత్తిన్నా 

పంజరై అంజప్పడుం. 824 
నవ్వుతూ మాట్లాడి మనల్ని నాశనం చేయాలనుకునే నయవంచకుల స్నేహానికి 
భయపడి దూరంగా ఉండాలి. 


మనత్తిన్‌ అమైయా దవరై ఎనై తొనుం 

సొల్లినాల్‌ తేఅజ్‌ పాటు అన్ను. 825 
హృదయంలో ఉన్నది ఒకటి, చేస్తున్నది మరొకటిగా ఉన్నవాళ్ల మాటలను నమ్మి 
కచ్చితంగా ఏపనీ చేయలేము. 


169 


తిరుక్కుజళ్‌ కరం 


నట్టార్‌ పోల్‌ నల్లవై సాల్లినుం ఒట్టార్‌ సాల్‌ 

ఒల్లి ఉణర ప్పడుం. 826 
మృదు మధురంగా మాట్లాడుతూ శత్రువులు మిత్రులలాగ ప్రవర్తించినప్పటికీ 
ఆ మాటలలోని అల్పత్వం బయటపడే తీరుతుంది. 


సొల్‌ వణక్కం ఒన్నార్‌ కణ్‌ కొళ్లజ్క విల్‌ వణక్కం 

తీంగు కుటిత్తమై యాన్‌. 827 
శత్రువులు చేసే నమభాషణ అనేది వింటి వంపువలె హాని కలిగించేది కాబట్టి 
దానిని నమ్మకూడదు. 


తొళుదగై యుళ్లుం వడైయొడుంగుం ఒన్నార్‌ 

అళుద కణ్ణీరుం అనైత్తు. 828 
శత్రువులు మనకు గౌరవంగా నమస్కరిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ వాళ్ల చేతుల మరుగున 
హత్యాయుధం ఉంటుంది. అదేవిధంగా వాళ్లు కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తున్నప్పుడు 
కూడా కుటపూరితమైన ఆలోచనలు వాళ్ల హృదయాలలో నిండి ఉంటుంది. 
మిగచ్చెయ్‌దు తం ఎళ్లువారై నగచ్చెయ్‌దు 

నట్సినుళ్‌ సావ్పుల్లల్‌ పాటు. 829 
నవ్వులు కురిపిసూ పైకి స్నేహితునిలాగ నటించి, లోలోపల శత్రుభావాన్ని పెంచుకొని 
పరిహాసం చేసేవ్యక్తి తోడి స్నేహం క్షీణించి పోవాలంటే మనం కూడ అదే పద్దతి 
పాటించాలి. 


వగై నట్పాం కాలం వరుంగాల్‌ ముగమ్‌ నట్టు 

అగనట్పు ఒరీ ఇ విడల్‌. 830 
శత్రువులతో కలసి ఉండవలసిన పరిస్థితి వచ్చినప్పుడు హృదయంలో కాక ముఖంలో 
మాత్రం స్నేహం చూపించి ఆ తరువాత ఆ స్నేహాన్ని వదలుకోవాలి. 


170 


తిరుక్కుటిళ్‌ ఆం 
84. ఎదెమై 
అవివేకం 


'ఏదైమై ఎన్సదు ఒన్టు యాదెనిన్‌ ఏతంగొండు 

ఊదియం పోగ విడల్‌. 831 
మనకు ఏది కీడు కలిగిస్తుంది, ఏది మంచిని కలిగిస్తుంది అని తెలుసుకోలేక మంచిని 
వదలి చెడుమార్గంలో పయనించడమే అవివేకానికి చక్కని ఉదాహరణ. 


పేదైమైయుళ్‌ ఎల్లాం పేదైమై కాదన్నై 
కైయల్ల తన్‌ కణ్‌ చెయల్‌. 832 
తాను చేయలేని పనులను చేయాలనుకొని ఆ పనిలో తలదూర్చడం అనేది 
అవివేకాలన్నింటికంటె పెద్ద అవివేకం. 


నాణామై నాడామై నారిన్న యాదొస్థుం 

పేణామై పెదై తొళిల్‌. 833 
సిగ్గుపడవలసిన వాటికి సిగ్గు పడకుండా, వెతక వలసిన వాటిని వెతకకుండా, [ఏమ 
చూపించవలసిన చోట చూపించకుండా, జాగ్రత్తగా కాపాడుకోవలసిన వాటిని 
కాపాడుకోకుండా ఉండడమే అవివేకుల స్వభావం. 


ఓది ఉణర్‌న్పుం పిజర్‌క్కు ఉరైత్తుం తాన్‌ అడంగా 

ప్పేధైయిన్‌ పేదైయార్‌ ఇల్‌. 834 
చదివి, చదివిన వాటిని అవగతం చేసుకొని, అవగతం చేసుకొన్నవాటిని పదిమందికి 
బోధించ గలిగిన వాళ్లు తాము మాత్రం ఆవిధంగా ప్రవర్తించకుండా ఉన్నట్లయితే 
వాళ్లకన్న మించిన అవివేకులు ఎవరూ ఉండరు. 

ఒరుమై చెయల్‌ ఆట్రుం పేదై ఎళుమైెయుం 

తాన్‌ పుక్కు అళున్దుం అళటు. 835 
తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే అవివేకి సదా దుఃఖమనే బురదలో చిక్కుకొని అవస్థ 


పడుతుంటాడు. 
171 


తిరుక్కుజళ్‌ తరం 


పొయ్‌వడుం ఒన్లో వునై వూణుం కైయణతియా 

ప్పేదై వినై మేల్‌ కొళిన్‌. 836 
ధర్మమార్గం తెలియని మూర్ణులు ప్రారంభించిన పని ఎదీ పూర్తికాదు. తలపెట్టిన 
పనిని కొనసాగించలేకపోతారు. అందువల్ల తాము చెడిపోవడమే కాక దండింప 
బడతారు కూడ. 


ఏదిలార్‌ ఆరత్తమర్‌ వసిప్పర్‌ ఏదై 

బరుంజెల్వం ఉట క్కడై. 837 
మూర్భుల దగ్గర అధికమైన సంపద చేరినట్లయితే అది ఇతరులు తస్కరించడానికి 
ఉపయోగపడుతుంది. అంతేగాని ఆకలితో బాధపడుతున్న ఆత్మీయులైన 
బంధువులకు అది ఉపయోగపడదు. 


మైయల్‌ ఒరువన్‌ కళిత్తటాల్‌ పేదైతన్‌ 

కై యొను ఉడెమై పెథిన్‌. 838 
ఏది మంచో ఏది చెడో తెలియనివాడు మూర్భుడు. ఆ మూర్చుని చేతికి ఒక వస్తువు 
లభిస్తే అది పిచ్చిపట్టిన వాళ్లు కల్లు కూడ తాగిన పరిస్థితి అవుతుంది. 

పెరిదు ఇనిదు పేదైయార్‌ కేళ్మై; పిరివిన్‌ కణ్‌ 

పీలై తరువదు ఒను ఇల్‌. 839 
మూర్భునితో ఏర్పరచుకొన్న స్నేహం ఎంతో తీయనైంది. ఎందుకంటె వాళ్ల దగ్గరి 
నుండి విడిపోయేటప్పుడు ఎలాంటి బాధ కలగదు. 


కళా అక్కాల్‌ పళ్లియుళ్‌ వైత్తటాల్‌ శాన్సార్‌ 

కుళా అత్తు ప్పేదై పుగల్‌. 840 
జ్ఞానులైన పెద్దలు ఉన్న సభలో ఒక మూర్చుడు ప్రవేశించడం అనేది అశుద్దాన్ని 
ఇ 0 య ఖు యణ 
తొక్కిన కాలును కడగకుండా పరుపుపై పెట్టడం లాంటిది. 


ఈ 


172 


తిరుక్కుటిళ్‌ కకం 


85. పుల్లటీవాబ్మై 
అల్పజ్ఞానం 


అథీవిన్మై ఇన్మెయుళ్‌ ఇన్మై విజిదు ఇన్మె 

ఇన్మైయా వైయాదు ఉలగు. 841 
తెలివితేటలు లేకపోవడమే భయంకరమైన పేదరికం. మిగిలిన పేదరికాలను లోకం 
అంతగా లెక్కచేయదు. 


అటీవిలాన్‌ నెంజు ఉవన్దు ఈదల్‌ ఏీజిది యాదుం 

ఇల్టె పెటువాన్‌ తవం. 842 
మూర్చుడు తాను ఒక పెద్ద దాతలాగ ఒక వస్తువును సంతోషంగా ఇవ్వడానికి 
కారణం వేరేమీ లేదు. అది ఆ వస్తువును తీసుకునే వాడి అదృష్టంగా భావించాలి. 


అటివిలార్‌ తామ్‌ తమ్మె ప్పీళిక్కుం వీళై 

సబువార్కుం సెయ్‌దల్‌ అరిదు. 843 
శత్రువులు కూడ కలిగించలేని బాధలు మూర్చులు తమకు తామే ఇచ్చుకుంటారు. 
వెళ్మై ఎనప్పడువదు యాదు ఎనిన్‌ ఒల్మె 

ఉడైెయం యాం ఎన్నుం సరుక్కు. 844 
తనను తాను తెలివైన వాడిగా భావించుకుంటాడు ఒకడు. ఈ అహంకారాన్నే 
మూర్ధత్వం అంటారు. 

కల్లాద మేట్కొ౭ణ్ల్ణు ఒళుగల్‌ కశడు అటి 

వల్లదూ ఉం ఐయం తరుం. 845 


అర్థం చేసుకోలేని వాటిని అర్థం చేసుకొన్న వాడిలాగ ఒకడు అందరి ముందు 
చెబుతున్నప్పుడు అతడు అంతకు ముందు ఎ శాఖలో సామర్థ్యం కలిగిన వాడుగా 
ఉన్నాడో దాని గురించిన సందేహం కలుగుతుంది. 


173 


తిరుక్కుజళ్‌ తరం 


అ(టం మటైత్తలో వుల్లణివు తం వయిన్‌ 

కుటం మజైయా వళి. 846 
తమ దోషాన్ని (గ్రహించి దానిని తొలగించుకోక శరీరాన్ని మరుగు పరచడానికి 
మాత్రం దుస్తులు ధరించడం అవివకం. 

అరుమటై సోరుం అటీవు ఇలాన్‌ సెయ్యుం 

పెరుమిటై తానే తనక్కు. 847 
మంచి మార్గంలో నడవడానికి కావలసిన తెలివి తేటలు ఉండి ఆ మార్గంలో నడవని 
వాడు తనకు తానే దుఃఖాన్ని కొని తెచ్చి పెట్టుకుంటాడు. 


ఏవవుం సెయ్‌కలాన్‌ తాన్‌ తేజాన్‌ అవ్వుయిర్‌ 
పోఓం అళవుమ్‌ ఓర్‌ నోయ్‌. 848 
తనకు తాను సొంతంగా తెలుసుకోలేని, ఇతరులమాట కూడా వినని మూర్జునికి 


ఆజన్మాంతం అదే రోగంగా పట్టి పీడిస్తూ ఉంటుంది. 


కాణాదాన్‌ కాట్టువాన్‌ తాన్‌ కాణాన్‌; కాణాదాన్‌ 

కణ్ణానాం తాన్‌ కణ్బ వాటు. 849 
తెలివిలేని ఒకడు, తనకు తెలిసిన వాటిని మాత్రం పెట్టుకుని తనను తెలివైన 
వాడుగా చూపించుకుంటాడు. అతన్ని నిజంగానే తెలివైనవాడుగా చెప్పడానికి 
ప్రయత్నించేవాడు తనకు తానే అజ్ఞాన దశకు చేరుకున్న మూర్చుడు. 


ఉలగత్తార్‌ ఉణ్జు ఎన్సదు ఇల్లెన్నాన్‌ వైయత్తు 

అలకైయా వైక్కప్పడుం. 850 
సాక్ష్యాధారాలు చూపించి వాస్తవమని స్పష్టంగా చెప్పినప్పటికీ మొండిగా “కాదు 
అని వాదించే వాళ్లను దయ్యాల పట్టికలో చేర్చాలి. 


174 


తిరుక్కుటిళ్‌ ఆం 


86. ఇగల్‌ 
పగ 


ఇగల్‌ ఎన్న ఎల్లా ఉయిర్కుం వగల్‌ ఎన్నుం 

వణ్ళిన్మై పారిక్కుం నోయ్‌. 851 
మనోవిభేదం కారణంగా ఏర్పడే పగ అనే భావం ప్రజలను ఒకటిగా కలసి 
జీవించకుండా చేసె చెడ్డగుణంగా పరిగణింపబడుతుంది. 


పగల్‌ కరుది వృట్రా సెయినుం ఇగల్‌ కరుది 

ఇన్నా సెయ్యామై తలై. 852 
ద్వేషం కారణంగా ఒకడు హానికరములైన పనులు చేస్తున్నప్పటికీ అతనిపై ఉన్న వ్యతిరేక 
భావం కారణంగా అతనికి ఎలాంటి కష్టమూ కలిగించకుండా ఉండడమే మంచి పద్దతి. 


ఇగలెన్నుం ఎవ్వనోయ్‌ నీక్కిన్‌ తవ విల్లా 

త్తావిల్‌ విళక్కం తరుం. 853 
ద్వేషమనే వ్యాధిని ఎవరు తమ హృదయం నుండి తొలగించుకుంటారో వాళ్లకు 
శాశ్వతమూ, నిర్మలమూ అయిన కీర్తి లభిస్తుంది. 


ఇన్ఫత్తుళ్‌ ఇన్ఫం పయక్కుం ఇగల్‌ ఎన్నుం 

తున్ఫత్తుళ్‌ తున్భం కెడిన్‌. 854 
కష్టాలలో పెద్ద కష్టం ద్వేష భావం కలిగి ఉండడం. ఆ భావాన్ని ఒకరు తొలగించు 
కున్నట్లయితే అదే సుఖాలలో పెద్ద సుఖం. 

ఇగల్‌ ఎదిర్‌ సాయ్‌ న్హాళుగ వల్లారై యారే 

మిగలూక్కుం తన్మై యవర్‌. 855 
మనసులో ద్వేష భావానికి చోటివ్వక ఎవరు నడచుకుంటారో వారిని ఎవరూ 
జయించలేరు. 


175 


తిరుక్కుజళ్‌ తరం 


ఇగలిన్‌ మిగల్‌ ఇనిదు ఎన్ఫవన్‌ వాళ్‌క్కె 

తనలుం కెడలుం నణిత్తు, న 856 
మనసులో భేద భావాన్ని పెంచుకొని, ఎదిరించి విజయం సాధించాలనుకునే వాళ్ల 
జీవితం త్వరలోనే చెల్లా చెదురై నశించిపోతుంది. 


మిగల్‌ మేవల్‌ మెయ్‌ ప్పారుళ్‌ కాణార్‌ ఇగల్‌ మేవల్‌ 
ఇన్నా అటివినవర్‌. 857 
ద్వేషభావం కలిగిన మూర్చులు విజయానికి కారణమైన వాస్తవాన్ని తెలుసుకోలేరు. 


ఇగవిట్కు ఎదిర్‌ సాయ్‌దల్‌ ఆక్కం; అదనై 

మిగలూక్కిన్‌ ఊక్కుమాం కేడు. 858 
హృదయంలో ఎగసిపడే అసూయాద్వేషాలను తొలగించుకున్నట్లయితే మంచి 
జరుగుతుంది. దానికి విరుద్దంగా అసూయా ద్వేషాలను పెంచుకుంటే హాని కలుగుతుంది. 


ఇగల్‌ కాణాన్‌ ఆక్కం వరుంగాల్‌; అదనై 

మిగల్‌ కాణుం కేడు తరలజ్కు. 859 
ఒకడు తనకు అంతా వుంచే జరుగుతున్నప్పుడు అసూయాద్వెషాలను 
లెక్కచేయకుండా ఉంటాడు. కాని తనకు కీడు కలుగుతున్నప్పుడు అసూయా 
ద్వేషాలను కొండంత చేసాడు. 


ఇగలానాం ఇన్నాద ఎల్లాం; నగలానాం 

నల్‌ నయం ఎన్నుం సెరుక్కు. 860 
అసూయాద్వేషాలు పెంచుకొని ఇతరులను శత్రుభావంతో చూసేవారిని కష్టాలు 
వెన్నంటుతాయి. స్నేహభావంతో ప్రవర్తిస్తే అది వాళ్లకు ఎంతో ఆనందాన్నీ, సంపదనూ 


అందిసుంది. 
అతు 


176 


తిరుక్కుటిళ్‌ కకం 


87. పగ మాట్సి 
విరోధుల స్వభావం 


వలియార్కు మాటు ఎట్రల్‌ ఓంబుగ; ఓంబా 

మెలియార్‌ మేల్‌ మేగ పగై. 861 
బలహీనులను వదలి బలవంతులను ఎదరించి పోరాడాలని కోరుకోవడమే విరోధుల 
స్వభావం. 


అన్ఫిలన్‌, ఆన తుభైయిలన్‌, తాన్‌ తువ్వాన్‌ 

ఎన్ఫరియుం ఏదిలాన్‌ తుప్పు? 862 
ఆత్మీయుల ప్రేమాభిమానాలు లేక, బలవంతుల తోడులేక, తానుకూడా బలాన్ని 
కోల్పోయినప్పుడు విరోధులను ఏవిధంగా జయించవచ్చు? 


అంజుం, అణియాన్‌, అమై విలన్‌, ఈగలాన్‌ 

తంజం ఎళియన్‌ పగైక్కు. 863 
భయస్టుడు, పిరికితనం కలిగినవాడు, అందరూ కలసిమెలసి ఉండాలనే స్వభావం 
లేనివాడు - ఇలాంటి గుణాలు కలిగినవాడు ఒకడు ఉన్నట్లయితే అతన్ని విరోధులు 


సులభంగా జయిస్తారు. 


నీంగాన్‌ వెగుళి నిజథైయిలన్‌ ఎంజా నుం 

యాంగణుం యార్కుం ఎళిదు. 864 
కోపావేశాలను మనసులో నియంత్రించుకోలేని వాళ్లను ఎవరైనా, ఎప్పుడు 
కావాలన్నా, ఎక్కడ కావాలన్నా సులభంగా జయించవచ్చు. 


వళినోక్కాన్‌, వాయ్‌ప్పన సెయ్యాన్‌, వళినోక్కాన్‌ 

వణ్చిలన్‌ పట్రార్కు ఇనిదు. 865 
సన్మార్గంలో (పవర్తించక, సముచితమైన పనులు చేయక, అపనిందలకు భయపడక, 
సంస్కారం కూడ లేకుండా ఒకడు ఉన్నట్లయితే అతడు శత్రువులచే సులభంగా 


జయింపబడుతాడు. 
177 


తిరుక్కుజళ్‌ తరం 


కాణా చ్చినత్తాన్‌, కళిపెరుం కామత్తాన్‌ 

'ఏణామై ఏణప్పడుం. 866 
ముందు, వెనక ఆలోచించకుండా కోపం తెచ్చుకునే వాడుగా, పేరాశ కలిగినవాడుగా 
ఉన్న వ్యక్తి యొక్క పగను సులభంగా ఎదుర్కొనవచ్చు. 


కొడుత్తం కొళల్‌ వేణుం మన్హ అడుత్తు ఇరున్దు 


మాణాద సెయ్వాన్‌ పగై. 867 
తనతో కలసి మెలసి తిరుగుతూ తనకే వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నవాడికి డబ్బు 
ఇచ్చి అయినాసరే విరోధిగా చేసుకోవాలి. 


గుణన్‌ ఇలనాయ్‌ క్కుటం వల ఆయిన్‌ మాటార్కు 

ఇనన్‌ ఇలనాం ఏ మాప్పు ఉడ్జెత్తు. 868 
గుణగణాలు లేనివాడుగానూ, నేరాలు చేసేవాడుగానూ ఒకడు ఉన్నట్లయితే అతడు 
తన మిత్రులను కోల్పోయి శత్రువులచే సులభంగా జయింపబడుతాడు. 


సెలువార్కు చ్చేణ్‌ ఇగ వా ఇన్ఫం అటివు ఇలా 

అంజుం పగైవర్‌ ప్పెటీిన్‌. 869 
భయపడే పిరికి స్వభావం కలిగిన వారుగానూ, బుద్ధిహీనులుగానూ శత్రువులు 
ఉన్నట్లయితే వాళ్లను ఎదిరించేవారికి విజయమనే ఆనందం శాశ్వతంగా ఉంటుంది. 


కల్లాన్‌ వెగుళుం సిటుపారుళ్‌ ఎంజానుం 

ఒల్లానై ఒల్లాదు ఒళి. 870 
“యుద్ధరంగానికి సంబంధించిన విషయాలు బొత్తిగా తెలియని వాళ్లను కూడ 
ఎదుర్కోవడానికి భయపడేవారు నిజమైన వీరులను ఎలా ఎదుర్కొంటారు” అని 
పరిహాసం చేసి కీర్తి ప్రతిష్టలు వాళ్ల దగ్గరికి రాకుండా దూరంగా వెళ్లి పోతుంది. 


178 


తిరుక్కుటిళ్‌ ఆం 


88. పగైత్తిజమ్‌ తెరిదల్‌ 


పగై ఎన్నుం వణ్బు ఇలదనై ఒరువన్‌ 
నగై యేయుం వేణ్ణల్‌ పాట్రు అను. 871 
పగ అనే ద్వేష భావం కలిగి ఉండడం ధర్మానికి విరుద్దమైంది. కాబట్టి పరిహాసానికైనా 
ఒకడు దానిని కలిగి ఉండకూడదు. 


విల్లేర్‌ ఉళవర్‌ వగైకొళినుం కొళ్లజ్క 

సాల్లేర్‌ ఉళవర్‌ పగ, 872 
ఆయుధాలు ధరించిన వీరులతో అయినాసరే పగతో యుద్ధం చేయవచ్చు. కాని 
వాక్చటిమ కలిగినట్టి జ్ఞానులైన పెద్దలతో మాత్రం పగ పెట్టుకోకూడదు. 


ఏముట వరినుం ఏళై తమియనాయ్‌ 

వృల్లార్‌ వగ కొళ్ళవన్‌. 873 
ఒంటరిగా నిలబడి పదిమందితో పగ పెంచుకునే వ్యక్తిని అహంభావి అని పిలవడం 
కన్న బుద్ధిహినుడని చెప్పడమే సరియైనది. 


వగై నట్పా క్కొణ్డు ఒగుం వణ్బుడై యాళన్‌ 

తగై మైక్కణ్‌ తంగిట్రు ఉలగు. 874 
తనను ఎదుర్కొన్న విరోధులను సైతం స్నేహితులుగా భావించి వాళ్లతో కలసిమెలసి 
ప్రవర్తించే వ్యక్తి సంస్కారాన్ని ఈలోకమే ప్రశంసిస్తుంది. 

తన్‌ తుజై ఇన్రాల్‌ వగై ఇరణ్ఞాల్‌ తాన్‌ ఒరువన్‌ 

ఇన్‌ తుఖై యాక్కొళ్ల వట్రిన్‌ ఒను. 875 
తనకు విరోధంగా ఉన్నవాళ్లు రెండు వర్గాలుగా విడిపోయి తనమీద దాడి చేసిన 
సందర్భంలో తనకు సహాయంగా ఎవరూ లేక ఒంటరిగా ఉన్నప్పుడు ఆ 


శత్రువర్గాలలో ఒకదానిని తనకు సహాయంగా చేసుకోవాలి. 
179 


తిరుక్కుజళ్‌ తరం 


తేజీనుం తేజావిడినుం అళివిన్‌ కణ్‌ 

తేటాన్‌ పగా అన్‌ విడల్‌. 876 
శత్రువుల గురించి ఆమూలాగ్రం తెలిసి ఉన్నప్పటికీ, తెలియక పోయినప్పటికీ 
వాళ్లకు ఏదైనా కీడు సంభవించినప్పుడు ఆ శత్రువులతో మరీ సన్నిహితంగా మెలగక 
స్నహం చూపించి, దూరంగానూ ఉండక వైరభావాన్ని కలిగి ఉండడమే మంచిది. 


నోవజ్క నొన్షదు అజియార్కు మేవజ్క 

మెన్మై వగెవర్‌ అగత్తు. 877 
తన కష్టాలను గురించి తెలుసుకోకుండా ఉన్న మిత్రుల దగ్గర దానిని చెప్పకూడదు. 
తన బలహీనతను శత్రువుల దగ్గర బహిర్గతం చేయకూడదు. 


వగై యజథీను తట్‌ చెయ్‌దు తజ్కాప్ప మాయుం 

పగైవర్‌ కణ్‌ వట్ట సెరుక్కు. 878 
మార్గాలను తెలుసుకొని,తనను బలోపేతునిగా చేసుకొని, తనను తాను 
రక్షించుకోగలిగిన వ్యక్తి ముందు విరోధుల అహంకారం అణగారిపోతుంది. 


ఇలైదాగ ముళ్‌ మరం కొల్ల; కళైయునర్‌ 

కైకొల్లుం కాళ్‌త్త విడత్తు, 879 
ముళ్లచెట్టును అది లేతగా ఉన్నప్పుడే గిల్లివేయాలి. అదేవిధంగా శత్రుత్వాన్ని కూడ 
అది ముదరడానికి ముందే నశింపజేయాలి. 

ఉయిర్ప ఉళరల్లర్‌ మన్హ సెయిర్పవర్‌ 

సెమ్మల్‌ సిదై క్కలాదార్‌. 880 
శత్రువుల అహంకారాన్ని నాశనం చేయలేని వాళ్లు ఊపిరి పీల్చుకుంటున్న కారణంగా 
ప్రాణాలతో ఉన్నట్లు కచ్చితంగా చెప్పలేము. 


180 


తిరుక్కుటిళ్‌ కం 


89. ఉట్‌పగై 
ఆంతరంగిక వైరం 


నిళల్‌ నీరుం ఇన్నాద ఇన్నా; తమర్‌ నీరుం 

ఇన్నావాం ఇన్నా సెయిన్‌. 881 
మధురంగా తోచే నీడ, నీరు ఇవిరెండూ కూడ కీడు కలిగిస్తే వాటిని హానికరాలుగానే 
భావించాలి. అదే విధంగానే బంధువుల ఆంతరంగిక వైరం కూడ హాని కలిగిస్తుంది. 


వాళ్‌పోల్‌ వగైవరై అంజజ్క; అంజుగ 

కేళ్‌పోల్‌ వగైవర్‌ తొడర్చు. 882 
బహిరంగంగా దాడిచేయడానికి వచ్చే శత్రువులకన్నా మంచి మాటలు మాట్లాడి 
కీడు చేయాలనుకునేవాళ్ల దగ్గర హెచ్చరికగా ఉండాలి. 


ఉట్‌ పగై అంజిత్తట్‌ కాక్క; ఉలైవు ఇడత్తు 

మణ్‌ పగైైయిన్‌ మాణ త్రెటుం. 883 
ఆంతరంగిక శత్రుత్వానికి భయపడి ఒకడు తనను తాను రక్షించుకోవాలి. లేకపోతే 
విపత్కర పరిస్థితిలో పచ్చి మట్టి కుండను కోసే కత్తిలాగ ఆ ఆంతరంగిక వైరం 


నాశనం చేస్తుంది. 


మనమ్మాణా ఉట్పగై తోన్దిన్‌ ఇన మ్మాణా 

ఏదం పలవుం తరుం. 884 
మనసు మార్చుకోలేనంత ఆంతరంగిక వైరం కారణంగా కలిగే భావావేశాలు ఒకనిలో 
ఏర్పడితే అది అతనికి చెందిన వాళ్లనే శత్రువులుగా మార్చి కీడు కలిగిస్తుంది. 


ఉటిల్‌ ముటైయాన్‌ ఉట్పగై తోన్దిన్‌ ఇబిల్‌ ముటైయాన్‌ 
ఏదం పలవుం తరుం. 885 
దగ్గరి బంధువుల మధ్య మొలకెత్తిన ఆంతరంగిక వైరం వాళ్లకు హాని కలిగించగల 
పెక్కు కష్టాలను తీసుకువస్తుంది. 

181 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


ఒన్హామై ఒన్టియార్‌ కణ్‌ వడిన్‌ ఎంజానుం 

పొన్గామై ఒనల్‌ అరిదు. 886 
సన్నిహితంగా ఉన్న స్నేహితుల మధ్య ఆంతరంగిక వైరం ఏర్పడితే దానివలన జరిగే 
వినాశాన్ని అడ్డగించడం ఏ కాలంలోనూ సాధ్యం కాదు. 


సెప్పిన్‌ వుణర్చిపోల్‌ కూడినుం కూడాదే 

ఉట్‌ పగై ఉట కుడి. 887 
జాడీపై ఉన్న మూత దానితో చేరి ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఆవిధంగానే ఆంతరంగిక 
వైరం కలిగినవాళ్లు మనసారా కలసిమెలసి ఉండరు. 


అరం పోరుద పాన్‌ పోల త్తేయుం ఉరం పారుదు 

ఉట్‌ పగై ఉట కుడి. 888 
ఆకురాయితో రుద్దడం వల్ల ఇనుము ఆకారమూ, బలమూ తగ్గిపోతుంది. అదేవిధంగా 
ఆంతరంగిక వైరం ఉన్నప్పుడు కులం యొక్క బలం కూడ క్షీణించి పోతుంది. 


ఎళ్‌ వగవు అన్న సిజుమైత్తే ఆయినుం 

ఉట్పగై ఉళ్లదాం కేడు. 889 
ఆంతరంగికమైన పగ నువ్వుగింజ మొన అంత చిన్నదిగా ఉన్నప్పటికీ దాని వలన 
పెద్ద కీడు సంభవిస్తుంది. 

ఉడం బాడు ఇలాదవర్‌ వాళ్‌క్కె కుడంగరుళ్‌ 

పాంబోడు ఉడన్‌ ఉటైన్షటు. 890 
మనసులో ఏకీభావం లేనివాళ్లు కలసి జీవించడం అనేది ఒక చిన్న గుడిసె లోపల 
పాముతో కలసి ఉన్నట్లు ప్రతిక్షణమూ భయంతో వణికిస్తూ ఉంటుంది. 


182 


తిరుక్కుటిళ్‌ కం 


౨౦. పరియారై పిళై యామై 
పెద్దలను నిందించమి 


ఆ(టువార్‌ ఆ(టల్‌ ఇగళామై పోటువార్‌ 

పోటలుళ్‌ ఎల్లాం తలై. 891 
కార్యశూరత్వమున్నవారికి కార్యదిక్ష తరగకుండా ఉన్నట్లయితే అదే తమను రక్షించే 
కావలి కన్న మేలైన కావలి అవుతుంది. 


పెరియారై ప్పేణాదు ఒళుగిన్‌ పరియారాల్‌ 

ఏరా ఇడుంబై తరుం. 892 
పెద్దలపట్ల గౌరవ మర్యాదలు చూపించక నిర్లక్ష్యంగా ప్రవర్తించినట్లయితే తీరని 
కష్టాలు సంప్రాప్తిస్తాయి. 

కెడల్‌ వేల్ణిన్‌ కేతాదు సెయ్‌గ, అడల్‌ వేణ్ణిన్‌ 

ఆ(టుబవర్‌ కణ్‌ ఇళుక్కు. 893 
ఒక వ్యక్తి తనను తాను సర్వనాశనం చేసుకోవాలని కోరుకున్నట్లయితే తలచుకొన్న 
మాత్రం చేతనే పగను నాశనం చేయగల సమర్ధులైన వాళ్ల మాటలను తిరస్కరిస్తూ 
హిళనగా మాట్లాడితేచాలు. 


కూటత్తె కైయాల్‌ విళిత్తటాల్‌ ఆట్రువార్కు 

ఆ(టదార్‌ ఇన్నాసయల్‌. 894 
ఎంతటి కష్టాన్నైనా భరించే సామర్ధ్యం కలిగినవాళ్లతో చిన్న కష్టాన్ని కూడ తట్టుకోలేని 
వాళ్లు మోదినట్లయితే వాళ్లు తమ అంతిమకాలాన్ని తామే పిలుస్తున్నారని అర్థం. 


యా౭బ్ఞ చెను యాణ్జుం ఉళరాగార్‌ వెమ్‌ తుప్పిన్‌ 

వేను చ్చెజ ప్పట్టవర్‌. 895 
ఏ ల 

మిక్కిలి బలపరాక్రమాలు కలిగిన రాజు యొక్క కోపానికి గురయినవాళ్లు 


తప్పించుకొని ఎక్కడికి వెళ్లినా అక్కడ వాళ్లు ప్రాణాలతో జీవనం సాగించలేరు. 
183 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


ఎరియాల్‌ నుడ వృడినుం ఉయ్‌ వుణ్ణాం; ఉయ్యార్‌ 

పెరియార్‌ వ్పిళైత్తు ఒళుగువార్‌. 896 
అగ్ని జ్వాలలు చుట్టుముట్టినప్పటికీ ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడవచ్చు. కాని 
బలవంతులైన పెద్దలకు కీడు తలపెట్టినట్లయితే ప్రాణాలతో తప్పించుకొని బయట 
పడడం కష్టం. 


వగైమాణ్ణ వాళ్‌క్కై యుం వాన్‌పొరుళుం ఎన్నాం 

తగై మాణ్ణ తక్కార్‌ సెటీన్‌. 897 
అపారమైన సిరిసంపదలు చేర్చి పెట్టుకొని భోగభాగ్యాలతో జీవనం సాగించినప్పటికీ 
అర్హులైన పెద్దల కోపం ముందు అవన్నీ నిప్ప్రయోజనాలు. 


కున్గ్ఫు అన్నార్‌ కున మదిప్పిన్‌ కుడియొడు 

నినన్నార్‌ మాయ్‌వర్‌ నిలత్తు. 898 
మేరు సమాన ధీరులైన పెద్దలకు హాని చేయాలనుకునే వాళ్లు అపారమైన 
సిరిసంపదలు కలిగిన వాళ్లుగా ఉన్నప్పటికీ సమూలంగా నశించి పోతారు. 


ఏన్దియ కొళ్‌గైయార్‌ నీజిన్‌ ఇడైమురిన్టు 

వేస్తనుం వేస్టు కెడుం. 899 
స్థిరమైన ఉన్నత భావాలను కలిగిన వాళ్లు కోపగించుకున్నట్లయితే నియం|త్రుత్వ 
[పభుత్వ పాలన నశించిపోతుంది. 


ఇజన్రు అమైన్స సార్బుడైయర్‌ ఆయినుం ఉయ్యార్‌ 

సిబిన్లు అమైన్హ సీరార్‌ సెలిన్‌. 900 
అపారమైన ఆస్టిపాస్తులు, బలవంతులైన వారి సహాయం ఉన్నప్పటికీ అర్హులైన 
గొప్పవాళ్ల కోపాన్ని ఎదిరించి ప్రాణాలతో జీవించడం అసాధ్యం. 


184 


తిరుక్కుటిళ్‌ కం 


91. పెణ్‌వల్లిచ్చేజల్‌ 
భార్యా విథియత 


మనైవిళైవార్‌ మాణ్‌పషయన్‌ ఎయ్‌దార్‌; వినై విఖైవార్‌ 

వేణ్తా ప్పారుళుం అదు. | 901 
బాధ్యతాయుతంగా పనిచేయాలని అభిలషించేవాళ్లు సంసార సుఖాన్ని ప్రధానంగా 
భావిస్తే సత్కీర్తిని పొందలేరు. 


పేణాదు పెణ్‌ విళైవాన్‌ ఆక్కం పెరియదోర్‌ 

నాణాగ నాణుత్తరుం. 902 
విధ్యుక్త ధర్మాన్ని వదలి స్త్రీలను వెన్నంటి తిరగేవారు సిగ్గుతో తలవంచుకోవలసిన పరిస్థితి 
వస్తుంది. 

ఇల్లాళ్‌ కణ్‌ తాళ్‌న్ద ఇయల్చిన్మై ఎంజాన్రుం 

నల్లారుళ్‌ నాణు త్తరుం. 903 
గుణగణాలు లేని భార్యను తీర్చిదిద్దలేక ఆమె ముందు వినయ విధేయతలతో 
నడుచుకునే భర్తకు పెద్దవాళ్ల ముందు సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి వస్తుంది. 


మనైయాళై అంజుం మటుమై యిలాళన్‌ 

వినైయాత్మె వీజెయ్‌దల్‌ ఇను. 904 
పెళ్లి చేసుకొని కొత్తకాపురం సుఖసంతోషాలు అనుభవించలేక కాపురం చేయడానికి 
భయపడే వ్యక్తి చేతలు ఉన్నతమైనవిగా పరిగణింపబడవు. 

ఇల్లాళై అంజువాన్‌ అంజు మటు ఎంజానుం 

నల్లార్కు నల్లసెయల్‌. 905 
సజ్జనులకు మంచి చేయడంలో ఎలాంటి పొరబాటు జరగకూడదని భయపడేవాడు 
తప్పులు జరగకుండా పర్యవేక్షించే భార్యకు భయపడతాడు. 


185 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


ఇమైయారిన్‌ వాళ్లినుం పాడు ఇలరే ఇల్లాళ్‌ 

అమై ఆర్‌ తోళ్‌ అంజుబవర్‌. 906 
తెలివితేటలు, మర్యాద లేని భార్య అందంగా ఉన్నదనే కారణంతో ఆమెకు విధేయుడై 
ప్రవర్తించేవాడు తమను తాము దైవాంశ సంభూతులుగా చెప్పుకొన్నప్పటికీ వాళ్లకు 
ఎలాంటి గౌరవమూ లేదు. 


పెణ్‌ ఏవల్‌ సెయ్‌దు ఒళుగుం ఆణ్మెయిన్‌ నాణుడై 

ప్పెళ్లే పెరుమై ఉడైత్తు. 907 

ఒక స్త్రీ కాలి అడుగుల చుట్టూ తిరుగుతూ పడి ఉన్న వ్యక్తి మగతనం కన్న 
= ల 

మానాభిమానాలు గల ఒక స్తీ స్తత్వమే మేలైనది. 


నట్టార్‌ కుజై ముడియార్‌ నన్జు ఆటార్‌ నన్నుదలాళ్‌ 

పెట్టాంగు ఒళుగు బవర్‌. 908 
ఒక స్త్రీ అందం కోసమే ఆమెకు వశమై బుద్ధిహీనుడై ప్రవర్తించే వారు స్నేహితుల 
గురించి బాధపడరు. మంచి పనులు చేయరు. 


అటబివినైయుం ఆన పొరుళుం వట వినైయుం 

పెణ్‌ ఏవల్‌ సెయ్‌వార్‌ కణ్‌ ఇల్‌. 909 
గర్వంతో మిడిసి పడే స్త్రీల ఆజ్ఞలకు తలవంచి పనిచేసే స్త్రీ వ్యామోహ పీడితులైన 
భార్యావిధేయుల దగ్గర ధర్మకార్యాలమీద ఆసక్తిగాని, జ్ఞానం పెంపొందించుకోవాలనే 
ఆకాంక్షగాని ఎదురుచూడలేము. 

ఎణ్‌ 'సెర్‌న్ల నెంజత్తిడ నుడెయార్కు ఎంజానుం 

పెణ్‌ సేర్‌న్హాం పేదైమై ఇల్‌. 910 
చింతనా సామర్ధ్యము, మనోధైర్యము కలిగినవాళ్లు కామాంధకారులై ఎటువంటి 
పరిస్థితుల్లోనూ స్త్రీల వెన్నంటి తిరుగుతూ ఉండరు. 


186 


తిరుక్కుటిళ్‌ లం 


92. వరైవిన్‌ మగళిర్‌ 


అన్ఫిన్‌ విళైయార్‌ పొరుళ్‌ విథైయుం ఆయ్‌దొడియార్‌ 

ఇన్‌సొల్‌ ఇళుక్కు త్తరుం. 911 
ప్రేమాభిమానాలు ఏమాత్రమూ లేక డబ్బు సంపాదించుకోవడమే ప్రధాన లక్ష్యంగా కలిగిన 
వేశ్యల మధురోక్తులను నమ్మి మోసపోయిన వాళ్లకు చివరకు దుఃఖమే సంప్రాప్తిస్తుంది. 


వయన్‌ తూక్కి వ్పృణ్బు ఉరైక్కుం వణ్చిన్‌ మగళిర్‌ 

నయన్‌ తూక్కి నల్లా విడల్‌. 912 
ఆదాయానికి తగినట్లుగా తీయని మాటలు మాట్లాడే వేశ్యలతోడి సాంగత్యం 
ఎన్నటికీ మంచిదికాదు. 


పొరుట్‌ పెజ్జీర్‌ పొయ్‌మ్మె ముయక్కం ఇరుట్టు అజైయిల్‌ 

ఏదిల్‌ పిణస్దళలీ ఇ యటు 913 
డబ్బుకోసమే వేశ్యలు ఒకరిని కౌగలించుకొని లేనిపోని (ప్రమ కురిపిస్తుంటారు. 
అది చీకటి గదిలో ఉన్న ఒక శవాన్ని కౌగలించుకోవడంతో సమానం. 


పొరుట్‌పారుళార్‌ పున్నలం తోయార్‌ అరుట్‌ పారుళ్‌ 

ఆయుం అటీవినవర్‌. 914 
భగవదను[గహం ఎదురుచూసే జ్ఞానులైన పెద్దలు మాత్రమే వెశ్యల పొందును 
హీనంగా భావిస్తారు. 


పొదునలత్తార్‌ పున్నలం తోయార్‌ మదినలత్తిన్‌ 

మాణ్ణ అటీవినవర్‌. 915 
సహజసిద్ధంగా అబ్బిన జ్ఞానం, చదివి నేర్చుకున్న జ్ఞానం - ఈ రెండూ కలిగిన 
బుద్ధిమంతులు వేశ్యల తీయని మాటలకు మోసపోరు. 


187 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


తన్నలం పారిప్పార్‌ తోయార్‌ తగ చెరుక్కి 

ప్పున్నలం పారిప్పార్‌ తోళ్‌. 916 
పరువు |పతిష్టలను ప్రాణంగా భావించే సజ్జనులు నీచమైన వార వనితల 
బాహువులలో చిక్కుకొనరు. 


నిటై నెంజం ఇల్లవర్‌ తోయ్‌వర్‌ వీటి నెంజిన్‌ 

పేణి పుణర్చవర్‌ తోళ్‌. 917 
హృదయంలో ప్రెమ లేకుండా ధనం కోసమే శరీర సంబంధాన్ని కోరే వార వనితల 
కౌగిలిని బలహీన మనస్కులు మాత్రమే ఆశిస్తారు. 


ఆయుం అజీవినర్‌ అల్లారు అణంగు ఎన్న 

మాయ మగళిర్‌ ముయక్కు. 918 
తెలివితేటలు లేని వ్యక్తికి వంచించే గుణం కలిగిన ప్యోపై విపరీతమైన వ్యామోహం కలిగి 
ఉన్నట్లయితే దానిని మాసినూరు ఆ వ్యక్తికి మోహినీ పశావం' పట్టుకుందని చెబుతారు. 


వరైవిలా మాణిళైెయార్‌ మెన్‌ తోళ్‌పురైయిలా 

ప్పూరియర్‌గళ్‌ ఆళుం అళటు. 919 
వారవనితలను ఆశించి వాళ్లను వెన్నంటి వెళ్లడానికి, “నరకం” అనే బురదలో 
పడడానికి భేదం లేదు. 


ఇరు మనప్పెణ్ణిరుం కళ్లుం కవజుం 

తిరునీక్క ప్పట్టార్‌ తొడర్చు. 920 
రెండు వునసులుగల వారవనితలతో, వుద్యంతో, జాదంతో, సంబంధం 
పెట్టుకున్నట్లయితే జీవితంలో రాదగిన ప్రశస్తి తొలగిపోతుంది. 


188 


తిరుక్కుటిళ్‌ కం 


93. కళ్‌ ఉణ్లామై 


ఉట్కప్పడా అర్‌ ఒళియిళప్పర్‌ ఎంజానుం 
కళ్‌ కాదల్‌ కొణ్టు ఒళుగు వార్‌. 921 
మద్యపానానికి అలవాటు పడినవాళ్లు సమాజంలో తమ గౌరవ మర్యాదలను 
పోగి'ట్టుకుంటారు. శత్రువులు కూడ వాళ్లను లెక్కచేయరు. 
ఉణ్ణట్క కళ్లె; ఉణిల్‌ ఉణ శాన్దోరాల్‌ 
ల థి ౧ ల 
ఎణ్లప్పడ వేణ్తాదార్‌. 922 
ణ Co 
మద్యపానం చేయకుండా ఉండడం మంచిది. పెద్దల మెప్పు వద్దు అని అనుకునే 
వాళ్లు కావాలంటే చేయవచ్చు. 


ఈన్దాళ్‌ ముగత్తేయుం ఇన్నాదాళ్‌ ఎన్మటు 

చ్చాన్లోర్‌ ముగత్తుక్కళి? 923 
కొడుకు తప్పుచేస్తే తల్లీ క్షమిస్తుంది. కాని అతడు మద్యపానం చేసి స్పృహలేక 
పడిపోతే క్షమించదు. ఆవిధంగా ఉన్నప్పుడు పెద్దలు అతన్ని ఎలా సహిస్తారు? 


నాణ్‌ ఎన్నుం నల్లాళ్‌ పుజిం గొడుక్కుం కళ్లెన్నుం 

ఏణా పెరుం గుట త్తార్కు. 924 
మహాపాతకంగా పరిగణింపబడుతున్న మద్యపానమనే దురలవాటుకు బానిస 
అయిన వ్యక్తి ముందు సిగ్గు బిడియాలు అనే మంచిగుణాలు నిలబడలేక పారిపోతాయి. 
కైయతీ యామై ఉడ్జెత్తే పారుళ్‌ కొడుత్తు 

మెయ్యణియామై కొళల్‌. 925 
ఒక వ్యక్తి తనను తాను మరిచి స్పృహలేకుండా పడి ఉండడం కోసం, మత్తు కలిగించే 
వస్తువులను డబ్బులు ఇచ్చి కొనడం చెప్పలేని మూర్ధత్వం అవుతుంది. 


189 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


తుంజినార్‌ సెత్తారిన్‌ వేటు అల్లర్‌; ఎంజానుం 

నంజు ఉణ్ళార్‌ కళ్‌ ఉణ్బవర్‌. 926 
మద్యపానం చేసిన వాళ్లకు, విషం తాగిన వాళ్లకు వ్యత్యాసం ఏమీలేదు. మద్యంతాగి 
మత్తులో పడి ఉన్నప్పటికీ, చచ్చిపోయి పడి ఉన్నప్పటికీ భేదం ఏదీలేదు. 


ఉళ్‌ ఒట్టి ఉళ్లూర్‌ నగవ్పడువర్‌ ఎంజాన్టుం 

కళ్‌ ఒ[టి కణ్‌ శాయ్‌బవర్‌. 927 
దొంగచాటుగా మద్యపానం చేసినప్పటికీ తాగిన వాళ్ల కళ్లల్లో మత్తు కనిపిస్తూ ఉంటుంది. 
దానిని చూసి ఊళ్లొవాళ్లు నవ్వుతారు. 


కళిత్తు అతీయేన్‌ ఎన్ఫదు కైవిడుగ; నెంజత్తు 

ఒళిత్తదూ ఉం ఆంగే మిగుం. 928 
“మద్యపానం నేను చేయడం లేదు? అని ఒకడు అబద్ధం చెప్పడు. ఎందుకంటే 
అతడు మద్యపానం మత్తులో ఉన్నప్పుడు నిజాన్ని చెప్పివేస్తాడు. 


కళిత్తానై కారణం కాట్టుదల్‌ కీళ్‌నీర్‌ 

క్కుళిత్తానై త్తీత్తురీ ఇయటటు. 92౦ 
మద్యపానానికి అలవాటుపడిన వ్యక్తికి మంచిమాటలు చెప్పి బుద్దిచెప్పడం, నీటిలో 
మునిగిపోయిన వ్యక్తిని వెదకడానికై కాగడా వెలిగించి తీసుకు వెళ్లడం రెండూ ఒకటే. 


కళ్లుణ్జా ప్పోళ్‌దిల్‌ కళిత్తానై క్కాణుంగాల్‌ 

ఉళ్లాన్‌ కొల్‌ ఉణ్ణదన్‌ సోర్వు. 930 
ఒక తాగుబోతు మత్తులో జోగుతుండడం చూసిన తరువాత అయినా ఒక తాగుబోతు 
తాగకుండా ఉండడం మంచిది. 


190 


తిరుక్కుటిళ్‌ కం 


64. నూదు 
జూదం 


వేణ్ణజ్క వెనిడినుం సూదినై; వెన్టదూ ఉం 

తూలణ్ణిజ్‌ పొన్‌ మీన్‌ విళుంగి యటు. 931 
వరుసగా గెలుపు లభిస్తున్నప్పటికీ జూదమాడే ప్రదేశానికి వెళ్లకూడదు. ఆ గెలుపు, 
గాలం లోని ఇనుప ముల్లుకు గుచ్చిన ఎరను మాత్రం మింగుతున్నట్లు భావించి 
చేపలు గాలం ముల్లుకు తగులుకున్నట్లు అవుతుంది. 


ఒన్హు ఎయ్‌ది నూటు ఇళక్కుం సూదర్కుం ఉణ్ణాం గొల్‌ 

నన్దు ఎయ్‌ది వాళ్వదోర్‌ ఆటు. 932 
ఒక పర్యాయం గెలిచిన ఆనందంలో వరుసగా సూరుసార్లు ఆడి ఓడిపోయినటువంటి 
జూదగాళ్ల జీవితంలో మంచి ఎలా జరుగుతుంది? 


ఉరుళ్‌ ఆయం ఓవాదు కూథీిన్‌ పారుళాయాం 

పోఒయ్‌ ప్పుజమే వడుం. 933 
పణంగా పెట్టి ఎడతెగకుండా జూదమాడ్డం అలవాటు అయినట్లయితే అతని 
సంపద, ఆ సంపాదన వచ్చే మార్గాలు అన్నీ అతన్ని వదిలిపెట్టి వెళ్లిపోతాయి. 


సిబుమై పలసెయ్‌దు సీరళిక్కుం సూదిన్‌ 

వటుమై తరువదు ఒన్టు ఇల్‌. 934 
పలుబాధలకు గురిచేసి, గౌరవ మర్యాదలను నశింపజేసి పేదరికంలో ముంచెత్తి 
బాధపెట్టే జూదంలాంటి హానికరమైనది వేరొకటి లేదు. 


కవటుం కళగముం కైయుం తరుక్కి 

ఇవటియార్‌ ఇల్లాగియార్‌. 935 
జూదం జరుగుతున్న ప్రదేశం, దానికి కావలసిన సాధనం, దానికి కావలసిన 
ప్రయత్నం మొదలైన వాటిని వదులుకోవడానికి ఇష్టంలేనివాళ్లు చివరకు ఎమీ 


లేనివాళ్లుగా మిగిలిపోతారు. 
191 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


అగడు ఆరార్‌ అల్లల్‌ ఉళవ్పర్‌ సూదు ఎన్నుం 

ముగడియాల్‌ మూడప్పట్టార్‌. 936 
జూద మనబడే చెడ్డవలలో తగులు కొన్నవాడు కడుపార అన్నం తినడానికి కూడ 
ఇష్టపడక దుఃఖంలో మునిగి తీలుతుంటాడు. 


పళగియ సల్వముం పణ్బుం కెడుక్కుం 

కళగత్తు క్కాలై వుగిన్‌. 937 
ఒకడు జూదమాడే ప్రదేశంలోనే తన కాలాన్ని గడుపుతున్నట్లయితే అది అతని 
తాత ముత్తాతలు చేర్చి పెట్టిన ఆస్తి పాస్తులను, గౌరవ మర్యాదలను నాశనం చేస్తుంది. 


పొరుళ్‌ కెడుత్తు ప్పాయ్‌ మేట్కొళీ ఇ అరుళ్‌ కెడుత్తు 

అల్లల్‌ ఉళప్పిక్కుం సూదు. 938 
కూడబెట్టిన సిరిసంపదలను అపహరించి, బికారిగా, దయాదాక్షిణ్యాలు లేనివాడిగా 
చేసి కష్టాల కడలిలో ఒకరిని ముంచెత్తుతుంది జూదం. 


ఉడై సెల్వం ఊణ్‌ ఒళి కల్వి ఎను ఐన్దుం 

అడైయావాం ఆయం కొళిన్‌. 939 
జూదానికి ఎవరు బానిసలవుతారో వాళ్లను గౌరవ మర్యాదలు, చదువు, సంపద, 
తిండి, బట్టలు అన్నీ వదలిపెట్టి వెళ్లిపోతాయి. 


ఇళతొటూ ఉం కాదలిక్కుం సూదేపోల్‌ తున్ఫం 

ఉళతొటూ ఉం కాదటు ఉయిర్‌. 940 
జూదంలో డబ్బులు పోతున్నకొద్దీ జూదంమీద ఆశ పెరుగుతూనే ఉంటుంది. 
శరీరానికి రోగాలు వచ్చినప్పుడు ప్రాణాలమీద ఆశ పెరుగుతుండడం సహజమేకదా? 


192 


తిరుక్కుటిళ్‌ అర్ధం 


లర. మరుందు 
నుందు 


మిగినుం కుట్టెయినుం నోయ్‌ సెయ్యుం నూలోర్‌ 

వళి ముదలా ఎణ్జియ మూన్ష్గు. 941 
వాతం, పిత్తం, శ్లేష్మం, అని వైద్య శాస్త్ర గ్రంథాలు చెబుతున్న మూడింటిలో ఏ 
ఒక్కటి పరిమితికి మించినా, లేక తగ్గినా వ్యాధి గస్తులవుతారు. 

మరున్దు ఎన వేణ్ఞావాం యాక్కెక్కు అరున్దియదు 

అ(టదు పోటి ఉణిన్‌. 942 
తిన్న ఆహారం జీర్ణం కావడానికి కాలవ్యవధి ఇచ్చి ఆహారాన్ని స్వీకరించేవాళ్లకు వేరే 
మందు అవసరం లేదు. 


అ[టాల్‌ అళవు అజథిన్టు ఉణ్ల; అఃదుడంబు 

పెట్రాన్‌ నెడిదు ఉయ్‌క్కుమ్‌ ఆటు. 943 
తిన్న ఆహారం జీర్ణమైనదా అని తెలుసుకోవాలి. తినే ఆహారం పరిమితిని తెలుసుకొని 
తినాలి. ఇవి రెండూ ద్లీర్ణకాలం జీవించడానికి ముఖ్యమైన అంశాలు. 


అట్రదు అలతీన్సు కడై ప్పిడిత్తు మాజల్ల 
తుయ్‌క్క తువర ప్పసిత్తు. 944 
తిన్న ఆహారం జీర్ణమైనదా అని తెలుసుకోవాలి. బాగా ఆకలైన తరువాత శరీరానికి 
అనుకూలమైన ఆహారం తీసుకోవాలి. 


మాటుపాడు ఇల్లాద ఉణ్ణి మటబుత్తు ఉజ్జిన్‌ 

ఊటుపాడు ఇల్లై ఉయిర్కు. 945 
శరీరానికి అనుకూలమైన ఆహారమే అయినప్పటికీ ఎక్కువ వడ్డిస్తే వద్దని చెప్పి 
పరిమితంగా తినాలి. అలా చేసినట్లయితే జీవితంలో ఎలాంటి సమస్యలూ రావు. 


193 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


ఇళివు అటిన్లు ఉణ్బాన్‌ కణ్‌ ఇన్ఫం పోల్‌ నిబ్కుం 

కళి పేరిరై యాన్‌ కణ్‌ నోయ్‌. 946 
పరిమితంగా ఆహారం తీసుకునే వాడు శరీర ఆరోగ్యంతో సంతోషంగా జీవనం 
సాగించడమూ, మితిమీరి తినేవాడు వేదనలను అనుభవిస్తూ రోగ (గస్తుడు కావడం 
ప్రకృతి సహజం. 

తీయళవు అన్ది త్తరియాన్‌ పెరిదు ఉణ్ణిన్‌ 

నోయళ వి(నిప్పడుం. 947 
ఆకలి తీవత తెలియకుండా, ముందూవెనకా చూడకుండా అధికంగా తిన్నట్లయితే 
అసంఖ్యాకములైన వ్యాధులు వస్తాయి. 


నోయ్‌నాడి, నోయ్‌ముదల్‌ నాడి అదు తణిక్కుం 

వాయ్‌నాడి వాయ్‌ప్ప చెయల్‌. 948 
వ్యాధి ఏమిటి? వ్యాధికి కారణం ఏమిటి? వ్యాధి తీరడానికి మార్గమేది? వీటిని 
పద్ధతి ప్రకారం పరిశీలించి చికిత్స చేయాలి. (శరీర రోగానికే కాక సామాజిక రోగానికి 
కూడ ఇది వర్తిస్తుంది) 


ఉ[టాన్‌ అళవుం పిణి అళవుం కాలముం 

కటాన్‌ కరుది చెయల్‌. 949 
వ్యాధి గ్రస్థుని వయసు, వ్యాధి స్వరూపం, చికిత్స తీసుకోవడానికి సరియైన సమయం 
- ఇవన్నీ పరిణతులైన వైద్యులు పరీక్షించిన తరువాతనే మొదలు పెట్టాలి. 
ఉట్రవన్‌ తీర్పాన్‌ మరున్దు ఉలై చ్చెల్వాన్‌ ఎన్టు 

అప్పాల్‌ నాట్‌ కూట్రే మరున్తు. 950 
వ్యాధిగస్టుడు, వైద్యుడు, బొషధం, పక్కనే ఉండి సహాయం చేసేవాడు - ఈ విధంగా 
వైద్యపద్ధతి నాలుగు అంశాలను కలిగి ఉంటుంది. 


194 


తిరుక్కుటిళ్‌ కం 


96. కుడిమై 
ఉన్నతవంశం 


ఇల్‌ విటిన్లార్‌ కణ్ణల్లదు ఇల్లై ఇయల్ఫాగ 

చ్చెప్పముం నాణుం ఒరంగు. 951 
సమదృష్టి, ఆడంబరం లేని వినయ స్వభావం కలిగినవారు తప్ప మిగిలినవారు 
ఉన్నత వంశంలో జన్మించిన వాళ్లుగా భావింపబడరు. 


ఒళుక్కముం వాయ్‌మైయుం నాణుం ఇమ్మూన్టుం 

ఇళుక్కార్‌ కుడిప్పిజన్లార్‌. 952 
నిజాయితీ, సౌశీల్యం, మానం ఈ మూడింటి నుండి వైదొలగని వారే ఉన్నత 
వంశంలో జన్మించిన వాళ్లుగా భావింపబడుతారు. 


నగై ఈగై ఇన్‌ సౌల్‌ ఇగళామై నాన్గుం 

వగైై ఎన్న వాయ్‌మై క్కుడిక్కు. 953 
ముఖ వికసనం, దయాగుణం, మధురభాషణం, ఇతరులను గేలిచేయని సదాచారం - 
ఈ నాలుగు సద్గుణాలు కలిగినవారే ఉన్నత కుటుంబంలో జన్మించిన వారని చెబుతారు. 


అడుక్కియ కోడి పెటినుం కుడి ప్పిఅన్టార్‌ 

కున్దువ సెయ్‌దల్‌ ఇలర్‌. 954 
ఎన్నోకోట్ల విలువజేసే అపూర్వములైన వస్తువులను వరుసగా ఇచ్చినప్పటికీ ఉన్నత 
కుటుంబంలో జన్మించినవాళ్లు, తవు కుటుంబానికి కళంకం తీసుకువచ్చి 
దుష్కృత్యాలను చేయరు. 


వళంగువదుళ్‌ వీళ్‌న్స కణ్టుం వళంగుడి 

వణ్చిన్‌ తలైప్పిరిదల్‌ ఇను. 955 
ప్రాచీన కాలం నుండి ఉన్నతమైనదిగా ప్రసిద్ధిచెందిన కుటుంబంలో జన్మించినవారు 
పేదరికంతో బాధపడుతున్నప్పటికీ ఇతరులకు దానమిచ్చే సదాచారాన్ని మాత్రం 


వదులుకోరు. 
195 


తిరుక్కుజళ్‌ తరం 


చలం పటి చ్చాల్బిల సెయ్యార్‌ మాశు అట 

కులం పట్రి వాళ్‌దుం ఎన్నార్‌. 956 
నిష్కళంకమైన, ధర్మబద్ధమైన జీవనం సాగిస్తున్నవారు వంచనా పరులై చేయరాని 
పనులు చేయరు. 


కుడి వ్పిజిన్లార్‌ కణ్‌ విళంగుం కుట్రం విసుంబిన్‌ 

మదిక్కణ్‌ మలుప్పోల్‌ ఉయర్‌న్సు. 957 
తాను పుట్టిన వంశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చే వ్యక్తుల చిన్నచిన్న లోపాలు 
ఆకాశంలో కనిపించే మచ్చలలాగ బహిరంగంగా తెలిసిపోతుంది. 

నలత్తిన్‌ కణ్‌ నారిన్మై తోనిన్‌ అవనై 

క్కులత్తిన్‌ కణ్‌ ఐయప్పడుం. 958 
అందము, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఉన్నప్పటికీ ప్రేమాభిమానాలు అనే సదాచారం 
లేనివాడుగా ఉన్నట్లయితే అతను పుట్టిన కులాన్నే సందేహించవలసి వస్తుంది. 


నిలత్తిల్‌ కిడత్తమై కాల్‌ కాట్టుం; కాట్టుం 

కులత్తిల్‌ విజిన్లార్‌ వాయ్‌ చ్చాల్‌. 959 
పండిన పంటను చూసినవెంటనే అది ఏ నేలలో పండింది అనేది తెలుసుకోవచ్చు. 
అదేవిధంగా ఒకరు మాట్లాడే మాటలను విని అతడు ఎలాంటి కుటుంబంలో 
జన్మించాడు అనేది గ్రహించవచ్చు. 


నలం వేణ్ణిన్‌ నాణ్‌ ఉడైెమై వేణుం; కులం వేణ్ణిన్‌ 

వేణ్ణుగ యార్కుం వణివు. 960 
చేయకూడని పనులు చేయడానికి సిగ్గు పడడం, అందరితో వినయంగా 
ప్రవర్తించడం ఒకరి మంచిని, అతను జన్మించిన కులాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్లే 
సోపానాలు. 


196 


తిరుక్కుటిళ్‌ ఆం 


67. మానం 
నూనం 


ఇన్టి అయమైయా చ్చిజప్పిన ఆయినుం 

కున్ద వరుబ విడల్‌. 961 
తన గారవ మర్యాదలకు భంగం కలుగుతుందని భావించినపుడు తప్పనిసరిగా 
చేయవలసిన పనులైనప్పటికి వాటిని చేయకుండా ఉండడమే మంచిది. 
సీరినుం సీరల్ల సెయ్యారే సీరొడు 

పేరాణ్మె వేణ్డుబవర్‌. 962 
కీర్తి ప్రతిష్టలకోసం జీవనం సాగించేవారు తమ మాన మర్యాదలకు కళంకం 
తీసుకువచ్చే పనులు చేయరు. 


పెరుక్కత్తు వేణుం వణిదల్‌; సిజియ 

సురుక్కత్తు వేణుం ఉయర్వు. 963 
వ్యక్తి ఉన్నత స్థితికి చేరుకున్నప్పుడు వినయంగా ప్రవర్తించాలి. ఆ పరిస్థితి 
తారుమారైనప్పుడు ఎవరికీ దాసోహం చెప్పక అణగిమణగి ఉండని ఆత్మాభిమానంతో 
జీవనం సాగించాలి. 


తలైయిన్‌ ఇళిన మయిర్‌ అనైయర్‌ మాన్హర్‌ 

నిలైయిన్‌ ఇళిన్హక్కడై. 964 
ప్రజల హృదయాల్లో ఉన్నత స్థానాన్ని అందుకొన్నవారు కాలక్రమంలో మానమర్యాదలు 
కోల్పొయి దినమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తల నుండి రాలిన వెండ్రుకతో సమానంగా 
పరిగణింప బడతారు. 


కున్దిన్‌ అనైయారుం కున్దువర్‌ కున్దువ 
కున్చి అనైయ సెయిన్‌. 965 
హిమాలయోత్తుంగంలాగ సమున్నత గంభీరంగా జీవనం సాగిస్తున్న వారలైనప్పటికీ 


ఒక చిన్న గురివింద గింజంత నీచ కార్యం చేసినట్లయితే కుంగిపోయి పతనమైపోతారు. 
197 


తిరుక్కుజళ్‌ తరం 


వుగళ్‌ ఇన్హాల్‌ వుత్తేళ్‌ నాట్టు ఉయ్యాదాల్‌; ఎన్మటు 

ఇగళ్‌ వార్చిన్‌ సెను నిలై? 966 
నిందాపూర్వకమైన మాటలను సహించి, మానాభిమానాలను వదులుకొని వినయ 
విధేయతలతో ఒకరి వెన్నంటి తిరగడం వల్ల కీర్తి లభిస్తుందా? లేక స్వర్గం లభిస్తుందా? 


ఒట్టార్‌ విన్‌ సెన్టు ఒరువన్‌ వాళ్‌దలిన్‌ అన్నిలైయే 

కెట్టాన్‌ ఎన ప్పడుదల్‌ నను. 967 
తనను గౌరవ మర్యాదలతో చూడని వారి వెన్నంటి తిరుగుతూ జీవనం సాగించడం 
కన్నా చనిపోవడం ఎంతో మంచిది. 


మరున్సో మటు ఊన్‌ ఓంబుం వాళ్‌క్కె పెరున్దగైమై 

వీడళియ వస్త ఇడత్తు. 968 
చావకుండా ఉండడానికి మందులేదు. అలా ఉన్నప్పుడు ప్రాణాలకన్న శాశ్వతమైన 
మానాన్ని ప్రశంసించక, జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలనే ఆశతో తన గౌరవాన్ని 
తగ్గించుకోవడం నీచమైన పని. 


మయిర్‌ నీప్పిన్‌ వాళా క్కవరిమా అన్నార్‌ 

ఉయిర్‌ నీప్పర్‌ మానం వరిన్‌. 969 
చమరీ మృగం శరీరంలోని రోమాలను తీసివేస్తే చనిపోతుంది. అదేవిధంగా మానం 
నశించి పోతున్నదని తెలిస్తే మానాభిమానాలు కలిగిన వాళ్లు ప్రాణాలనే కోల్పోతారు. 


ఇళియవరిన్‌ వాళాద మానం ఉడైయార్‌ 

ఒళితొళుదు ఏత్తుం ఉలగు. 970 
“మానాభిమానాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది కదా!” అని తమ ప్రాణాలను 
పరిత్యజించే మానధనుల కీర్తిపతిష్టలను లోకం ఎప్పటికీ ప్రస్తుతిస్తూ ఉంటుంది. 


అవ 


108 


తిరుక్కుటిళ్‌ ఆం 


968. పరుమై 
గొప్పతనం 


ఒళి ఒరువజ్కు ఉళ్ల వెటుక్కై; ఇలి ఒరువజ్కు 

అద్దు ఇజన్టు వాళ్‌దుం ఎనల్‌. 971 
ఒకరి జీవితంలో వెలుగులు నింపేది ప్రయత్నమే. ప్రయత్నం లేకుండా జీవనం 
సాగించడం హీనం. 


పిఅప్పు ఒక్కుం ఎల్లా ఉయిర్కుం; సిబిప్పు ఒవ్వా 

సయ్‌ తొళిల్‌ వేట్రుమై యాన్‌. 972 
పుట్టుకతో అందరూ సమానులే. చేసే పనిలో, చూపించే సామర్థ్యంలో మాత్రమే 
భేదం చూడవచ్చు. 


మేల్‌ ఇరున్దుం మేల్‌ అల్లార్‌ మేల్‌ అల్లర్‌; క్రీల్ట్‌ ఇరున్దుం 

కీళ్‌ అల్లార్‌ కీల్‌ అల్లవర్‌. 973 
సదాచార దూరులు ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ ఉన్నతులు కారు. హీనమైన పనులు 
చేయనివాళ్లు నిమ్న స్థాయిలో ఉన్నప్పటికీ ఉన్నతులుగా పరిగణింపబడుతారు. 


ఒరుమై మగళిరే పోల ప్పెరుమైయుం 

తన్నై తాన్‌ కొణ్బు ఒళుగిన్‌ ఉబ్జు. 974 
తన ధర్మాన్ని విస్మరించక ఒకడు తనను తానే రక్షించుకొని జీవనం సాగించ గలిగితే, 
ఆ వ్యక్తికి శీలసంపదలు కలిగిన స్త్రీలకు లభించే గౌరవ మర్యాదలు లభిస్తాయి. 


పరుమై ఉడెయవర్‌ ఆటువార్‌ ఆట్రిన్‌ 

అరుమై ఉడెయ సెయల్‌. 975 
అపూర్వములైన పనులను సముచితమైన పద్దతిలో చేసి ముగించే సమర్ధులు గౌరవ 
మర్యాదలకు పాత్రమైనవారు. 


199 


తిరుక్కుజళ్‌ తరం 


సిజియార్‌ ఉణర్చియుళ్‌ ఇల్లై పెరియారై 
ప్పేణి క్కొల్వేం ఎన్నుం నోక్కు. 976 
పెద్దవాళ్లను ప్రస్తుతించి ఆమోదించే జ్ఞానం అల్పులకు ఉండదు. 


ఇటిప్పే వురిన్ద తొళిట్రాం సిఅప్పుమ్‌ తాన్‌ 

సీరల్లవర్‌ కణ్‌ వడిన్‌. 977 
నీచమైన వాళ్లకు ఉన్నతస్థానం లభించినట్లయితే, వాళ్లు కన్ను మిన్ను తెలియక 
హద్దుమీరి ప్రవర్తిస్తారు. 

పణియుమాం ఎనుం పెరుమై; సిబుమై 

అణియుమాం తన్నై వియన్సు. 978 
సదాచారం కలిగినవాళ్లు అందరితోనూ, ఎల్లప్పుడూ మర్యాదగా ప్రవర్తిస్తారు. 
సదాచార దూరులైన అల్పులు తమనుతామే పాగడుకుంటూ ఉంటారు. 


పెరుమై పెరుమిదం ఇన్మె; సిటుమై 

పెరుమిదం ఊర్‌న్టు విడల్‌. 97౦9 
అహంకారం లేకుండా వినయంగా ఉండడమే గొప్పతనం. అహంకారం ఎల్లల 
వరకు తీసుకువెళ్తుంది నీవత్వం. 


అ(టటం మటైక్కుం పెరుమై; సిణుమైదాన్‌ 
కుటమే కూతి విడుం. 980 
ఇతరుల దోషాలను దాచిపెట్టడం గొప్పతనం. ఇతరుల దోషాలనే చెప్పుకుంటూ 


ఉండడం నీచత్వం. 


200 


తిరుక్కుటిళ్‌ ఆం 


99. సాన్థాభ్ర 
గుణగ౭ాలు 


కడన్‌ ఎన్న నల్లవై ఎల్లాం కడన్‌ అతిన్టు 

శాన్దాణమై మేట్కొళ్ళవర్కు. 981 
చేయవలసిన బాధ్యతలు తెలుసుకొని, వాటిని ధర్మబద్దంగా పూర్తిచేయడానికి 
తీసుకోవలసిన ప్రయత్నాలన్నీ మంచి బాధ్యతలనే చెప్పాలి. 


గుణనలం శాన్లోర్‌ నలనే. పిజనలం 
ఎన్నలత్తు ఉళ్లదూ ఉం అన్ఫు, 982 


సదాచారం ఒక్కటే పెద్దలకు అలంకారం; మరేదీ అలంకారం కాదు. 


ఆన్ఫునాణ్‌ ఒప్పురవు కణ్ణోట్టం వాయ్‌మై యొడు 

ఐన్టు శాల్చు ఊన్హియ తూణ్‌, 983 
ప్రేమాభిమానాలు కలిగి ఉండడం, తప్పు చేయడానికి సిగ్గుపడడం, లోకనీతిని 
ప్రశంసించడం, దయా దాక్షిణ్యాలతో ప్రవర్తించడం, సత్యనిష్ట - ఈ అయిదూ 
సచ్చీలాన్ని భరించే స్తంభాలు. 


కొల్లానలత్తదు నోన్మె పిఆర్‌ తీమై 

సాల్గా నలత్తదు శాల్చు. 984 
ప్రాణాలను హరించని ధర్మాన్ని ఆధారంగా కలిగింది వ్రతం. ఇతరులు చేసే దోషాలను 
ఎత్తిమాపని సదాచారమే ఉన్నతమైనది. 

ఆ(టువార్‌ ఆ(టల్‌ వణిదల్‌; అదు శాన్దోర్‌ 

మా(టారై మాటుం వడై. 985 
అహంకారం లేకుండా వినయంగా నడుచుకోవడమే మంచివాళ్ల సుగుణం. అందువల్ల 
పగను కూడ స్నేహంగా మార్చే సాధనంగా అది పెద్దలకు ఉపయోగపడుతున్నది. 


201 


తిరుక్కుజళ్‌ తరం 
శాల్ఫిట్కు క్కట్టళై యాదెనిల్‌ తోల్వి 

తులైయల్లార్‌ కుణ్జుం కొళల్‌. 986 
తనకు సమానస్థాయిలో లేనివాళ్ల వలన ఏర్పడే అపజయాన్ని కూడ అంగీకరించే 
మానసిక పరిణతి ఒకరి గొప్పతనానికి గీటురాయి. 

ఇన్నాసెయ్‌ దార్కుం ఇనియవే సెయ్యాక్కాల్‌ 

ఎన్న వయత్తదో శాల్చు? 987 
ఎవరైతే తమకు కీడు తలపెట్టారో వాళ్లకు మేలు చేయాలి. లేకపోతే గొప్పదనం 
అనే మంచి గుణం వల్ల ఏమి ప్రయోజనం? 


ఇన్మె ఒరువలజ్కు ఇళివు అను శాల్చిన్నుం 
తిణ్మె ఉణ్జాగ ప్పెటిన్‌. 988 
జాన్నత్యం అనే గుణం సంపదగా భావించినవారు పేదరికాన్ని హీనంగా భావించరు. 


ఊళి పయరినుం తాం పయరార్‌ శా గ్రాణ్మెక్కు 

ఆళి ఎనప్పడువార్‌. 989 
తాము చేయవలసిన ధర్మాన్ని నిజాయితీగా చేస్తున్న పెద్దలు సము ద్రాలన్నీ ముంచెత్తే 
ప్రళయకాలంలోనూ, తమ ధర్మం నుండి వైదొలగక స్థిరంగా ఉంటారు. 


శాస్ట్రవర్‌ శాన్రాణ్మె కున్దిన్‌ ఇరునిలత్తాన్‌ 
తాంగాదు మన్నో పొటై. 990 
పెద్దల సద్గుణాలు తగ్గిపోతున్నట్లయితే దానిని ఈ లోకం సహనంతో ఓర్చుకోదు. 


202 


తిరుక్కుటిళ్‌ ఆం 
100. పణ్బుడైమై 
సభ్యత 


ఎణ్బదత్తాల్‌ ఎయ్‌దల్‌ ఎళిదెన్స యార్‌ మాట్టుం 

వణ్బు ఉడైమై ఎన్నుం వళక్కు. 991 
ఎవరైనప్పటికీ వాళ్లదగ్గర సరళంగా మెలిగితే అదే సభ్యతా సంస్కారాలనే సౌశీల్యాన్ని 
పొందడానికి సులభమైన మార్గం అవుతుంది. 


అన్ను ఉడైమై ఆన కుడిప్పిఅత్తల్‌ ఇవ్విరణ్డుం 

పణ్బు ఉడైమై ఎన్నుం వళక్కు. 992 
ప్రేమాభిమానాలు కలిగినవారుగా, ఉన్నత కుటుంబంలో జన్మించిన వారి లక్షణాలకు 
తగినవారుగా ఉండడమే సభ్యత. 


ఉలుప్పు ఒత్తల్‌ మక్కళొప్పు అన్లాల్‌. వెబుత్తక్క 

పణ్బు ఒత్తల్‌ ఒప్పదాం ఒప్పు. 993 
సదాచారం లేని వారి శరీరంలోని అవయవాలను మాత్రమే తులనాత్మకంగా చూసి 
వారిని మానవ జాతిలో చేర్చి మాట్లాడడం తగదు. సదాచారం కలిగినవారే 
మానవులుగా పరిగణింపబడుతారు. 


నయనాడు నని వురిన్ద పయనుడైయార్‌ 
పణ్బు పారాట్టుం ఉలగు. 994 
నీతిమార్గం నుండి వైదొలగక, సత్కార్యాలనేచేస్తూ ఇతరులకు ఉపయోగపడే విధంగా 
ప్రవర్తిస్తున్న వ్యక్తి సదాచారాన్ని లోకం ప్రశంసిస్తుంది. 
నగెయుళ్లుం ఇన్నాదు ఇగళ్‌చ్చి, వగై యుళ్లుం 

యి ౧ రా ౧ 
పణ్బుళ పాడటీవార్‌ మాట్టు. 995 
నవ్వులాటకైనా ఒకరి గురించి నీచంగా మాట్లాడితే హాని కలుగుతుంది. పరిణత 


మనస్కులైనవాళ్లు శత్రువుల దగ్గర కూడ సభ్యతా సంస్కారాలతో నడుచుకుంటారు. 
203 


తిరుక్కుజళ్‌ తరం 


వణ్బు ఉడైయార్‌ వట్టు ఉణ్జు ఉలగం; అదు ఇస్రేల్‌ 

మణ్బుక్కు మాయ్‌వదు మన్‌. 996 
లోక ప్రవర్తన అనేది సభ్యత కలిగిన వారిచే ప్రవర్తించాలి. లేకపోయినట్లయితే ఆ 
పద్దతులు నశించి పోతాయి. 


అరంపోలుం కూర్మైోయ రేనుం మరం పోల్వర్‌ 

మక్కట్‌ వణ్బు ఇల్లాదవర్‌. 997 
ఆకురాయిలాగ పదునైన బుద్ది కలిగిన మేధావిగా ఉన్నప్పటికీ ప్రజలకు ఉండవలసిన 
సభ్యతా సంస్కారాలు లేకపోతే వాళ్లు చెట్లతో పోల్పబడుతారు. 


నణ్బు అ(ట్రార్‌ ఆగి నయమిల సెయ్‌వార్కుం 

వణ్బు అ(ట్రార్‌ ఆదల్‌ కడై. 998 
స్నేహధర్మం పాటించకుండా దుష్కృత్యాలు చేస్తూ వస్తున్న వ్యక్తి దగ్గర మనం సభ్యత 
కలిగిన వాళ్లలాగ నడుచుకోకపోయినట్లయితే అది నీచమైన కార్యంగా భావింపబడుతుంది. 
నగల్‌ వల్లర్‌ అల్లారు మాయిరు జాలం 

వగలుం బాట్‌ పట్టను ఇరుళ్‌. 999 
స్నేహితులతో కలసిమెలసి సంతోషంగా ఉండడం తెలియనివాళ్లకు పగటిపూట 
సైతం లోకం చీకటిగానే ఉంటుంది. 


వణ్బు ఇలాన్‌ పెట పెరుం జెల్వం నన్ఫాల్‌ 
కలంతీ మై యాల్‌ తిరిన్షటు 1000 


పాత్ర చిలుము పడితే అందులో పోసిన పాలు ఏవిధంగా చెడిపోతాయో ఆవిధంగా 
సభ్యతా సంస్కారం లేనివాళ్ల సంపద కూడా నిషప్పయోజనమవుతుంది. 


204 


తిరుక్కుటిళ్‌ కకం 
101. నన్దియిల్‌ సెల్వమ్‌ 
వ్యర్థ సంపద 


వైత్తాన్‌ వాయ్‌ శాన పెరుం పొరుళ్‌ అః దుణ్ఞాన్‌ 

సెత్తాన్‌ సయక్కిడస్షదు ఇల్‌. 1001 
అణచుకోలేని కోరికలతో ఇల్లూవాకిలీ పట్టనంత ఆస్తిపాస్తులను కూడబెట్టి దానిని 
అనుభవించకుండా చనిపోతున్నవాడికి అలా చేర్చిపెట్టిన సంపదలవలన ఏమి 
ప్రయోజనం? 


పారుళానాం ఎల్లామెన్టు ఈయాదు ఇవతుం 


మరుళానాం మాణా వ్పిజిప్పు. 1002 
ఎవరికీ ఏదీ ఇవ్వక తన దగ్గరున్న సొమ్ముతో అన్నీ జరుగుతుందంటూ దానిని 
వదలకుండా ఉన్నవాడు నీచాతి నీచుడు. 


ఈట్టం ఇవటీి ఇశై వేణా ఆడవర్‌ 

తోటం నిలక్కు ప్పాటజై. 1003 
కీర్తి ప్రతిష్టలు వద్దనుకొని డబ్బు సంపాదించడం ఒక్కటే లక్ష్యంగా కలిగినవాళ్లు 
పుట్టడం, జీవనం సాగించడం ఈ భూమికి పెద్ద భారం. 


ఎచ్చమెన్టు ఎన్‌ ఎణ్జుం గొల్లో ఒరువరాల్‌ 

నచ్చప్పడాఅ దవన్‌? 1004 
ఎవరి ఆదరాభిమానాలనూ అందుకోలేని ఒక వ్యక్తి తన మరణం తరువాత నిలిచేది 
ఏది అని దేనిని తలుచుకోవడానికి వీలవుతుంది? 


కొడుప్పదూ ఉం తుయ్‌ప్పదూ ఉం ఇల్లార్కు అడుక్కియ 
కోడి ఉణ్ణాయినుం ఇల్‌. 1005 
సహాయం చేయడం వలన సంతోషించే స్వభావం లేకపోయినట్లయితే, కోట్లాది 


రూపాయల ధనం కూడబెట్టినప్పటికీ దానివలన ప్రయోజనం లేదు. 
205 


తిరుక్కుజళ్‌ తరం 


ఏతం పెరుం జెల్వం తాన్లు వ్వాన్‌ తక్కార్‌ క్కొన్టు 

టు అ 
ఈదల్‌ ఇయల్సిలా దాన్‌. 1006 
తాను అనుభవించక, కావలసిన వారికి సహాయం చేసే దయాస్వభావం లేక 
జీవించేవాడు తన సంపాదనకే అంటు రోగమవుతాడు. 


అట్రార్‌కు ఒన్టు ఆట్రాదాన్‌ సెల్వం మిగనలం 

పెటాళ్‌ తమియళ్‌ మూత్తటు. 1007 
అర్జులను ఆదుకోలేని వ్యక్తి సంపద, అపూర్వమైన అందాలతో ఉన్న యువతి 
ఒంటరిగా ఉంటూ వృద్దాప్య దశకు చేరుకోవడం లాంటిది. 


నచ్చప్పడాదవన్‌ సెల్వం నడువూరుళ్‌ 

నచ్చుమరం వళుత్త[టు. 1008 
అందరూ ఏవగించుకునే వ్యక్తి దగ్గర పోగుపడిన ధనమూ, ఊరిమధ్య ఉన్న విషవ్చక్షానికి 
గుత్తులు గుత్తులుగా కాసిన పళ్లూ రెండూ వేర్వేరు కాదు. 


అన్ను ఒరీ ఇత్తన్‌ సెట్రు అజమ్‌ నోక్కాదు ఈట్టియ 

ఒణ్‌ పారుళ్‌ కొళ్వార్‌ విఆర్‌. 1009 
(పమానురాగాలను పూర్తిగా వదలిపెట్టి కడుపుకు కూడ తినకుండా, తనను తాను 
మాడ్చుకొని ధర్మమార్గానికి విరుద్ధంగా కూడబెట్టిన సంపదను ఇతరులు 
కొల్లగి'డతారు. 


సీరుడై చ్చెల్వర్‌ సిలు తుణి మారి 

వజంగూర్‌ న్తనైయదు ఉడైత్తు. 1010 
సహృదయులైన ధనవంతులకు ఏర్పడే కొద్ది లేమినీడ కూడ కుండపోతగా వర్రం 
కురిసి తెరపి ఇచ్చిన దానితో సమానం. 


206 


తిరుక్కుటిళ్‌ ఆం 


102. నాణ్‌ఉడెమై 
లజ్జ 


కరుమత్తాల్‌ నాణుదల్‌ నాణు త్తిరునుదల్‌ 

నల్లవర్‌ నాణుప్పిటి. 1011 
తన చెడు నడత కారణంగా పడే సిగ్గుకు, సౌశీల్యంగల స్త్రీ సహజంగా పొందే సిగ్గుకు 
ఎంతో వ్యత్యాసముంది. 


ఊణ్‌ ఉడై ఎచ్చం ఉయిర్‌ కెల్లాం వేజల్ల; 

నాణ్‌ ఉడైమై మాస్టర్‌ సిఅప్పు. 1012 
తిండి, బట్ట అందరికీ ఆవశ్యకాలే. అయితే అత్యావశ్యకమైంది ఇతరులు నిందించే 
పనులు చేయకుండా సిగ్గుతో జీవించడమే. 


ఊనై క్కుటిత్త ఉయిరెల్లాం; నాణెన్నుం 
నన్మె కుజిత్తదు శాల్చు. 1013 
శరీరంతో పాటే ప్రాణాలున్నట్లు పేరు ప్రతిష్టలు అనేవి సిగ్గుతో పాటే ఉంటాయి. 


అణి అనో నాణుడైమై శానోర్కు అఃదినేల్‌ 

పిణి అనో వీడు నడ. 1014 
చేసిన ఒక పొరబాటు కారణంగా పెద్దలు తమలోతామే సిగ్గు పడతారు. అది వాళ్లకు 
ఒక ఆభరణంగా విరాజిల్లుతుంది. సిగ్గు అనే ఆభరణం లేకుండా ఎంత గంబీరంగా 
అడుగులు వేసినప్పటికీ ఆ నడక ఒక వ్యాధికి సమానమైనదిగా భావింపబడుతుంది. 


విజిర్‌ వళియుం తం వళియుం నాణువార్‌ నాణుక్కు 

ఉటథైవది ఎన్నుం ఉలగు. 1015 
తమకు ఏర్పడే అపనిందలకు మాత్రమేకాక ఇతరులకు వచ్చే అపనిందలకు కూడ 
బాధపడి సిగ్గుచెందే వాళ్లు సిగ్గు అనే సదాచారానికి నిలయమవుతారు. 


207 


తిరుక్కుజళ్‌ తరం 


నాణ్‌ వేలి కొళ్లాదు మన్నో వియన్‌ జాలం 

ఏణలర్‌ మేలాయవర్‌. 1016 
సువిశాలమైన ఈ ప్రపంచంలో అన్ని రక్షణలకన్నా “సిగ్గు అనే కంచెను మాత్రమే 
ఉన్నతమైన వ్యక్తులు తమకు రక్షణగా కలిగి ఉంటారు. 


నాణాల్‌ ఉయిరై త్తుజప్పార్‌ ఉయిర్‌ ప్పారుట్టాల్‌ 

నాణ్‌ తుజవార్‌ నాణ్‌ ఆళ్చ్ళవర్‌. 1017 
సిగ్గుపడే స్వభావం కలిగినవాళ్లు తమ మాన మర్యాదలను కాపాడుకోవడానికి 
ప్రాణాలనైనా వదులుకుంటారు. ప్రాణాలను కాపాడుకోవడం కోసం తమ మాన 
మర్యాదలను వదలుకోరు. 


పిజర్‌ నాణత్తక్కదు తాన్‌ నాణాన్‌ ఆయిన్‌ 
అజం నాణత్తక్కదు ఉడైత్తు. 1018 
సిగ్గుపడవలసినంతటి పని చేసి అపనిందల పాలైనవాళ్లు తాము చేసిన పనికి 


గ్గుప 
Nf 
గ్గుపడకుండా ఉన్నట్లయితే “ధర్మం” సిగ్గుపడి వాళ్లను వదలిపెట్టి వెళ్లిపోతుంది. 


29 


కులం జుడుం కొళ్‌గై పిలైప్పిన్‌; నలం జుడుం 

నాణిన్మై నిన క్కడై. 1019 
వ్యక్తులు తాము అనుకున్న లక్ష్యం నుండి వైదొలగితే వంశానికే అపకీర్తి వస్తుంది. 
దానికి సిగ్గుపడకుండా ఇతరుల నిందకు గురయ్యే పనులుచేస్తే యోగక్షేమాలు 
నశిస్తాయి. 


నాణ్‌ అగత్తు ఇల్లార్‌ ఇయక్కం మరప్పావై 
నాణాల్‌ ఉయిర్‌ మరుట్టి యషటు. 1020 
ప్రాణాలున్నట్లు కనిపించే కీలుబొమ్మకు సిగ్గులేకుండా తిరిగే వ్యక్తికి భేదం లేదు. 


208 


తిరుక్కుటిళ్‌ కకం 
103. కుడిసెయల్‌ వగై 
వంశగొరవం 


కరుమం సయ ఒరువన్‌ కైతూ వేన్‌ ఎన్నుం 

పెరుమైయిన్‌ వీడుడై యదు ఇల్‌. 1021 
తన బాధ్యతలను నిర్వహించడంలో పట్టువదలకుండా, అలసత్వం లేకుండా ఏవ్యక్తి 
ప్రయత్నం చేస్తాడో ఆవ్యక్తి పొందిన గౌరవానికి మించిన గౌరవం వేరొకటిలేదు. 


ఆళ్వినైయుం ఆన్హ అజివుం ఎన ఇరణ్జిన్‌ 

నీళ్వినైయాన్‌ నీళుం కుడి. 1022 
సునిశితమైన పరిజ్ఞానంతో, అకుంఠిత దీక్షతో ఒకవ్యక్తి కృషి చేసినట్లయితే అతనికి, 
అతని కుటుంబంలోని వాళ్లకు గౌరవం సమున్నతంగా పెరుగుతుంది. 


కుడిసెయ్‌వల్‌ ఎన్నుం ఒరువజ్కు త్తెయ్‌వం 

మడి దటు త్తాన్‌ మున్దుజుం. 1023 
వంశోన్నతికి అవిరామంగా కృషి చేసేవారికి దైవ కృప అని చెప్పబడే ప్రకృతి కూడ 
సహాయం చేస్తుంది. 

సూళామల్‌ తానే ముడి వెయ్‌దుం తం కుడియై 

త్తాళలాదు ఉజ(టు బవర్కు. 1024 
తమ వంశానికి చెందిన కుటుంబాల అభివృద్ధి కార్యక్రమాలలో కాలయాపన 
చేయకుండా శ్రమించేవారిని విజయం వరిస్తుంది. 


కుట్రం ఇలనాయ్‌ క్కుడిసయ్‌దు వాళ్వానై 

చ్చుటమా చ్చుటుం ఉలగు. 1025 
నిష్కళంకమైనవాడుగా, తన ప్రజల యోగక్షమాలకు పాటుపడే వాడుగా ఉన్న 
వ్యక్తిని తమ బంధువుగా భావించి అందరూ అతని చుట్టూ గుమిగూడుతారు. 


209 


తిరుక్కుజళ్‌ తరం 


నల్‌ ఆణ్మె ఎన్సదు ఒరువజ్కు త్తాన్‌ ఏీబిన 

ఇల్‌ అల్మె ఆక్కి క్కొళల్‌. 1026 
సక్రమమైన పద్ధతిలో పరిపాలన నిర్వహించే సామర్థ్యం గలవారు తమ వంశానికి 
పేరు ప్రతిష్టలు తీసుకువస్తారు. 

అమర్‌ అగత్తు వన్‌ కణ్ణర్‌ పోల త్తమర్‌ అగత్తుం 

ఆ(టువార్‌ మేట్రే పొటై. 1027 
యుద్ధరంగంలో సైన్యాన్ని ముందుకు నడిపే సామర్థ్యం కొంతమంది వీరయోధులకు 
మాత్రమే ఉన్నట్లు వంశోన్నతికి పాటుపడే శక్తుత్సాహాలు కొంతమందికే ఉంటుంది. 


కుడిసెయ్‌వార్కు ఇల్లై వరువం; మడిసెయ్‌దు 

మానం కరుద క్కెడుం. 1028 
తనమీద ఆరోపింపబడిన నీచమైన నిందారోపణలకు కలతచెందినా, పని 
చేయడానికి సరైన కాలం ఇంకా కలసిరాలేదని అలసత్వం చూపినా ప్రజల 
యోగక్షేమాలు నశిస్తాయి. 


ఇడుంబైక్కే కొళ్‌ కలం కొల్గ్‌ కుడుంబత్తె 

క్కుటం మటైప్పాన్‌ ఉడంబు? 1029 
తనవారిని కష్టాల నుండి సంరక్షించే వ్యక్తిని కష్టాలను ఓర్చుకోవడానికి పుట్టినవాడని 
ప్రజలు ప్రశంసిస్తారు. 

ఇడుక్కణ్‌ కాల్‌ కొనిడ వీళుం అడుత్తూనుం 

నల్లాళ్‌ ఇలాద కుడి. 1030 
కష్టాలను ఎదుర్కొనే శక్తి సామర్జ్యాలు గల వ్యక్తి లేకపోయినట్లయితే ఆ వంశం 
కూలిపోతుంది. 


210 


తిరుక్కుటిళ్‌ కం 


104. ఉళవు 


సుళనుం ఏర్‌ ప్పిన్నదు ఉలగం; అదనాల్‌ 

ఉళనుం ఉళ వే తలై. 1031 
రకరకాల వృత్తులతో ఈలోకం ప్రవర్తిల్లుతున్నప్పటికీ అవన్నీ వ్యవసాయ వృత్తి మీదనే 
ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ వ్యవసాయ వృత్తియే 
సర్వోన్నతమైంది. 

ఉళువార్‌ ఉలగత్తార్కు ఆణి అద్దు ఆట్రాదు 

ఎళువారై ఎల్లాం పొటుత్తు. 1032 
ఎన్నోరకాల వృత్తులు చేస్తూ వస్తున్న ఈ లోకంలోని ప్రజల ఆకలి తీర్చేది వ్యవసాయం. 
కాబట్టి అదే ఈ ప్రపంచానికి ఆధారభూతంగా ఉన్న ఇరుసు అని చెప్పబడుతుంది. 


ఉళుదుణఖు వాళ్వారే వాళ్వార్‌; మ[ట్రు ఎల్లాం 

తొళుదు ఉబ్బు పిన్‌ సెల్ఫ్బవర్‌. 1033 
పొలందున్ని జీవనం సాగించేవారిదే ఉన్నతమైన జీవనం. ఎందుకంటె మిగిలినవాళ్లు 
రైతులకు సేవలు చేస్తూ వాళ్లను ఆశ్రయించి జీవనం సాగించవలసి ఉంటుంది. 


వలకుడై నీళలుం తం కుడైక్కీళ్‌ క్కాణ్బర్‌ 

అలగు ఉడై నీళలవర్‌. 1034 
ఈలోకంలోని రాజులందరి గొడుగుల నీడలను తమ గొడుగు నీడ కిందికి 
తీసుకురాగల సామర్థ్యం కలిగిన వాళ్లు కర్షకులు. 


ఇరవార్‌ ఇరప్పార్‌ క్కొను ఈవర్‌ కరవాదు 
కైసెయ్‌దు ఊణ్‌ మాలై యవర్‌. 1035 
తానేస్వయంగా పాలందున్ని పంటలు పండించేరైతు పెరొకరి ద్గూరికి వెళ్లి చేతులు చాచి 


నిలబడడు. అంతేగాక తనముందు యాచిస్తూ నిలబడిన వాళ్లకు దాచుకోకుండా ఇస్తాడు. 
211 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


ఉళవినార్‌ కైమ్మడంగిన్‌ ఇల్లై విలైవదూ ఉం 

విట్టే మెన్ఫార్కుం నిలై. 1036 
అన్ని బంధాలను వదలించుకున్నామని చేప్పి సన్యాసులు కూడ రైతులమీద 
ఆధారపడే జీవించాలి. 


తొడిప్పుళుది కశా ఉణక్కిన్‌ పిడి త్తెరువుం 

వేణ్లాదు శాల వృడుం. 1037 
ఒక పలం బరువున్న బురదను పావుపలం బురద అయ్యేంత వరకు పలు పర్యాయాలు 
దున్నినట్లయితే ఒక పిడికెడు ఎరువు కూడ వేయకనే పంటలు బాగా పండుతాయి. 


ఏరినుం నన్దాల్‌ ఇడుదల్‌; కట్టపిన్‌ 

నీరినుం నన్ఫు అదన్‌ కాప్పు. 1038 
దున్నడం కన్న ఎరువు వేయడం మంచిది. కలుపు తీయడం, నీళ్లు పట్టడం ఈ 
రెండు కూడ చాలా మంచిది. దానికన్న ముఖ్యం పంటపాలాన్ని కాపాడుకోవడం. 


సెల్లాన్‌ కిళవన్‌ ఇరుప్పిన్‌ నిలంబులన్హు 

ఇల్లాళిన్‌ ఊడి విడుం. 1039 
పంట పండించే రైతు తన పొలాన్ని రోజూవెళ్లి చూసుకోకపోతే భర్తమీద ద్వేషంతో 
వెళ్లిపోయిన భార్యలాగ అది కూడ పంట పండకుండా పోతుంది. 


ఇలం ఎన్టు అశైఇ ఇరుప్పారై క్కాణిన్‌ 

నిలమ్‌ ఎన్నుం నల్లాళ్‌ నగుం. 1040 
జీవనం సాగించడానికి ఎలాంటి మార్గమూలేదు, అని చెప్పుకుంటూ పనీపాటా 
లేకుండా తిరిగే సోమరిపోతులను చూసి భూమితల్లి పరిహసిస్తుంది. 


అతి 


212 


తిరుక్కుటిళ్‌ కం 


105. నల్‌కురవు 
దారిద్ర్యం 


ఇన్మెయిన్‌ ఇన్నాదదు యాదెనిన్‌ ఇన్మెయిన్‌ 
ఇన్మెయే ఇన్నాదదు. 1041 
దారి ద్యబాధకు ఉపమానంగా చూపించడానికి దారి ద్యబాధతప్ప వేరేది లేదు. 


ఇన్నీ ఎన ఒరు పావి మజుమైయుం 

ఇమ్మెయుం ఇన్టి వరుం. 1042 
పాపిష్టిది అని అందరిచే నిందింపబడుతున్న ఘోరమైన పేదరికం ఒకరికి ఏర్పడితే 
ఆ వ్యక్తికి వరమానంలోనూ, భవిష్యత్తులోనూ శాంతి అనేదే ఉండదు. 


తొల్‌వరవుం తోలుం కెడుక్కుం తొగెయాగ 

నల్‌ కురవు ఎన్నుం నశై. 1043 
ఒక వ్యక్తికి పేదరికం కారణంగా పేరాశ ఏర్పడితే అది అతని పరంపరాగతమైన 
వంశగౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలను సమూలంగా నాశనం చేస్తుంది. 


ఇట్‌విబిన్హార్‌ కళ్టేయుం ఇన్మై ఇళివన్ష 

సాట్‌ పిఅక్కుం సోర్వు తరుం. 1044 
భయంకరమైన పేదరికం సద్వంశంలో జన్మించిన వ్యక్తులను కూడ నీచంగా 
మాట్లాడేలాగ చేస్తుంది. 


నల్‌ కురవు ఎన్నుం ఇడుంబైయుళ్‌ వల్‌కురై 
త్తున్నంగళ్‌ సెన్టు వడుం. 1045 
“పేదరికం” అనే కష్టం నుండి రకరకాల కష్టాలు పుడతాయి. 


213 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


నట్‌ పొరుళ్‌ నన్గుణర్‌న్టు సొల్లినుం నల్‌ కూర్‌న్దార్‌ 

సాజ్‌ పొరుళ్‌ సోర్వు వడుం. 1046 
పేదరికంలో ఉన్న ఒకవ్యక్తి ఎన్నో (గ్రంథాలను అధ్యయనం చేసి, అపూర్వములైన 
విషయాలను చెప్పినప్పటికీ వాటిని చెబుతున్న వ్యక్తి పేదవాడు కావడం వల్ల ఆ 
విషయాలను ఎవరూ పట్టించుకోరు. 


అటంసారా నల్‌ కురవు ఈ[నదా యానుం 
పిబిన్‌ పోల నోక్క ప్పడుం. 1047 
పిదరికం కారణంగా ధర్మమార్గం నుండి వైదొలగిన వ్యక్తిని అతని కన్న తల్లి సైతం 


పరాయివాడుగా భావిస్తుంది. 


ఇన్ఫుం వరువదు కొల్లో నెరు నలుం 

కొన్దదు పోలదు నిరప్పు. 1048 
నిన్నటి మరణ సదృశమైన దారి ద్యబాధ నేడు రాకుండా ఉండాలని పేదవాడు 
తపిస్తుంటాడు. 

నెరుప్పినుళ్‌ తుంజలుం ఆగుం నిరప్పినుళ్‌ 

యాదు ఒనుం కణ్పాడు అరిదు. 1049 
నిప్పులోపల పడుకొని నిద్రపోవడం కూడ ఒకవ్యక్తివల్ల సాధ్యమే. కాని పేదరికం 
కారణంగా బాధపడేవ్యక్తి నిదపోవడం అనేది వీలుకానిపని. 


తుప్పురవు ఇల్లార్‌ తువర త్తుజివామై 
ఉప్పిబ్కుం కాడిక్కుం కూటు. 1050 


లేమిలో ఉన్నవారు సన్యాసం స్వికరించడమే సరియైనది. లేకపోయినట్లయితే 
మిగిలినవారి ఉప్పుకు గంజికి ఆపద. 


214 


తిరుక్కుటిళ్‌ కం 


106. ఇరవు 
యాచన 


ఇరక్క ఇరత్తక్కార్‌ క్కాణిన్‌; కరప్పిన్‌ 

అవర్‌ వళి తం వళి యను. 1051 
ఇవ్వగల అర్ద ఉన్నవారిదగ్గర ఒక వస్తువును అడిగి ఒక వ్యక్తి అడిగాడు. అలా 
అడగిన తరువాత ఆవ్యక్తి ఆ వస్తువును తన దగ్గర ఉంచుకొని కూడ 
లేదనిచెప్పినట్లయితే, అలా చెప్పిన వాడికే అపనిందగాని అడిగిన వ్యక్తికి కాదు. 


ఇన్చం ఒరువజ్కు ఇరత్తల్‌ ఇరన్హలై 

తున్నం ఉటా అవరిన్‌. 1052 
ఇచ్చేవారు, తీసుకునేవారు వీళ్ల ఇరువురి హృదయాలకు ఎలాంటి కష్టమూ కలగకుండా 
ఒక వస్తువును యాచించి తీసుకున్నప్పటికీ దాని వలన సంతోషమే కలుగుతుంది. 


కరప్పు ఇలా నెంజిన్‌ కడనటివార్‌ మున్‌ నిను 

ఇరప్పుమోరే ఎర్‌ ఉడ్జెత్తు. 1053 
హృదయంలో ఏదీ దామకోని స్వభావమూ, విధ్యుక్తధర్మమూ కలిగిన వ్యక్తి తన 
పేదరికం కారణంగా యాచించినప్పటికీ అది గౌరవమే అవుతుంది. 


ఇరుత్తలుం ఈదలే పోలుం కరత్తల్‌ 

కనవిలుం తేట్రాదార్‌ మాట్టు. 1054 
తన దగ్గర ఉన్నప్పుడు వట్టి చేతులు చూవి లేదని చెప్పడం, కలలో కూడ తలచుకోని 
వ్యక్తుల దగ్గరికి వెళ్లి, లేనివారు యాచించడం ఇతరులకు దానమిచ్చినంత ఉన్నతమైంది. 


కరప్పిలార్‌ వైయగత్తు ఉణ్మెయాల్‌ కణ్ణిన్రు 
ఇరప్పవర్‌ మేజ్కొళ్వదు. 1055 
తమ దగ్గర ఉన్నవాటిని లేదనకుండా ఇచ్చే ధర్మాత్ములు లోకంలో ఉండడం 


కారణంగానే లేనివాళ్లు వాళ్ల దగ్గరికి వెళ్లి యాచిస్తున్నారు. 
215 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


కరప్పు ఇడుంబై ఇల్లారై క్కాణిన్‌ నిరవ్పు ఇడుంబై 

ఎల్లాం ఒరుంగు కెడుం. 1056 
తమ దగ్గర ఉన్నవాటిని ఇవ్వడానికి మనసురాక దాచుకునే నీచ స్వభావం లేనివాళ్లను 
చూడగానే యాచకుల పేదరికంలోని కష్టాలు తొలగిపోతాయి. 


ఇగళ్‌న్లు ఎళ్లాదు ఈ వారై క్కాణిన్‌ మగిళ్‌న్లు ఉళ్లం 

(om) (౧౧ a SB గ 
ఉళ్లుళ్‌ ఉడైప్పదు ఉడైత్తు. 1057 
నీచంగానూ, ఎగతాళిగానూ మాట్లాడక దానమిచ్చి దయాద్ద హృదయులను 
చూసినప్పుడు యాచకుల హృదయం సంతోషంతో ఉప్పాంగుతుంది. 


ఇరప్పారై ఇల్లాయిన్‌ ఈర్‌ గణ్మా జాలం 

మరప్పావై సెను వన్షటు. 1058 
యాచకులు తవు దగ్గరికి రాకూడదని భావించే వునుష్యులకు, కదలాడే 
కొయ్యబొమ్మలకు ఎలాంటి భేదం లేదు. 


ఈవార్‌ కణ్‌ ఎన్నుణ్ణాం తోటం ఇరన్దు కోళ్‌ 
మేవార్‌ ఇలా అక్కడై? 1059 
దానంగా తీసుకునే వ్యక్తులు లేకపోయినట్లయితే దానమిచ్చేవారికి కీర్తి ఏవిధంగా 


లభిస్తుంది? 


ఇరప్పాన్‌ వెగుళామై వేణుం; నిరప్పిడుంబై 

తానేయుం సాలుం కరి. 1060 
“లేదు” అని చెప్పే వ్యక్తుల దగ్గర యాచకులు కోపం తెచ్చుకోకూడదు. ఎందుకంటే 
తన స్థితిలాగ ఇతరుల స్థితికూడ ఉండవచ్చు అనడానికి తన పదరికమే సాక్ష్యంగా 
ఉందికదా? 


216 


తిరుక్కుటిళ్‌ కం 


107. ఇరవచ్చం 
యాచనా భయం 


కరవాదు ఉవన్లు ఈయుం కణ్ణన్నార్‌ కణ్బుం 

యట ల ౯ 
ఇరవామై కోడి ఉబుం. 1061 
తన దగ్గర ఉన్న సంపదను దాచుకోకుండా దానమిచ్చే కరుణామూర్తుల దగ్గర 
కూడ యాచన చేయకుండా ఉండడం కోటిరెట్లు గౌరవం కలిగిస్తుంది. 


ఇరన్దుం ఉయిర్‌ వాళ్‌ దల్‌ వేణ్ణిన్‌ పరన్టు 

కెడుగ ఉలగు ఇయటి యాన్‌. 1062 
బిచ్చమెత్తుకుని కొంతమంది జీవనం సాగించాలనే పరిస్థితి ఉన్నట్లయితే ఈ లోకాన్ని 
సృష్టించిన వాడుగా చెప్పబడుతున్నవాడు నాశనమైపోయి అల్లాడనీ. 


ఇన్మై ఇడుంబై ఇరన్టు తీర్వా మెన్నుం 

వన్మెయిన్‌ వన్‌ పాట్టదు ఇల్‌. 1063 
భయంకరమైన ఈ పేదరికం కష్టాలను ఇతరులను యాచించి తొలగించుకోవచ్చు 
అని భావించే ఘోరం కన్నా వేరొక ఘోరం లేదు. 


ఇడమెల్లాం కొల్లా త్తగైత్తే ఇడమిల్లా 

క్కాలుం ఇరవిల్లా చ్చాల్చు. 1064 
జీవనం సాగించడానికి ఏ దారీలేని పరిస్థితుల్లో కూడ ఇతరుల దగ్గర చేతులు 
చాచి నిలబడని సదాచార స్వభావానికి ఈ లోకం సమానం కాదు. 


తెళ్‌ నీర్‌ అడు పుటజ్‌కై యాయినుం తాళ్‌ తన్దదు 

ఉజ్జలిన్‌ ఊంగు ఇనియదు ఇల్‌. 1065 
గంజి మాత్రమే తాగవలసిన పరిస్థితి అయినప్పటికీ, దానిని కూడ తానే స్వయంగా 
కష్టపడి సంపాదించిన సామ్ముతో తాగితే దానికంటె తీయనైంది వేరొకటి లేదు. 


217 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


ఆవిజ్కు నీర్‌ ఎన్జు ఇరప్పినుం నావిజ్కు 

ఇరపిన్‌ ఇళివ సదు ఇల్‌. 1066 
దాహంతో తపించి పోతున్న ఒక ఆవుకోసం నీళ్లు కావాలని యాచించినప్పటికీ 
అలా అడిగే నాలుకకు దానికంటె నీచమైంది వేరొకటి లేదు. 


ఇరవ్పన్‌ ఇరప్పారై ఎల్లాం ఇరప్పిన్‌ 

కరప్పార్‌ ఇరవన్‌ మిన్‌ ఎను. 1067 
తమ దగ్గర ఉన్నది దాచుకొని “లేదు? అని చెప్పేవాళ్ల దగ్గరికి వెళ్లి యాచిస్తూ 
చతులుచాచి నిలబడకండి అని రెండు చేతులూ పైకి ఎత్తి ప్రార్థిస్తున్నాను. 


ఇరవు ఎన్నుం ఏమాప్పిల్‌ తోణి కరవు ఎన్నుం 

పార్‌ తాక్క ప్పక్కు విడుం. 1068 
తమ దగ్గర ఉన్నా దాచుకొని లేదు అని చెప్పె రాతి గుండెల మీద “యాచని అనే 
పడవ మోదినట్లయితే అది బద్దలైపోతుంది. 


ఇరవు ఉళ్ల ఉళ్లం ఉరుగుం; కరవు ఉళ్ల 

ఉళ్లదూ ఉం ఇని క్కెడుం. 1069 
యాచించి జీవనం సాగించే పేదల పరిస్థితి తలచుకొన్నప్పుడు గుండె కరిగిపోతుంది. 
ఉన్న దానిని ఇవ్వడానికి మనసు రాక దాచుకొని జీవించేవాళ్లను తలచుకుంటే 
కరగడానికి కూడ దారిలేక హృదయమే నశించిపోతుంది. 


కరప్పవర్కు యాంగొళిక్కుం గొల్లో ఇరప్పవర్‌ 

చొల్లాడ ప్పో ఓం ఉయిర్‌. 1070 
౧m 

ఉన్నవాటిని దాచుకొని “లేదు? అని చెప్పవాళ్ల మాటలు వినగానే యాచకుల ప్రాణాలే 

పోతాయి కదా! అలా చెప్పెవాళ్ల ప్రాణాలు మాత్రం ఎక్కడ దాక్కొని ఉన్నాయో 


కదా? 


218 


తిరుక్కుటిళ్‌ కం 


108. కయమై 
స్‌ త్వం 
మక్కళే పోల్వర్‌ కయవర్‌; అవరన్న 
ఒప్పారి యాంగణ్ణదు ఇల్‌. 1071 


వునుషుల్లో నీచస్వభావం కలిగినవాళ్లు కొందరు ఉంటారు. కాని వాళ్లు 
మంచివాళ్లలాగ తమను తాము చూపించుకుంటారు. మనుషుల్లో మాత్రమే ఇలా 
రెండు రకాలైన స్వభావాలను ఒకే ఆకారంలో చూడగలం. 


న(నటీి వారిన్‌ కయవర్‌ తిరువుడెయర్‌ 

నెంజత్తు అవలం ఇలర్‌. 1072 
ఎల్లప్పుడూ మంచి విషయాలను గురించి ఆలోచిస్తూ వేదన చెందుతూ ఉన్నవాళ్ల 
కన్నా దేనిగురించీ దిగులు పడకుండా ఉండే నీచులు ఒక విధంగా అదృష్టవంతులు. 


దేవర్‌ అనైయర్‌ కయవర్‌ అవరున్‌ తాం 

మేవన సెయ్‌దొళుగలాన్‌. 1073 
పురాణాలలో వచ్చే దేవతల వలె మనసు కోరుకున్నవన్నీ చేయగలవారు నీచులు 
కాబట్టి ఇరువురినీ సమానంగా భావించవచ్చు. 


అగప్పట్టి ఆవారై క్కాణిన్‌ అవరిన్‌ 

మిగవ్పట్టు చ్చెమ్మాక్కుం కీళ్‌ 1074 
సభ్యతా సంస్కారాలు లేని నీచులు తమకంటే హీనమైన గుణాలు కలిగిన వ్యక్తులను 
చూస్తే, వాళ్లకంటే తాము ఉన్నతులమని గర్వం చెందుతారు. 


అచ్చమే కీళ్‌ కళదు ఆచారం ఎచ్చం 

అవా ఉజణ్ణేల్‌ ఉణ్ణాం సీటీదు. 1075 
తమకు కావలసింది లభిస్తుంది అని తెలిసినప్పుడు నీచులు తమను తాము 
గుణవంతులుగా చూపించుకుంటారు. మిగిలిన సమయాల్లో వాళ్లు భయం 


కారణంగా మాత్రమ మంచి వాళ్లలాగ ప్రవర్తిస్తారు. 
219 


తిరుక్కుటిళ్‌ ణ్యం 


అటైవటై అన్నర్‌ కయవర్‌ తాంకేట్ట 

మటై పిజర్కు ఉయ్‌త్తు ఉరైక్కలాన్‌. 1076 
భద్రంగా దాచిపెట్టవలసిన రహస్య విషయాలను విన్నమాత్రంలోనే, పరిగెత్తుకుంటూ 
వెళ్లి ఇతరులకు చెప్పె నీచులను “తప్పెటి అనే సాధనంతో పోల్చవచ్చు. 


ఈర్‌ంగై విదిరార్‌ కయవర్‌ కొడిటు ఉడైక్కుం 

కూన్‌ కైయర్‌ అల్లాదవర్కు. 1077 
చేతులు మడిచి చెంపమీద ఒక గుద్దుగుద్దే మొరటు వాళ్లకు ఇస్తారు కాని, దానగుణం 
లేని నీచులు పేదలకు తమ ఎంగిలి చేతులను కూడ విదల్పరు. 


సొల్ల వృయన్‌ వడువర్‌ శాన్లోర్‌; కరుంబు పోల 

కొల్ల వృయన్‌ వడుం కీళ్‌. 1078 
తమ బాధలను పెద్దల దగ్గర చెప్పుకొన్న వెంటనే ఫలితం లభిస్తుంది. కాని నీచుల 
దగ్గర చెరకును నలిపి రసం తీసినట్లు పోరాటం చేస్తేగాని కోరిన ఫలితం దొరకదు. 


ఉడుప్పదూ ఉం ఉణ్బదూ ఉం కాణిన్‌ పిఆర్‌ మేల్‌ 

వడుక్కాణ వట్రాగుం కీళ్‌. 1079 
ఇతరులు ధరించిన దుస్తులను, తింటున్న ఆహారాన్ని మాసి ఓర్చుకోలేని నీచులు, 
ఆ వ్యక్తుల మీద దోషాలు ఆరోపించడంలో సమర్జులుగా ఉంటారు. 


ఎట్రిజ్‌కు ఉరియర్‌ కయవర్‌ ఒన్టు ఉటాక్కాల్‌ 

విటజ్కు ఉరియర్‌ విరైన్లు. 1080 
ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాని నుండి తప్పించుకోవడానికి తమను తామే 
ఇతరులకు అమ్మివేయగల శక్తి నీచులకు మాత్రమే ఉంది. 


220 


తిరుక్కుజళ్‌ 


IIl 
ఇల్లు 0 
ఆ5ంటిర 


తిరుక్కుటిళ్‌ 


222 


తిరుక్కుటిళ్‌ కామం 


109. తగై అణంగుటుత్తల్‌ 
సౌందర్యారాధన 


అణంగు కొల్‌ ఆయ్‌ మయిల్‌ కొల్లో కనంగులై 

మాదర్‌కొల్‌ మాలుం ఎన్‌ నెంజు. క 1081 
నన్ను వేదనకు గురిచేస్తున్న అందమా! రంగు రంగుల మయూరమా! ఈ యువతిని 
చూసి పరవశమవుతున్నదే నా హృదయం. 


నోక్కినాళ్‌ నోక్కెదిర్‌ నోక్కుదల్‌ తాక్కు అణంగు 

తానై క్కొజ్జన్నదు ఉడైత్తు. 1082 
ఆమె విసరుతున్న చూపులనే బాణాలకు మారుగా నేను ఆమెను చూశాను. ఆమె 
వెంటనే నన్ను తిరిగి చూసింది. అది ఎలా ఉందంటే, తాను ఒకర్తి మాత్రం 
దాడిచేయడం చాలదని చెప్పి సైన్యంతో వచ్చి నామీద దాడిచేసినట్లు తోచింది. 


వణ అజియేన్‌ కూట్రున్‌బదనైఎ; ఇని యటీన్టేన్‌ 

పెణ్‌ తగెయాల్‌ పేరమర్కట్టు. 1083 
ప్రాణాలు హరించేవాడని చెప్పబడే దుర్మార్గుడైన యముని గురించి నాకు 
అంతకుముందు తెలియదు. ఆ యముడు నేడు యువతి రూపంలో చూపులనే 
బాణాలతో యుద్ధం చేస్తున్నాడనే నిజం ఇప్పుడు తెలుసుకున్నాను. 


కణ్ఞార్‌ ఉయిరుణ్టుం తోటత్తాల్‌ పెణ్‌ తగై 

ప్పేదైక్కు అమర్‌న్షన కణ్‌. 1084 
కోమలాకృతిగల ఈ యువతి కళ్లు మాత్రం ప్రాణాలు తీసేటట్లు కనిపిస్తున్నాయి. 
ఎందుకీ వ్యత్యాసం? 


కూటమో కణ్ణో విణైయో మడవరల్‌ 
నోక్కం ఇమ్మూన్థుం ఉడైత్తు. 1085 
ప్రాణాలు హరించే మృత్యువా? సంభాషించే చూపులా? పట్టుబడకుండా తిరిగే 


ఆడ జింకా? ఈ యువతి చూపులు ఈ మూడు ప్రశ్నలను లేవనెత్తుతున్నదే? 
223 


తిరుక్కుటిళ్‌ కామం 


కొడుంబురువం కోడా మట్టైప్పిన్‌ నడుంగు అజర్‌ 

సెయ్యల మన్‌ ఇవళ్‌ కణ్‌. 1086 
ఈ యువతి కనుబొమలు వంపు తిరగకుండా నేరుగా ఉండి ఉంటే ఈమె చూపులు 
నన్ను ఇంతగా బాధపెట్టి ఉండవు. 


కడా అక్కళిటిన్‌ మేల్‌ కణ్‌ వడాం మాదర్‌ 

వడా అ ములైమేల్‌ తుగిల్‌. 1087 
మదించిన ఎనుగు కుంభస్థలం మీద పరిచిన ముఖపటలము చూశాను. అది 
యువతి నిక్కిన నిండు వక్షోజాలమీద కదలాడే వస్త్రంలాగ ఉంది. 


ఒళ్‌ నుదట్‌కు ఓఒ ఉడెన్దదే జాట్చినుళ్‌ 

నణ్ఞారుం ఉట్కుం ఎన్‌ వీడు. 1088 
యుద్ధరంగంలో విరోధులను భయకంపితులు గావించే నా బలం, ఇదిగో నా 
ప్రియురాలి కాంతులీనే నుదుటికి దాసోహమని చెబుతూ ఉంది. 


పిజైయేర్‌ మడనోక్కుం నాణుం ఉడైెయాట్కు 

అణి ఎవనో ఏదిల తన్టు. 1089 
ఆడ జింకను పోలిన యౌవనం తొణికిసలాడే చూపులను, సిగ్గు బిడియాలను 
ప్రకృతి సహజంగానే ఆభరణాలుగా కలిగిన ఈ అందగత్తెకు కృత్రిమమైన నగలు 
ఎందుకు? 


ఉణ్జార్‌ కణ్‌ అల్లదు అడునటా క్కామం పోల్‌ 

కణ్ఞార్‌ మగిళ్‌ సెయ్‌దల్‌ ఇన్లు. 1090 
మధువును తాగినప్పుడే మత్తు కలుగుతుంది. కాని చూడగానే మత్తు కలిగించేది 
ప్రియురాలు మాత్రమే. 


224 


తిరుక్కుటిళ్‌ కామం 


110. కుటీప్పణిదల్‌ 
సంజ్ఞలు 


ఇరునోక్కు ఇవళ్‌ ఉణ్‌ కణ్‌ ఉళ్లదు; ఒరునోక్కు 

నోయ్‌ నోక్కు ఒన్జు అన్నోయ్‌ మరున్తు. 1091 
కాటుక దిద్దిన ప్రియురాలి కళ్లల్లో రెండురకాలైన చూపులు ఉన్నాయి. ఒకచూపు 
ప్రేమరోగాన్ని కలిగించే చూపు. మరొకటి ఆ వ్యాధికి బాషధంగా ఉపయోగపడే చూపు. 


కణ్‌ గళవు కొళ్లుం సిటునోక్కం కామత్తిల్‌ 
సంబాగం అను పరిదు. 1092 


కడకంటితో చూస్తున్న ఆమె కొంటె చూపుల్లో ప్రేమలో సగభాగం కాదు; దానికంటె 
మించిన ప్రేమ ఉంది. 


నోక్కినాళ్‌ నోక్కి ఇటైంజినాళ్‌; అః దవళ్‌ 


యాప్పినుళ్‌ అట్టియ నీర్‌. 1093 
ఆమె నన్ను చూసిన కడకంటి చూపులో లజ్జ పొంగులు వారింది. ఆ చేష్ట ఆమెకు 
నామీదున్న ప్రమ పంటకు నీరుగా ఉంది. 


యాన్‌ నోక్కుం గాలై నిలన్‌ నోక్కుం; నోక్కా క్కాల్‌ 

తానోక్కి మెల్ల నగుం. 1094 
నేను చూస్తున్నప్పుడు తలవంచుకొని నేలను చూడ్డం, నేను చూడనప్పుడు నన్ను 
చూసూ తనలో తాను ఆనందిస్తూ చిరునవ్వులు కురిపించడం నామీద ఆమెకున్న 
(మకు గుర్తులు కావా? 


కుటీక్కొణ్బు నోక్కామై అల్లాల్‌ ఒరు కణ్‌ 
సిబిక్కణిత్తాళ్‌ పోల నగుం. 1095 
ఆమె నన్ను కళ్లారా నేరుగా చూడలేదుగాని, క్రీగంటితో నన్ను చూస్తూ తనలో 


తాను ఆనందం చెందుతోంది. 
225 


తిరుక్కుజళ్‌ కామం 


ఉటా దవర్‌ పోల్‌ సొలినుం చెజూ అర్‌చొల్‌ 

ఒల్లె ఉణర ప్పడుం. 1096 
లోపల ఉన్న ప్రేమను దాచుకొని పరాయివ్యక్తిలాగ పరుషంగా మాట్లాడినప్పటికీ 
ఈమె అంతరంగంలో కోపం లేకుండా పీవుతో నిండి ఉండడం త్వరలో 
బయటపడుతుంది. 


సెజా అచ్చిటు సాల్గుం సెట్రార్‌ పోల్‌ నోక్కుం 

ఉటా అర్‌ పోన్టు ఉటార్‌ కుటిప్పు. 1097 
విరోధభావం లేని పరుషమైన మాటలు, శత్రువులను చూస్తున్నట్లుగా నిశితమైన 
చూపులు, బయటకు పరాయి వ్యక్తులలాగ నటిస్తూ హృదయంలోపల ప్రేమ కలిగిన 
వారిని చూపించే చిహ్నాలు. 

అశైెయియటబు్ము ఉణ్జు ఆజణ్జు ఓర్‌ ఏర్యాన్‌ నోక్క 

ప్పశైెయినళ్‌ పైయ నగుం. 1098 
నేను చూస్తున్నప్పుడు నామీద దయచూపించినట్లు మెల్లగా నవ్వుతుంది. అప్పుడు 
అసియాడుతున్న నడుము కలిగిన ఆ యువతి ఎంతో మనోహరంగా కనిపిస్తుంది. 


ఏదిలార్‌ పోల ప్పొదు నోక్కు నోక్కుదల్‌ 

కాదలర్‌ కణ్ణేయుళ, 1099 
ప్రేిమించుకొన్నవారిలో ఒక ప్రత్యేక గుణం ఉంది. వాళ్లు అందరి నడుమ ఉన్నప్పుడు 
ఒకరి నొకరు అన్యులను చూస్తున్నట్లుగా చూసుకుంటారు. 

కణ డు కణ్దభై నోక్కు ఒక్కిన్‌ వాయ్‌ చ్పొబజ్కళ్‌ 

ఎన్న పయనుం ఇల. 1100 
ఏక మనస్కులైన ప్రేమికుల కళ్లు ఒకటిగా కలిసి పోయినట్లయితే నోటిమాటల 
అవసరం లేకుండా పోతుంది. 


226 


తిరుక్కుజళ్‌ కామం 


111. పుణర్చి మగిళ్‌దల్‌ 
సంభోగ సుఖం 


కణ కేట్టు ఉణ్జు ఉయిర్‌న్దు ఉటు అతీయుం ఐంబులనుం 

ఒణ్‌ తొడి కణ్ణే ఉళ. 1101 
గాజులు ధరించిన ఈ అందమైన యువతి దగ్గర చూసి ఆనందించడం, విని 
ఆనందించడం, స్పృశించి ఆనందించడం, ఆఘాణించి ఆనందించడం అనే 
పంచేందియాల ఆనందం నిండి ఉంది. 


విణిక్కు మరున్దు పిజమన్‌ అణియిళై 

తన్‌ నోయ్‌క్కు త్తానే మరున్సు. 1102 
రోగాలను నయంచేసే బౌషధ్రాలు చాలా ఉన్నాయి. కాని ప్రేమ రోగాన్ని నయం 
చేయడానికి మందు ఆ ప్రయసియే. 


తాం వీళ్వార్‌ మెన్‌ తోళ్‌ తుయిలిన్‌ ఇనిదు కొల్‌ 

తామరై క్కణ్ఞాన్‌ ఉలగు. 1103 
కమలాక్షుని లోకమనీ, స్వర్గలోకమనీ చెబుతుంటారే; అది ఏమిటి? (ప్రేమను వర్ణించే 
ప్రియురాలి బాహువులలో నిద్రించినట్లు అంత మధురంగా ఉంటుందా? 


నీంగిన్‌ తెటూ ఉం; కుటుగుంగాల్‌ తణ్‌ ఎన్నుం 

తీయాణ్టు ప్పెట్రాళ్‌ ఇవళ్‌? 1104 
దూరంగా వెళ్ళి దహించేది, దగ్గరికి సమీపించినపుడు చల్లబరిచేది అయిన ఈ 
కొత్త “నిప్పును ఈ యువతి ఎక్కడ సంపాదించిందో కదా! 


వెట్టపొళుదిన్‌ అవై అవై పోలుమే 
తోట్టార్‌ కదుప్పినాళ్‌ తోళ్‌. 1105 
ఆనందం కలిగించే వస్తువు కోరుకున్నప్పుడంతా లభిస్తే ఎలా ఉంటుందో ఆవిధంగా 


పుష్పాలంకృత అయిన ఈ పూబోడి బాహువులు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. 
227 


తిరుక్కుజళ్‌ కామం 


ఉటుదోటు ఉయిర్‌ తళిర్చ త్తీణ్ణలాల్‌ పేదైక్కు 

అమిళ్‌దిన్‌ ఇయన్లన తోలళ్‌. 1106 
అందమైన ఈ యువతిని నేను కౌగలించుకొన్నప్పుడంతా నేను నూతనమైన 
ఉత్తేజాన్ని పొందుతున్నాను. దీనికి కారణం అందమైన ఈ యువతి భుజాలు 
అమృతంతో చేయబడి ఉండడమే. 


తమ్మిల్‌ ఇరున్హు తమదు పాత్తు ఉణ్జ[టాల్‌ 

అమ్మా అరివై ముయక్కు. 1107 
తానే స్వయంగా కష్టపడి సంపాదించిన సొమ్మును పదిమందికి పంచిపెట్టి తినడంలో 
ఉన్న ఆనందం, తన అందమైన భార్యను కౌగలించుకున్నప్పుడు కలిగే ఆనందానికి 
సమానమైంది. 


వీళుం ఇరువర్కు ఇనిదే వళియిడై 

పోళ వృడా అ ముయక్కు. 1108 
ప్రేయసి ప్రియులకు మిక్కిలి ఆనందాన్ని కలిగించేది ఏదంటే ఇరువురి మధ్యగాలి 
కూడా చొరడానికి వీలులేనంతగా గట్టిగా కౌగలించుకోవడమే. 


ఊడల్‌ ఉణర్‌దల్‌ పుణర్‌దల్‌ ఇవై కామం 

కూడియార్‌ పట పయన్‌. 1109 
ప్రణయకలహం, దానివలన కలిగే ఆనందం, దానికంటె ఉన్నతమైన సంభోగ 
సుఖంలోని తన్మయానందం - ఇవి [ఏమికులు పొందే ఫలాలు. 


అటిదోజు అజియామై కణ్ణ(ట్రాల్‌ కామం 

సెతిదోజుం సేయిలై మాట్టు. 1110 
మామిడి పండు రంగును పోలీన మేని వర్ణం కలిగి అందమైన ఆభరణాలను 
అలంకరెించుక్‌"న్న ఈ యువతిని కలుసుకున్నప్పుడంతా ఏర్పడే (పమ, ఇంతవరకు 
తెలియని విషయాలను కొత్తగా తెలుసుకుంటున్నట్లు ఉంది. 


228 


తిరుక్కుజళ్‌ కామం 


112. నలం పునైందు ఉరైత్తల్‌ 
సౌందర్య ప్రశంస 


నల్‌ నీరై వాళి అనిచ్చమే - నిన్నినుం 

మెల్‌ నీరళ్‌ యాం వీళ్‌బవళ్‌. 1111 
శిరీష పుష్పం కోమలత్వాన్ని ప్రశంసిస్తున్నాను. అయితే ఆ పుష్పం కన్న కోమలమైంది 
నా [పియసి. 

మలర్‌ కాణిన్‌ మైయాత్తి నెంజే ఇవళ్‌ కణ్‌ 

పలర్‌ కాణుం పూవొక్కుం ఎను. 1112 
ఒక పుష్పాన్ని చూసి మైమరిచిపోతున్న ఓ మనసా! ఈమె కళ్లను చూడు. చాలామంది 
చూసి ఆశ్చర్యానికి లోనయ్యే పుష్పాలుగా విరాజిల్లుతున్నాయి. 


ముటిమేని ముత్తం ముటువల్‌ వెజినాటం 

వేల్‌ ఉణ్‌ కణ్‌ వేయ్‌తోళవట్కు. 1113 
ముత్యాల పళ్ల వరుస, వెదురును పోలిన భుజాలు, మావిచిగురులాంటి శరీరం, 
తన్మయత్వంతో ముంచెత్తే సౌరభాలు, కాటుక అలదిన శూలం లాంటి చూపులు; 
ఆమె నా వ్రియురాలు! 


కాణిన్‌ కువలై కవిళ్‌న్దు నిలన్‌ నోక్కుం 

మాణిళై కణ్‌ ఒవ్వేం ఎను. 1114 
నా ప్రియురాలిని కలువ పుష్పాలు చూశాయంటే “ఈమె అందమైన కళ్లకు మనం 
సమానంగా లేకున్నామే!” అని తలవంచి నేలను చూస్తాయి. 


అనిచ్చ ప్పూక్కాల్‌ కళైయాళ్‌ పెయ్‌దాళ్‌; నుసువ్చిట్కు 

నల్లవడా అ వటై. 1115 
ఆమె శిరీష పుష్పాలను కాడలుతీయకుండా తలలో అలంకరించుకొంది. దాని 
కారణంగా ఆమె నడుము బరువును ఓర్వలేక పడిపోయింది. అందువలన 


విజయోత్సాహంతో మంచి వాయిద్యాలు మోగడం లేదు. 
229 


తిరుక్కుజళ్‌ కామం 


మదియుం మడద్ది ముగనుం అటియా 

పదియిన్‌ కలంగియ మీన్‌. 1116 
యువతి ముఖానికి, చంద్రునికి వ్యత్యాసం తెలియక ఆకాశంలోని నక్షత్రాలు 
భ్రాంతితో తపిస్తున్నాయి. 


అటువాయ్‌ నిటైన్ల అవిర్‌ మదిక్కు ప్పోల 

మటువుణ్ణో మాదర్‌ ముగత్తు. 1117 
క్షీణిస్తూ, వృద్ధి చెందుతూ కాంతులు వెదజల్లే వంద్రునిలోని చిన్న కళంకం కూడ 
ఈమె ముఖంలో కనిపించడం లేదే! 


మాదర్‌ ముగం పోల్‌ ఒళివిడ వల్లెయేల్‌ 

కాదలై వాళి మది. 1118 
ఓ పూర్ణచంద్ర బింబమా! నువ్వు నా ప్రమానురాగాలకు పాత్రం కాదలచుకుంటే, 
నా ప్రియురాలి ముఖంలాగ కాంతులు వెదజల్లుతూ చిరకాలం వర్ణిల్లు. 


మలర్‌ అన్న కణ్ఞాళ్‌ ముగమ ఒత్తి యాయిన్‌ 

పలర్‌ కాణ తోన్టల్‌ మది. 1119 
ఓ చంద్రుడా! పుష్పాలతో పోటీపడే కళ్లను కలిగిన ప్రియురాలి ముఖానికి నువ్వు 
సాటిగా ఉండాలనుకుంటే (ఆ పోటీలో నువ్వు ఓడిపోకుండా ఉండాలంటే) 
అందరూ చేసె విధంగా నువ్వు కనిపించకుండా ఉండడమే మంచిది. 


అనిచ్చముం అన్నత్తిన్‌ తూవియు మాదర్‌ 

అడిక్కు నెరుంజి ప్పళం. 1120 
శిరిష పుష్పమైనా, హంసతూలిక అయినా రెండూ తుమ్మ ముల్లుగుచ్చుకొన్నట్లు 
బాధనుకలిగిస్తాయి. ఎందుకంటే నా ప్రియురాలి పాదాలు అంత మృదువైనవి. 


230 


తిరుక్కుజళ్‌ కామం 


113. కాదల్‌ సిజిప్పురైత్తల్‌ 
ప్రణయారాధన 


పాలొడు తేన్‌ కలన్హ ట్రే వణి మొళి 

వాల్‌ ఎయిటు ఊఠటియ నీర్‌. 1121 
మధురాతి మధురంగా మాట్లాడుతున్న ఈమె ముత్యాల పళ్ల మధ్య ఊరుతున్న 
ఎంగిలినీరు పాలు తేనె కలిసినట్లుగా ఎంతో మధురంగా ఉంది. 


ఉడంబొడు ఉయిరిడై ఎన్నమటు అన్న 
మడస్టైయొడు ఎమ్మిడై నటు. 1122 
ప్రాణము, శరీరము రెండు వేర్వేరుగా ఉండవు. అటువంటిదే మా అనుబంధం. 


కరుమణియిల్‌ పావాయ్‌ నీ పోదాయ్‌; యాం వీళుం 

తిరునుదజ్కు ఇల్లై ఇడం. 1123 
నేను ప్రేమిస్తున్న అందమైన యువతికి నా కళ్లల్లో చోటు ఇవ్వడం కోసం నాకంటిలోని 
కనుపాపా! ఆమెకు చోటిచ్చి నువ్వు వెళ్లిపో! 


వాళ్‌దల్‌ ఉయిర్‌ క్కు అన్నళ్‌ ఆయిఖై సాదల్‌ 

అదట్‌కు అన్నళ్‌ నీంగుమ్‌ ఇడత్తు. | 1124 
అపూర్వములైన గుణగణాలను ఆభరణాలుగా కలిగిన నా ప్రియురాలు నాతో 
కలసినపుడు, ప్రాణాలు శరీరంలో కలిసినట్లుగానూ, ఆమె నన్ను వదలి 
వెళ్తున్నప్పుడు నా ప్రాణాలు తొలగి పోతున్నట్లుగానూ నాకు తోస్తున్నది. 


ఉళ్లువన్‌ మన్‌యాన్‌ మజప్పిన్‌ మజవ్పతియేన్‌ 

ఒళ్లమర్‌ క్కణ్ఞాళ్‌ గుణం. 1125 
కాంతులీనే చూపులుగల ప్రేయసి గుణగణాలను నేను గుర్తుకు తెచ్చుకోవడం 
లేదు. ఎందుకంటే వాటిని మరిచిపోతేకదా! గుర్తుకు తెచ్చుకోవడానికి. 


231 


తిరుక్కుజళ్‌ కామం 


కణ్‌ ఉళ్లిన్‌ పోగార్‌; ఇమైప్పిన్‌ వరువరార్‌; 

నుణ్ణియర్‌ ఎం కాదలవర్‌. 1126 
నా ప్రియుడు నా కళ్లను వదలి ఎక్కడికీ వెళ్లడు. కనురెప్పలను మూసుకొన్నప్పటికీ 
బాధపడడు. కారణం వారు అంతటి మంచి హృదయం కలిగినవారు. 


కణ్‌ ఉళ్లార్‌ కాదలవరాగ క్కణుం 

ఎళుదేం కరప్పాక్కు అటిన్టు. 1127 
నా ప్రియుడు నా కళ్లల్లోనే ఉన్నాడు. అందువల్ల కాటుక అలదితే ఎక్కడ మాయమై 
పోతాడోనని భయపడి కాటుక అలదకుండా ఉన్నాను. 


నెంజత్తార్‌ కాదలవరాగ వెయ్‌దు ఉలణ్ణల్‌ 

అంజుదుం వేపాక్కు అథీన్దు. 1128 
వేడి వేడి ఆహార పదార్దాలను తిన్నట్లయితే హృదయంలో ఉన్న ప్రియునికి వేడి 
తగులుతుందేమోనని భయపడేంతగా మనలో మనపై ఉన్నవారే ప్రేమికులు. 


ఇమైప్పిన్‌ కరప్పాక్కు అటివల్‌; అనైత్తిజ్కే 

ఏదిలర్‌ ఎన్నుం ఇవ్వూర్‌. 1129 
కంట్లో ఉన్న ప్రియుడు మాయమైపోతాడని భయపడి రెప్పలు ఆర్బకండా ఉన్నాను. 
ఇంతలో ఊరి ప్రజలు నిదపోనివ్వకుండా నన్ను బాధపెడుతున్న కఠిన 
హృదయుడని నా ప్రియుని దూషిస్తున్నారు. 

ఉవన్దు ఉటైవర్‌ ఉళ్లత్తుళ్‌ ఎన్టుం; ఇగందు ఉటైవర్‌ 

ఏదిలర్‌ ఎన్నుం ఇవ్వూర్‌. 1130 
ప్రీయుడు ఎల్లప్పుడూ నా ప్రాణంలో ప్రాణమై జీవిస్తున్నాడు. అది అర్థంచేసుకోలేని 
ఊరి ప్రజలు మేము ఒకరి నొకరు ఎడబాసి జీవిస్తున్నామని నిందించడం తప్పు. 


232 


తిరుక్కుజళ్‌ కామం 


114. నాణు త్తుజవురైత్తల్‌ 
సిగ్గు వదలుట 


కామం ఉళన్దు వరున్ది నార్కు ఏమం 

మడల్‌ అల్లదు ఇల్టె వలి. 1131 
ప్రేమకారణంగా బాధపడుతున్న యువకుని కాపాడ్డానికి మడల్‌ ఎక్కడంతప్ప 
బలమైన తోడు వేరేది లేదు. (ప్రియుడు తాను ప్రేమించిన ప్రియురాలిని పొందడం 
కోసం తాటి మట్టలతో చేసిన గుర్రం మీద ఎక్కి తన ప్రేమ ఊళ్లో అందరికీ తెలిసేలాగ 
ఊరంతా చుట్టి రావడాన్ని మడల్‌ ఎక్కడం అంటారు) 


నోనా ఉడంబుం ఉయిరుం మడల్‌ ఏటుం 

నాణినై నీక్కి నిజుత్తి. 1132 
నా ప్రాణాలూ,శరీరమూ రెండూ ప్రియురాలు ఎడబాటును భరించలేక 
అల్లాడిపోతున్నందువల్ల నేను నా సిగ్గు బిడియాలను వదలుకొని మడల్‌ ఎక్కాలని 
సాహసించాను. 

నాణొడు నల్మాణ్మె వణ్జు ఉడై యేన్‌ ఇను ఉడైయేన్‌ 

కాము[టార్‌ ఏజుం మడల్‌. 1133 
మంచి మగటిమి, సిగ్గు బిడియాలు నాలో ఉండేవి. కాని నేడు వాటిని వదలిపెట్టి 
ప్రియురాలి కోసం మడల్‌ ఎక్కడానికి సాహసించాను. 


కామ క్కడుం వునల్‌ ఉయ్‌క్కుమే నాణొడు 

నల్గాణ్మై ఎన్నుం వుఖై. 1134 
ప్రేమ అనే పెద్ద వెల్లువ నాలో ఉన్న సిగ్గు బిడియాలు, మగటిమి అని చెప్పబడే 
పడవలను కొట్టుకొని పోయేలా చేయగల బలం కలిగింది. 

తొడలై క్కుటున్సాడి తన్హాళ్‌ మడలొడు 

మాలై ఉళక్కుం తుయర్‌. 1135 
మెఖలను, సన్నని గాజులను ధరించిన ఈ యువతి సాయం సంధ్యావేదన అయిన 


(ఏమను, మడలెక్కడం అనే పనిని నాకు అప్పగించింది. 
233 


తిరుక్కుజళ్‌ కామం 


మడల్‌ ఊర్హల్‌ యామత్తుం ఉళ్లువేన్‌; మన 

వడల్‌ ఒల్లా పేదైక్కు ఎన్‌ కణ్‌. 1136 
ప్రియురాలి కోసం నాకళ్లు నిద్రపోకుండా తపిస్తున్నాయి. అందువల్ల మడల్‌ ఎక్కడం 
గురించి అర్థరాత్రి సమయంలోనూ స్థిరంగా ఆలోచిస్తున్నాను. 


కడల్‌ అన్న కామం ఉళన్దుం మడల్‌ ఏటా 

ప్పెణ్ణిన్‌ పెరున్దక్కదు ఇల్‌. 1137 
అలలతో ఎగసి పడుతున్న సముద్రంలాగ (పీమవ్యాధి బాధపెడుతున్నప్పటికీ 
ఓర్పువహించి మడల్‌ ఎక్కకుండా ఉన్న ఈ యువతి బొన్నత్యానికి సాటిలేదు. 


నిజైయరియర్‌ మన్‌ అళియర్‌ ఎన్నాదు కామం 

మటై యిబిన్టు మన్గు వడుం. 1138 
పాపం, ఇతనికి మనసులో ఉన్నది దాచుకోవడం తెలియదు; దయనీయంగా 
కనివిస్తున్నాడు, అని చూడక ఊళ్లో వాళ్లందరికీ తెలిసేలాగ బహిర్గతమైంది ఇతని ప్రేమ. 


అటిగిలార్‌ ఎల్లారుం ఎన్టే ఎన్‌ కామం 

మటుగిన్‌ మటుగుం మరులు. 1139 
“నాకు తప్ప వేరెవరికీ ఈ విషయం తెలియదు” అని అనుకొని నా ప్రేమ పరవశంతో 
వీధులన్నీ తిరుగుతున్నది కాబోలు! 


యాం కణ్ణిన్‌ కాణ నగుబ అటివు ఇల్లార్‌ 

యాం వట్ట తాం వడా వాటు. 1140 
ప్రేమ రోగంతో వాడిపోతున్న ప్రేయసీ ప్రియులు పడుతున్న బాధలను, అనుభవించి 
తెలుసుకోలేని వాళ్లు మాత్రమే ఆ ప్రేమ రోగంతో బాధపడేవాళ్లను చూసి నవ్వుతారు. 


234 


తిరుక్కుజళ్‌ కామం 


115. అలర్‌ అణీవుటుత్తల్‌ 
వదంతులు 


అలర్‌ ఎళ ఆరుయిర్‌ నిజ్కుం; అదనై 

వృలర్‌ అజియార్‌ బాగ్గియత్తాల్‌. 1141 
మా ప్రేమను గురించి ఊళ్లో వాళ్లందరూ నిందిస్తూ మాట్లాడుతున్నారు. అదే 
మమ్మల్ని ఒకటిగా చేర్చగలుగుతుందనే నమ్మకంతో ప్రాణాలు పోకుండా నిలిచి 
ఉన్నాయి. ఈ విషయం ఊళ్లో వాళ్లు తెలుసుకోలేక పోతున్నారు. 


మలర్‌ అన్న కణ్ఞాళ్‌ అరుమై అజియాదు 

అలర్‌ ఎమక్కు ఈన్దదు ఇవ్వూర్‌. 1142 
ఈ వనజలోచన బెన్నత్యం తెలుసుకోకుండా మా ఇరువురి మధ్య ప్రేమ ఉందనే 
వదంతి వ్యాపింపజేశారు. ఇది మాకు పరోక్షంగా ఎంతో సహాయం చేసింది. 


ఊటా అదో ఊరటథిన్ష కౌవై? అదనై 

ప్పెజా అదు పెటన్న నీరు. 1143 
మా (పీమను గురించి ఊళ్లో గుసగుసలు, వదంతులు వ్యావించూ? ఆ వదంతులు 
ఇంకా నాకు లభించని, నా వ్రియురాలి ప్రమ లభించినంత ఆనందం కలిగిస్తుంది కదా! 


కవ్వెయాల్‌ కవ్విదు కామం; అదు ఇన్టేల్‌ 

తవ్వెన్నుం తన్నై ఇళను. 1144 
ఊరి ప్రజల గుసగుసల కారణంగా మా (ఏమ వృద్ధి చెందుతూ ఉంది. లేకపోతే 
నా ప్రమ వాడిపోయి ఉండేది. 


కళిత్తాలుం కళ్లుణ్ణల్‌ వేట్టటాల్‌ కామం 
వెళిప్పడుం దోటుం ఇనిదు. 1145 
అందరికీ తెలిసేకొద్దీ ప్రమ మధురంగా ఉంటుంది. అది కల్లు తాగినవాళ్లు మత్తెక్కిన 


కొద్దీ ఆకల్లునే అభిలషించినట్లు. 
235 


తిరుక్కుజళ్‌ కామం 


కణ్ణదు మన్నుం ఒరునాళ్‌; అలర్‌ మన్నుం 

తింగళై ప్పాంబు క్కొణ(టు. 1146 
ప్రేయసీ ప్రియులు కలుసుకొన్నది ఒక్కరోజు మాత్రమే. అయినప్పటికీ చంద్రుని 
పాము మింగడమనే కల్పనా కథగా చెప్పబడే “గ్రహణంి అనే సంఘటనలాగ ఆ 
సమాగమం ఊరంతా వ్యాపించింది. 


ఊరవర్‌ కౌవై ఎరువాగ అన్నె సాల్‌ 

నీరాగ నీళుం ఇన్నోయ్‌. క్ట 1147 
యువతులమధ్య పరస్పరం ప్రీతిగా చిగురించిన ప్రేమ; ఊరిప్రజలు చెప్పుకునే 
వదంతులను ఎరువుగానూ, తల్లి కఠినోక్తులను నీళ్లుగానూ స్వీకరించి పెరుగుతుంది 
గాని వాడిపోదు. 


నెయ్యాల్‌ ఎరినుదుప్పేం ఎన్ట[టాల్‌ కౌవైయాల్‌ 

కామం నుదుప్పేం ఎనల్‌. 1148 
ఊరి ప్రజల వదంతులకు భయపడి ప్రమ నశించిపోతుందని చెప్పడం, మండుతున్న 
అగ్నిలో నెయ్యిపోసి ఆర్పడానికి ప్రయత్నించినట్లు అవుతుంది. 


అలర్‌ నాణ ఒల్వదో అంజలోంబు ఎనార్‌ 

వలర్‌ నాణ నీత్తక్కడై. 1149 

“నిన్ను వదలిపెట్టి ఎక్కడికీ వెళ్లను, భయపడవద్దు? అని గట్టిగా చెప్పివెళ్లిన నా 
౧ © ల ౧౧ 

ప్రియుడు అందరూచూసి సిగ్గుపడేవిధంగా నన్ను వదలిపెట్టి వెళ్లిపోయాడు. 

అలాంటప్పుడు నేనుమాత్రం ఊళ్లో వాళ్ల వదంతులకు ఎందుకు సిగ్గుపడాలి? 


తాం వేణ్ణిన్‌ నల్లువర్‌ కాదలర్‌; యాం వేణుం 

కౌవై ఎడుక్కుం ఇవ్వూర్‌. 1150 
మేము కోరుకున్న విధంగానే ఊరి ప్రజలు నన్నూ అతన్నీ నిందిస్తూ ఉన్నారు. ఇక 
ప్రియుడు ఇష్టపడితే దానిని అంగీకరిస్తారు. 


236 


తిరుక్కుజళ్‌ కామం 


116. విరివు ఆ(ట్రామై 
వియోగ బాధ 


సెల్లామై ఉణ్ణేల్‌ ఎనక్కు ఉరై; మటు నిన్‌ 

వల్‌ వరవు వాళ్వార్కు ఉరై. 1151 
“వదలిపెట్టి వెళ్లను? అని అనుకుంటే ఆ సంతోషకరమైన వార్తను నా దగ్గర చెప్పు. 
నువ్వు వెళ్లి తీరాలనుకుంటే నువ్వు తిరిగి వచ్చేటప్పుడు ఎవరు ప్రాణాలతో ఉంటారో 
వాళ్ల దగ్గర వీడ్కోలు తీసుకో. 

ఇన్‌ కణ్‌ ఉడ్జెత్తవర్‌ పార్వల్‌; పిరివు అంజుం 

వఫున్‌ కణ్‌ ఉడ్జైత్తాల్‌ పుణర్వు. 1152 
పూర్వం వారిని కళ్లారా చూస్తేనే ఆనందంగా ఉండేది. కాని ఇప్పుడు శరీరాన్ని 
ఆలింగనం చేసుకొని తన్మయత్వంలో ఉన్నప్పటికీ “వియోగం? అనే భయం 
కారణంగా దుఃఖమే కలుగుతూ ఉంది. 


అరిదరో తేటం అటీవు ఉడైయార్‌ కణ్డుం 

పిరివు ఓర్‌ ఇడత్తుత్మై యాన్‌. 1153 
ప్రియునికి వియోగ బాధ బాగా తెలుసు. అందువల్ల నన్ను వదలి వెళ్లవలసి వస్తే 
“వదలిపెట్టి వెళ్లను అని దృఢంగా వారు చెప్పిన దానిని నమ్మడానికి వీలుకాదు. 


అళిత్తు అంజల్‌ ఎన్జు అవర్‌ నీప్పిన్‌ తెళిత్తసాల్‌ 

తేతియార్కు ఉణ్ణో తవటు! 1154 
“నిన్ను వదలిపెట్టి వెళ్లను, భయపడవద్దు? అని చెప్పిన నా ప్రియుడు నన్ను వదలిపెట్టి 
వెళ్లినట్లయితే, అతను చెప్పినది నమ్మడంలో ఏమి దోషముంది? 

ఓంబిన్‌ అమ్రెతార్‌ పిరివు ఓంబల్‌; మ[(ట్రవర్‌ 

నీంగిన్‌ అరిదాల్‌ పుణర్వు. 1155 
ైమికులు విడిపోయినట్లయితే తిరిగి కలుసుకోవడం అంత తేలికకాదు. 


అందువలన వారు ఎడబాసి వెళ్ళకుండ మొదటే జాగ్రత్త పడాలి. 
237 


తిరుక్కుజళ్‌ కామం 


పిరివు ఉరైక్కుం వన్‌ కణ్ణర్‌ ఆయిన్‌ అరిదు అవర్‌ 

నల్గువర్‌ ఎన్నుం నశై. 1156 
(వెళ్లివస్తాను" అని చెప్పి ఎడబాసి వెళ్లగలిగిన రాతి మనస్కుడు తిరిగివచ్చి ప్రేమ 
చూపిస్తాడు అని ఆకాంక్షించడం వ్యర్థం. 


తుటైవన్‌ తుజన్షమై తూ[టా కొల్‌ మున్‌కై 

ఇటై ఇటవా నిన్దవలై. 1157 
“నన్ను వదలిపెట్ట ప్రియుడు వెళిపోయాడు” అనే వార్తను నా ముంజేతులకు తొడిగి 
ఉన్న గాజు జారి పడిపోయి ఊళ్లో వాళ్లందరికీ దండోరా వేసి తెలియజేసిందికదా? 


ఇన్నాదు ఇన్న ఇల్‌ ఊర్‌ వాళ్‌దల్‌; అదనినుం 

ఇన్నాదు ఇనియార్‌ ప్పిరివు. 1158 
మనల్ని అర్ధం చేసుకొని ప్రమమాపించేవారు లేని ఊళ్లో జీవించడం కష్టం. దానికంటె 
బాధాకరమైంది హృదయాన్ని దాచుకున్న ప్రియుని ఎడబాసి జీవించడం. 


తొడిన్‌ చుడిన్‌ అల్లదు కామనోయ్‌ పోల 

విడిన్‌ చుడల్‌ ఆటుమో తీ. 1159 
ఒకరినొకరు చూసుకోకుండా, తాకకుండా ఎడబాసి ఉన్నప్పుడు ప్రేమరోగం 
శరీరాన్ని, హృదయాన్ని కాలుస్తుంది. కాని ఈ పరిస్థితి నిప్పులో లేదు. నిప్పు 
తాకితేనే కాలుస్తుంది. 

అరిదు ఆట్రి అల్లల్‌ నోయ్‌ నీక్కి ప్పిరివు ఆట్రి 

ప్పిన్‌ ఇరున్దు వాళ్‌ వార్‌ వలర్‌. 1160 
ప్రియుడు దూరదేశాలకు వెళ్లడానికి తమ అంగీకారాన్ని తెలియజేసి దానివల్ల ఏర్పడే 
వేదనను సహించి ప్రాణాలతో ఉన్నవాళ్లు చాలామంది ఉండవచ్చు. కాని నేను? 


238 


తిరుక్కుజళ్‌ కామం 


117. పడర్‌ మెలిందిరంగల్‌ 
లం వదన 


మట్టైప్పేన్‌ మన్‌ యాన్‌ ఇఃద్దా నోయై ఇటైప్పవర్కు 
ఊ॥ట్రునీర్‌ పోల మిగుం. 1161 
నీళ్లు పైకి తోడుతున్నకొద్దీ పెరిగే ఊటనీరులాగ, ఇతరులకు తెలియకుండా 


దాచినకొద్ది పమబాధ కూడ వృద్ధిచెందుతూ ఉంటుంది. 


కరత్తలుం ఆట్రేన్‌ ఇన్నోయై నోయ్‌ సెయ్‌దార్కు 

ఉరైత్తలుం నాణుత్తరుం. 1162 
(పమబాధను నావల్ల మరిచిపోవడానికి వీలుకావడం లేదు. దీనికి కారణమైన నా 
ప్రేయసి దగ్గర కూడ సిగ్గుచే ఈ విషయం చెప్పలేకపోతున్నాను. 

కామముం నాణుం ఉయిర్‌ కావా తూంగుం ఎన్‌ 

నోనా ఉడంబిన్‌ అగత్తు. 1163 
వియోగబాధను సహించలేక తపిస్తున్న ప్రాణాలతో కూడిన నా శరీరానికి ఒకవైపు 
(ఏమవ్యాధి, మరొకవైపు దానిని వ్యక్తం చేయలేని సిగ్గు బిడియాలు కావడి 
కుండలులాగ వేలాడుతున్నాయి. 


కామక్కడల్‌ మన్నుం ఉతణ్ణే; అదునీనుం 

ఏమ వ్వ్పుణై మన్నుం ఇల్‌. 1164 
అలలతో ఎగసిపడే సముద్రంలాగ ప్రేమ నన్ను చుట్టుముట్టి బాధిస్తున్నది. కాని 
దానిని దాటుకొని పోవడానికి సురక్షితమైన పడవ నా దగ్గర లేదు. 


తుప్పిన్‌ ఎవన్‌ ఆవర్‌ మన్‌కొల్‌ తుయర్‌ వరవు 
నట్పినుళ్‌ ఆటుబవర్‌. 1165 
ప్రేమానురాగాలతో ఉన్న సమయంలోనే వియోగ బాధను కలిగించిన ప్రియుడు, 


ఇక విరోధం ఏర్పడితే ఎలాంటివాడుగా ఉంటాడో? 
239 


తిరుక్కుజళ్‌ కామం 


ఇన్ఫం కడల్‌ మటు క్కామం అఃద్దు అడుం గాల్‌ 

తున్పం అదనిన్‌ పెరిదు. 1166 
ప్రేమలో ఉన్న ఆనందం సముద్రం లాంటిది. కాని ప్రియుని ఎడబాటు వలన 
కలిగిన వేదన సముద్రం కన్న పెద్దది. 


కామ క్కడుం పునల్‌ నీన్ది క్కరై కాణేన్‌ 

యామత్తుం యానే ఉళేన్‌ 1167 
అర్థరాత్రి అయినా నేను ఎ తోడూ లేకుండా ఒంటరిగా ఉన్నాను. అందువలన 
ప్రేమ అనే ఆనంద ప్రవాహంలో చిక్కుకొని గట్టుచేరలేక తపిస్తున్నాను. 


మన్నుయిర్‌ ఎల్లాం తుయిట్రి అళిత్తు ఇరా 

ఎన్‌ అల్లదు ఇల్లె తుణై. 1168 
ఓ యామినీ! నువ్వు ఈలోకంలో ఉన్న జీవరాశులన్నింటినీ నిద్రపుచ్చి పాపం 
ఇప్పుడు నేను తప్ప వేరే తోడులేకుండా ఒంటరిగా ఉన్నావు. 


కొడియార్‌ కొడుమైయిన్‌ తాం కొడియ ఇన్నాళ్‌ 

నెడియ కళియుం ఇరా. 1169 
రాత్రులు రోజు రోజుకూ ద్లిరములై పోతున్నాయి. ఇది ఎంతో భయంకరంగా 
ఉంది. ఇది ప్రేయసీ ప్రియుల వియోగ బాధకన్నా తీవ్రమైంది. 


ఉళ్లం పోను ఉళ్‌ వళి చ్చెల్‌గిట్‌ పిన్‌ వెళ్లనీర్‌ 

నీన్దల మన్నో ఎన్‌ కణ్‌. 1170 
ప్రియుడు ఉన్న ప్రదేశానికి నా మనసు వెళ్లడానికి సాధ్యమైతే నా నల్లని చూపులు 
వారిని చూడ్డానికి కన్నీటి ప్రవాహంలో ఈదవలసిన అవసరం వచ్చి ఉండదు. 


240 


తిరుక్కుటిళ్‌ కామం 


118. కణ్‌ విదుప్పళిదల్‌ 
దర్శనజనిత దుఃఖం 


కణ్‌ తాం కలుళ్‌వదు ఎవన్‌ కోలో తణ్ణానోయ్‌ 
తాం కాట్టయాం కణ్ణదు? 1171 
ఈ (పఏమవ్యాధి నాకు సోకడం ఈ కళ్లు చేసిన నేరం కారణంగానే కదా? ఇప్పుడు 
అవేకళ్లు ప్రియుని చూసి ఏడవడం ఎందుకు? 


తెరిన్దు ఉణరా నోక్కియ ఉణ్‌ కణ్‌ పరిన్దు ఉణరా 

స్పెదల్‌ ఉళప్పదు ఎవన్‌? 1172 
తరువాతి పరిణామాలను గురించి ఆలోచించకుండా పరవశంతో చూసిన కళ్లు 
ఈనాడు నా ప్రియుని ఎడబాయడం వల్ల వేదన అనుభవిస్తున్నది. మన వల్లనే 
అని తెలియకుండా తపించడం ఎందుకు? 


కదుమెన త్తాం నోక్కి త్తామీ కలుళుం 

ఇదు నగ త్తక్కదు ఉడ్జెత్తు. 1173 
తాముగా తుళ్లుతూ వెళ్లి వారిని చూసి ఆనందించిన కళ్లు ఈనాడు తమకు తామే 
ఏడుస్తున్నాయి. ఇది నవ్వు కోవలసిన విషయం. 


పెయల్‌ ఆటా నీర్‌ ఉలన ఉణ్‌ కణ్‌ ఉయల్‌ ఆట 

ఉయ్‌వు ఇల్‌ నోయ్‌ ఎన్‌కణ్‌ నిబుత్తు. 1174 
తప్పించుకొని జీవించలేని ప్రేమ రోగాన్ని నాకు ఇవ్వడానికి కారణమైన నా కళ్లు, 
ఈనాడు తామూ ఏడవలేక వట్టిపోయాయి. 


పడల్‌ ఆ(ట్రా పైదల్‌ ఉళక్కుం కడల్‌ ఆటా 
క్కామనోయ్‌ సెయ్‌ద ఎన్‌ కణ్‌. 1175 
సముద్రం కంటె పెద్దదైన (పేమ వ్యాధి కలగడానికి కారణంగా ఉన్న నా కళ్లు ప్రస్తుతం 


నిద్రపోలేక వేదనతో అలమటిస్తున్నాయి. 
241 


తిరుక్కుటిళ్‌ కామం 


ఓ ఇనిదే ఎమక్కు ఇన్నోయ్‌ సెయ్‌ద కణ్‌ 

తా అం ఇదబ్పట్టదు. 1176 
నా ప్రమ వ్యాధికి కారణమైన కళ్లు నాలాగనే వాడిపోయి దుఃఖిస్తున్నాయి. ఇది 
నాకు ఆనందమే. 


ఉళన్దు ఉళన్దు ఉళ్‌నీర్‌ అటుగ విశైన్లు ఇ 
వేణ్ణి యవర్‌ క్కణ్ణ కల్‌. 1177 
ఆనాడు ఈ నయనాలు ఎన్నో ఆశలతో కోరి కోరి నా వ్రియుని చూశాయి. ఈనాడు 
నన్ను వదలిపెట్టి వెళ్లిన నా ప్రియుని తలుచుకుంటూ కన్నీరు కూడ ఇంకిపోగా 
బాధపడుతున్నాయి. 


ఏణాదు పెట్టార్‌ ఉళర్‌ మన్నే మటు అవర్‌ 

క్కాణాదు అమైవిల కణ్‌. 1178 
నన్ను ఆదరించాలనే ఆలోచన లేక నన్ను ప్రేమించినవారు ఒకరు ఉన్నారు. వారిని 
చూడకుంటే నా కళ్లకు ప్రశాంతతలేదు. 


వారాక్కాల్‌ తుంజా; వరిన్‌ తుంజా; ఆయిధడై 

అరజర్‌ ఉ(టన కణ్‌. 1179 
ప్రియుడు ఇంకా వచ్చి చేరుకోలేదనే కారణంగా నిద్రపోవడంలేదు. వచ్చిన తరువాత 
కూడ నిద్రపోవడం లేదు. ఇలాంటి ఒక కష్టాన్ని అనుభవించడం (ఏమికుల వల్లనే 
సాధ్యమవుతుంది. 


మటై పెజిల్‌ ఊరార్కు అరిదు అనాల్‌ ఎంపోల్‌ 

అథైపటై కణ్ఞారగత్తు. 1180 
ప్రేమికుల వేదనను దండోరా వేసి చూపించడానికి నాకళ్లే ఉన్నప్పుడు మేము 
దాచిపెట్టినది తెలుసుకోవడం ఊళ్లో వాళ్లకు అంత కష్టం కాదు. 


242 


తిరుక్కుటిళ్‌ కామం 


119. పసప్పుటు పరువల్‌ 
విరహంతో పాలిపోవడం 


నయన్ల వర్కు నల్లామై నేర్‌ నేన్‌ వశన్లఎన్‌ 

© ౧ © రు 
పణ్చియార్కు ఉరైక్కో వీటి? 1181 
నన్ను ఎడబాసి వెళ్లడానికి నా ప్రియునికి నేను నా సమ్మతిని తెలియజేశాను. కాని 
ఇప్పుడు వియోగబాధ కారణంగా నా శరీరంలో పాండుర వర్ణం వ్యాపించింది. 
దీని గురించి నేను ఎవరి దగ్గరికి వెళ్లి చెప్పుకోను? 


అవర్‌ తన్లార్‌ ఎన్నుం తగైెయాల్‌ ఇవర్‌ తన్దు ఎన్‌ 

మేనిమేల్‌ ఊరుం పశప్పు. 1182 
ఎడబాటు కారణంగా ప్రియునిచే ఏర్పడిందనే గర్వంతో పాండుర వర్గం నా శరీరంలో 
అడ్డూ ఆపూ లేక వ్యాపిస్తున్నది. 

సాయలుం నాణుం అవర్‌ కొణ్జార్‌ కైమ్మాజా 

నోయుం వశలైయుం తను. 1183 
నా ప్రియుడు నాకు పాండుర వర్గాన్ని ఇచ్చి బదులుగా నా అందాన్నీ, సిగ్గునూ 
తీసుకొని వెళ్లిపోయాడు. 


ఉళ్లువన్‌ మన్‌ యాన్‌; ఉరైప్పదు అవర్‌ తిజమాల్‌ 

కళ్లం ఏటివో పశవ్పు. 1184 
నేను తలుచుకుంటున్నది, మాట్లాడేది వారి నిజాయితీని వారి గుణగణాలను. 
అలా ఉన్నప్పుడు నాకు తెలియకనే వేరే దారిలో ఈ పాండుర వర్ణం ఎలా చొరబడింది? 


ఉవక్కాణ్‌ ఎం కాదలర్‌ సెల్వార్‌; ఇవక్కాణ్‌ ఎన్‌ 
మేని వశప్పు ఊర్వదు. 1185 
నా ప్రీయుడు నన్ను ఎడబాసి కొద్ది దూరం కూడ వెళ్లలేదు. అంతలోనే నా 


శరీరమంతటా పాండుర వర్గం వ్యాపించింది కదా! 
243 


తిరుక్కుటిళ్‌ కామం 


విళక్కు అటం పార్కుం ఇరుళే పోల్‌ కొణ్‌ కన్‌ 

ముయక్కు అటం పార్కుం వశవ్పు. 1186 
దీపం వెలుగు తగ్గగానే వ్యాపించే చీకటి వలె ప్రియుని కౌగిలి కొద్దిగా సడలగానే 
ప్రేయసి శరీరమంతటా పాండుర వర్ణం వ్యాపిస్తుంది. 


వుల్లిక్కిడన్దేన్‌ పుడ్జై పెయర్‌న్టేన్‌; అవ్వళవిల్‌ 

అల్లి క్కొళ్‌ వ(టటే వశప్పు! 1187 
నా ప్రియుని కాగలించుకొని పడుకున్నాను. తరువాత క్షణకాలం పక్కకు జరిగి 
పడుకున్నాను. అంతే ఒక్కసారిగా ఈ పాండుర వర్ణం నన్ను అలుముకున్నది. 


వశన్దాళ్‌ ఇవళ్‌ ఎన్సదు అల్లాల్‌ ఇవళై 

త్రుబిన్హార్‌ అవర్‌ ఎన్నార్‌ ఇల్‌! 1188 
ఈ శరీరం పాలిపోయిందని అందరూ అపనిందలు వేస్తున్నారు గాని, దీనికి 
కారణమైన నా ప్రియుడు నన్ను విడిచి వెళ్లాడని చెప్పేవాళ్లు ఎవరూలేరే! 


వశక్క మన్పట్టాంగు ఎన్‌ మేని నయప్పిత్తార్‌ 

నల్‌నిలైయర్‌ ఆవర్‌ ఎనిన్‌. 1189 
ఎడబాసి వెళ్లడానికి నన్ను అంగీకరించేలా చేసిన నా ప్రియుడు క్షేమంగా ఉంటాడు 
అంటే పాండుర వర్ణం నా శరీరంలో వ్యాపించనీ! 


వశప్పు ఎన ప్పేర్‌ పెజుదల్‌ నన్టే నయప్పిత్తార్‌ 

నల్లామై తూటార్‌ ఎనిన్‌. 1190 
ఎడబాసి వెళ్లడానికి నన్ను అంగీకరింపజేసిన నా ప్రియుడు ప్రేమ లేనివాడు అని 
ఎవరూ అతన్ని దూషించనట్లయితే పాండుర వర్ణం కలిగిన దానను అనే పేరు 
నాకు రావడం మంచిదేకదా! 


244 


తిరుక్కుటిళ్‌ కామం 


120. తనిప్పడర్‌ మిగుది 
విరహ తీవ్రత 


తాం వీళ్వార్‌ తం వీళ ప్పెటవర్‌ పెటారే 

కామత్తు క్కాళిల్‌ కని. 1191 
తాను (ప్రమించిన ప్రియుడు తనను ప్రెమించే భాగ్యం కలిగిన వాళ్లు, గింజలు 
లేని పండును పోలిన [పేమ జీవన ఫలాన్ని పొందిన వాళ్లవుతారు. 


వాళ్‌ వార్కు వానం వయన్హ[ట్రాల్‌ వీళ్‌ వార్కు 

వీళ్‌ వార్‌ అళిక్కుం అలి. 1192 
పేమికులు ఒకరినొకరు సముచిత సవుయంలో కలుసుకొని (పీవును 
పంచుకోవడం, జీవనానికి అవసరమైన సకాలంలో కురిసిన వర్గంతో సమానం. 


వీళునర్‌ వీళప్పడు వార్కు అమైయుమే 

వాళునం ఎన్నుం సెరుక్కు. 1193 
(ప్రేమికులు ఎడబాయకుండా పరస్పరం ప్రేమతో కలసి ఉన్నప్పుడే వాళ్లకు ప్రేమైక 
జీవనం సాగిస్తున్నామనే అతిశయం ఏర్పడుతుంది. 


వీళ ప్పడువార్‌ కెళీ ఇయిలర్‌ తాం వీళ్‌ వార్‌ 

వీళప్పడా అర్‌ ఎనిన్‌. 1194 
(పమించలేని దశ ఏర్పడితే ప్రియుడు స్నేహ భావం లేనివాడుగా పరిగణింప 
బడుతాడు. 


నాం కాదల్‌ కొణ్డార్‌ నమక్కు ఎవన్‌ సెయ్‌బవో 

తాం కాదల్‌ కొళ్ళాక్కడై? 1195 
నేను ఇష్టపడి (ఏమిస్తున్నట్లు వారుకూడా నన్ను ఇష్టపడాలి. అలా లేక 
పోయినట్లయితే వారివలన నాకు ఏం సుఖం లభించగలదు? 


245 


తిరుక్కుటిళ్‌ కామం 


ఒరు తలైయాన్‌ ఇన్నాదు కామం కాప్పోల 

ఇరుతలై యానుం ఇనిదు. 1196 
కావడి కర రెండువైపులా ఒకే కొలతను కలిగి ఉంటాయి. అదేవిధంగా పమ కూడ 
స్తీ పురుషులమధ్య సమానంగా వికసించాలి. ఒకవైపు మాత్రమే ఏర్పడే ప్రేమవల్ల 
ప్రయోజనం లేదు. దుఃఖమే కలుగుతుంది. 

వరువరలుం పైదలుం కాణాన్‌ కొల్‌ కామన్‌ 

ఒరువర్‌ కణ్‌ నిను ఒళుగువాన్‌? 1197 
మన్మథుడు ఒకవైపునే ఉండడంవల్ల ప్రేమవ్యాధితో నేను బాధపడుతుండడం, 
నా శరీరంలో పాండుర వర్ణం వ్యాపించడం చూడకుండా ఉన్నాడుకాబోలు. 


వీళ్‌ వారిన్‌ ఇన్‌సొాల్‌ పెటా అదు ఉలగత్తు 

వాళ్‌ వారిన్‌ వన్‌ కణార్‌ ఇల్‌. 1198 
ఎడబాసి వెళ్లిన ప్రియుని దగ్గరి నుండి ఒక్క మధురోక్తి కూడారాని పరిస్థితుల్లో 
ఈలోకంలో జీవనం సాగిస్తున్న యువతి కన్న రాతి మనస్కులు (దేనినైనా భరించేశక్తి 
కలిగినవారు) ఎవరూ ఉండరు. 


నశై ఇయార్‌ నల్కార్‌ ఎనినుం అవర్‌ మాట్టు 

ఇశైయుం ఇనియ సెవిక్కు. 1199 
ప్రేమించినవాడు నామీద ప్రేమ చూపించక నన్ను ఎడబాసి ఉన్నప్పటికీ ప్రియుని 
ప్రస్తుతిస్తున్న మాటలు నా చెవుల్లో తేనెను వర్ధిస్తున్నట్లు ఉన్నాయి. 

ఉటా అర్కు ఉబునోయ్‌ ఉరైప్పాయ్‌ కడలై 

చ్చెటా అళియ్‌; వాళియ నెంజు. 1200 
ఓ మనసా! నువ్వు వరిల్లు! నీమీద ప్రమాభిమానాలు లేనివారి దగ్గర నీ బాధలను 
చెప్పి ఓదార్పు పొందడం కన్న సముద్రానికి ఏతాము ఎత్తడం సులభమైన పని. 


246 


తిరుక్కుటిళ్‌ కామం 


121. నినైందు అవర్‌ పులంబల్‌ 
(పిమికుల విలాపం 


ఉళ్లినుం తీరా ప్పెరు మగిళ్‌ సెయ్‌దలాల్‌ 

కళ్లీనుం కామం ఇనిదు. 1201 
కల్లుతాగినప్పుడు మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది. కాని తలచినంత మాత్రంలోనే 
హృదయానికి కలిగించే ఆనందం మధురమైంది. 


ఎనైత్తు ఒన్ఫు ఇనిదే కాణ్‌ కామం తాం వీళ్‌ వార్‌ 

నినైప్ప వరువదు ఒన్టు ఇల్‌. 1202 
ప్రీయుడు నన్ను ప్రేమతో కౌగలించుకొన్నది తలుచుకుంటేచాలు. వియోగ సమయంలో 
కలిగే దుఃఖం కలగడం లేదు. కాబట్టి ఏవిధంగా చూసినా [ప్రేమ మధురమైందే. 


నినైప్పవర్‌ పోన్టు నినైయార్‌ కొల్‌ తుమ్మల్‌ 

సినైప్పదు పోను కెడుం. 1209 
తుమ్ము వస్తున్నట్లుగా ఉండి రాకుండా ఆగిపోయింది. అదేవిధంగా నా ప్రియుడు 
కూడ నన్ను తలుచుకోవాలని అనుకొని తలుచుకోకుండా ఆగిపోయాడా? 


యాముం ఉళంగొల్‌ అవర్‌ నెంజత్తు ఎన్నెంజత్తు 

ఓ ఉళరే అవర్‌. 1204 
నా పీయుడు నా హృదయంలో ఎడబాయకుండా ఉన్నట్లు, అతని హృదయాన్ని 
ఎడబాయకుండా నేను ఉన్నానా? 


తమ్‌ నెంజత్తు ఎమ్మె క్కడి కొణ్టార్‌ నాణార్‌ కొల్‌ 

ఎమ్‌ నెంజత్తు ఓవా వరల్‌. 1205 
ప్రియుడు తన హృదయంలో నాకు చోటు ఇవ్వకుండా తాను మాత్రం నా 
హృదయంలో సిగ్గులేకుండా ప్రవేశించాడు. 


247 


తిరుక్కుటిళ్‌ కామం 


మ(ట్రుయాన్‌ ఎన్‌ ఉళేన్‌ మన్నో అవరొడు యాన్‌ 

ఉటనాళ్‌ ఉళ్ల ఉలేన్‌, 1206 
పిీయునితో కలసి నేను ఆనందంగా గడపిన రోజులను తలచుకొని ప్రాణాలతో 
నిలిచి ఉన్నాను. మరి దేనిని తలచుకొని నేను ప్రాణాలతో ఉండగలను? 


మటిప్పిన్‌ ఎవన్‌ ఆవన్‌ మజ్కొల్‌? మజప్పు అతియేన్‌ 

ఉళ్లీనుం ఉళ్లం సుడుం. 1207 
మతిమరపు అనేదే లేకుండా తలచుకుంటూ ఉన్నప్పుడే వియోగ బాధ నన్ను 
కాల్చి వేస్తున్నదే! ఇక తలచుకోకుండా ఉంటే ఎమవుతుందోకదా! 


ఎనైత్తు నినైప్పినుం కాయార్‌ అనైత్తు అనో 

కాదలర్‌ సయ్యుం సిఅప్పు! 1208 
నేను ఎంత తలమకొన్నప్పటికీ నా ప్రియుడు కోపగించుకోడు. నా ప్రియుడు 
నాకు చేసే పెద్ద సహాయం అదేకదా? 


విళియుమ్‌ ఎన్‌ ఇన్నుయిర్‌ వేజల్లం ఎన్నార్‌ 

౧౧ 
అళియిన్మి ఆట నినైన్టు. 1209 
“మనం ఇరువురం ఒక్కటే, వెరు వేరు కాదు అని చెప్పిన నా ప్రియుడు 
దయాదాక్షిణ్యాలు లేక నన్ను వదలిపెట్టి వెళ్లిపోయాడు. దానిని తలచుకొని 
దుఃఖించడం వలన నా ప్రాణాలు కొద్దికొద్దిగా పోతున్నది. 


విడా అదు సెన్టారై క్కణ్ణి నాల్‌ కాణ 

ప్పుడా అది; వాళి మది 1210 
ఓ చంద్రుడా! నువ్వు చిరకాలం వర్ధిల్లాలి. నన్ను ఎడబాయకుండా ఉన్ననా 
ప్రియుడు ఎడబాసి వెళ్లాడు. నా ప్రియుని నేను కళ్లతో వెతికి కనిపెట్టడానికి నువ్వు 
మాయం కాకుండా నాకు తోడుగా ఉండాలి. 


248 


తిరుక్కుజిళ్‌ కామం 
122. కళవునిలై ఉరైత్తల్‌ 
స సన్నాలు 


కాదలర్‌ తూదొడు వన్హ కనవినుక్కు 

యాదు సెయ్వీన్‌ కొల్‌ విరున్దు? 1211 
ఈరోజునాకు కలలో ప్రియుడు పంపిన సందేశం వచ్చింది. బదులుగా ఆ కలకు 
నేను ఎమి విందు పెట్టి సత్కరించగలను? 


కయల్‌ ఉణ్‌ కణ్‌ యాన్‌ ఇరప్ప తూంజిన్‌ కలన్హార్కు 

ఉయల్‌ ఉణ్ణె శాటువేన్‌ మన్‌. 1212 
నా ప్రార్థనకు సమ్మతించి నా కాటుక కళ్లు నిద్రపోవాలి. అప్పుడు కలలో వచ్చిన 
నా వ్రియునికి నేను ఇంకా ప్రాణాలతో ఉన్నట్లు చెబుతాను. 


ననవినాల్‌ నల్లాదవరై క్కనవినాల్‌ 

కాణ్ణలిన్‌ ఉణ్జు ఎన్‌ ఉయిర్‌. 1213 
పీయుడు నా జ్ఞాపకాలలోకి వచ్చి నా మీద ప్రేమాభిమానాలను వరించడం లేదు. 
అయినప్పటికీ స్వప్నంలో అయినా నా ప్రియుని చూడగలుగుతున్నందువల్ల నా 
ప్రాణాలు పోకుండా ఇంకా నిలిచి ఉన్నాయి. 


కనవినాన్‌ ఉణ్ణాగుం కామం ననవినాన్‌ 

నల్లారై నాడిత్క్మరల్కు. 1214 
నా వ్రీయుడు నేరుగా వచ్చి నా మీద ప్రమ చూపడం లేదు. కాని కలి నా ప్రియుడు 
ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని వచ్చి చూపించి నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. 


ననవినాల్‌ కణ్ణదూ ఉం ఆంగె; కనవుమ్‌ తాన్‌ 
కణ్ణ పాళుదే ఇనిదు. 1215 
ప్రియుని ప్రత్యక్షంగా చూసినప్పుడు ఆనందం కలిగింది. ఇప్పుడు కలలో 


చూసినప్పుడుకూడ అదే ఆనందం కలుగుతోంది. 
249 


తిరుక్కుటిళ్‌ కామం 


ననవు ఎన ఒన్టిల్లై ఆయిన్‌ కనవినాల్‌ 

కాదలర్‌ నీంగలర్‌ మన్‌. 1216 
తటాలుమని మెలకువవచ్చి కలచెదరిపోకుండా ఉన్నట్లయితే ఆ కలలో నేను 
కలుసుకొన్న ప్రియుని ఎడబాయకుండా ఉండవచ్చుకదా! 


ననవినాల్‌ నల్లా క్కొడియార్‌ కనవినాల్‌ 

ఎన్‌ ఎమ్మె వీళివ్పదు. 1217 
నేరుగా వచ్చి ప్రమానురాగాలు చూపని కఠినహృదయుడు అయిన నా వ్రియుడు 
కలలో వచ్చి నా విరహవేదనను అధికం చేయడం ఎందుకు? 


తుంజుంగాల్‌ తోళ్‌ మేలర్‌ ఆగి విళిక్కుం గాల్‌ 
నెంజత్తర్‌ అవర్‌ విరైన్లు. 1218 
నిద్రపోతున్నప్పుడు కలలో వచ్చి, నా భుజాలమీద వాలి నాకు ఆనందాన్ని 
కలిగించినవాడు మేలుకొన్నప్పుడు ఎక్కడికీ వెళ్లిపోలేదు; నా హృదయం అంతటా 
ఆవరించి స్థిరంగా ఆవాసం ఏర్పరచుకున్నాడు. 


ననవినాల్‌ నల్లారై నోవర్‌ కనవినాల్‌ 

కాదలర్‌ క్కాణాదవర్‌. 1219 
కలలో ప్రియుని చూడలేనివాళ్లు మాత్రమే ప్రియుడు నేరుగా వచ్చి చూడలేదే 
అని బాధపడతారు. 


ననవినాల్‌ నం నీత్తార్‌ ఎన్ఫర్‌ కనవినాల్‌ 

కాణార్‌ కొల్‌ ఇవ్వూరవర్‌. 1220 
నా ప్రియుడు నన్ను ఎడబాసి ఉన్నాడని అతన్ని అందరూ నిందిస్తున్నారు. ఆవిధంగా 
ఎడబాసి వెళ్లిన తమ ప్రియులను ఊరివాళ్లు స్వప్నంలో చూడ్డంలేదా? 


250 


తిరుక్కుటిళ్‌ కామం 


123. పాళ్తుదుకండు ఇరంగల్‌ 
సంధ్యాసమయం 


మాలైయో అలై మణన్దార్‌ ఉయిర్‌ ఉణుం 

వేలై నీ వాళిపాళుదు. 1221 
నీవు సంధ్యా సమయంగా ఉండక ప్రియుని ఎడబాసి ప్రయసి ప్రాణాలను తాగే 
వెలాయుధంగా ఉన్నావు నువ్వు వర్టిల్లు! 


వున్‌కణ్జై వాళి మరుళ్‌ మాలై ఎంకేళ్‌ పోల్‌ 

వన్‌ కణ్ణదో నిన్‌ తుభై? 1222 
కాంతివిహీనమైన ఓ సంధ్యాకాలమా! నువ్వుకూడ మాలాగ బాధపడుతున్నావా? 
నా ప్రియునిలాగ, నీ ప్రియుడు కూడ దయా దాక్షిణ్యాలు లేనివాడా? 


వని అరుంబి పైదల్‌ కొళ్‌ మాలై తుని అరుంబి 

త్రున్ఫం వళర వరుం. 1223 
చెంత నా ప్రియుడు ఉన్నపుడు భయపడుతూ పాండుర వర్ణంతో వచ్చే సంధ్యా 
సమయం నేడు నా ప్రాణాలను తోడుతూ నాకు తీరని దుఃఖాన్ని కలిగిస్తోంది. 


కాదలర్‌ ఇల్‌ వళి మాలై కొలై క్కళత్తు 

ఏదిలర్‌ పోల వరుం. 1224 
ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు ఎడబాసి ఉన్నప్పుడు వచ్చే సంధ్యాసమయం, 
యుద్ధరంగంలో శత్రువులు విసరుతున్న ఖడ్గంలాగ వేగంగా వస్తూ ఉంది. 


కాలైక్కు చ్చెయ్‌ద నన్ఫు ఎన్‌ కొల్‌? ఎవన్‌ కొల్‌యాన్‌ 

మాలైక్కు చ్చెయ్‌ద పగై! 1225 
సంధ్యాసమయం సమీపించగానే (పేమికుల బాధ అధికమవుతూ ఉంటుంది. 
అందువల్ల ఎడబాసి ఉన్న ప్రమికులు “ప్రాతః కాలానికి మేముచేసిన ఉపకారం 
ఏమిటి? సంధ్యా సమయానికి మేము చేసిన అపకారం ఏమిటి?” అని చెప్పుకొని 


బాధ పడుతున్నారు. 
251 


తిరుక్కుటిళ్‌ కామం 


మాలైనోయ్‌ సెయ్‌దల్‌ మణన్లార్‌ అగలాద 

కాలై అజిస్టదు ఇలేన్‌. 1226 
సాయం సంధ్య ఇంత భయంకరమైన వేదన కలిగిస్తుందని ప్రియుడు నన్ను 
ఎడబాయకుండా ఉన్నప్పుడు నాకు తెలియకపోయింది. 


కాలై అరుంబి వృగల్‌ ఎల్లాం పోదు ఆగి 

మాలై మలరుం ఇన్నోయ్‌. 1227 
(పమ అనేది ప్రభాత సమయాన మెల్లగా చివురించి, పగలంతా పెరిగి సాయం 
సంధ్యలో పుష్పించే ఒక వ్యాధి. 

అళల్‌ పోలుం మాలైక్కు తూదు ఆగి ఆయన్‌ 

కుళల్‌ పోలుం కొల్లుం పడై. 1228 
గొల్లవాని వేణునాదం ప్రియుని ఎడబాటు కారణంగా నన్ను దహించి వేస్తున్న 
సంధ్యాసమయాన్ని తెలియజేసే దూతలాగ వచ్చింది. అది యుద్ధరంగంలో 
శత్రువులను హతమార్చే ఆయుధాల శబ్దంలాగ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంది. 


వదిమరుణ్టు పైదల్‌ ఉళక్కుం మదిమరుణబ్ణ 

మాలై పడర్‌ తరుం పోళ్‌దు. 1229 
నా బుద్ది జ్ఞానాలను వివసత్వం చేస ఈ సాయంసంధ్యా సమయం ఈ ఊరినంతా 
దఃఖంలో ముంచెత్తి వేస్తున్నట్లు నాకు తోస్తున్నది. 

పొరుళ్‌ మాలై యాళరై ఉళ్లి మరుళ్‌ మాలై 

మాయుం ఎన్‌ మాయా ఉయిర్‌. 1230 
డబ్బు సంపాదించుకొని రావాలని వెళ్లిన నా ప్రియుని తలచుకుంటూ జీవిస్తున్నాను. 
కాని మైమరపించే ఈ సంధ్యా సమయం నా ప్రాణాలను హరించివేస్తున్నదే! 


252 


తిరుక్కుటిళ్‌ కామం 


124. ఉటుప్పునలన్‌ అలిదల్‌ 
అవయవాల సౌందర్య క్షీణత 


సిటుమై నమక్కు ఒళియచ్చేణ్‌ సెన్హార్‌ ఉళ్లి 

నటుమలర్‌ నాణిన కణ్‌. 1231 
విరహవేదనలో ముంచివేసిన తన ప్రియుడు ఎక్కడో దూరదేశాలకు వెళ్లిపోయాడని 
బాధపడుతున్న ప్రేయసి కళ్లు సౌందర్య విహీనములై పుష్పాలముందు సిగ్గు పడుతున్నాయి. 
నయన్హవర్‌ నల్లామై సాల్గువ పోలుం 

వశన్దు వనివారుం కణ్‌. 1232 
ప్రియుడు ప్రస్తుతం తన మీద ప్రేమానురాగాలు చూపించలేదని నయనాలు 
పాండుర వర్ణం పొంది కన్నీళ్లు కురిపిస్తున్నాయి. 


తణనమై చాల అజథీివిప్ప ప్పోలుం 

ఏ = 
మణస్ద నాళ్‌ వీంగియ తోర్‌. 1233 
కౌగిలించుకున్నప్పుడు ఉప్పొంగిన భుజాలు నేడు చిక్కిపోయి ఉన్నాయి. ప్రియుని 
ఎడబాటును తెలియజేస్తున్నాయి కాబోలు. 


పఖైనీంగి ప్పన్స్‌డి సోరుం తుఖై నీంగి 

తొల్లవిన్‌ వాడియ తోళ్‌. 1234 
ప్రియుని ఎడబాసి ఉన్నందువల్ల బలంగా ఉన్న భుజాలు పూర్వమున్న అందాలను 
కోల్పోయాయి. బంగారు గాజులు కూడ జారి కింద పడిపోతున్నాయి. 


కొడియార్‌ కొడుమై ఉరైక్కుం తొడియొడు 

తొల్కవిన్‌ వాడియ తోళ్‌. 1235 
గాజులు జారి కింద పడిపోతున్నాయి. భుజాలు సౌందర్యాన్ని కోల్పోయి నన్ను 
ఎడబాసి ఉన్న నా ప్రియుని క్రూరత్వాన్ని ఊళ్లో వాళ్లందరికీ తెలియజేస్తున్నాయి. 


253 


తిరుక్కుటిళ్‌ కామం 


తొడియొడు తోళ్‌ నెగిళ నోవల్‌ అవరై 

క్కొడియార్‌ ఎనక్కూజల్‌ నొను. 1236 
నా భుజాలు సన్న బడడం, గాజులు జారి కింద పడిపోవడం చూసినూూళ్లు నా ప్రియుడు 
దయాదాక్షిణ్యాలు లేనివాడని చెబుతున్నప్పుడు నా హృదయం బాధపడుతున్నది. 


పాడు పెబుదియో నెంజే కొడియార్‌క్కు ఎన్‌ 

వాడు తోళ్‌ పూశల్‌ ఉరైత్తు! 1237 
ఓ నా హృదయమా! దయాదాక్షిణ్యాలు లేక నన్ను ఎడబాసి వెళ్లిన అతనితో వాడి 
కృశించిపోయిన నా భుజాల బాధను చెప్పి పేరు సంపాదించుకో! 

ముయంగి క్కెగళై ఊక్క ప్పశన్దదు 

పైన్హాడి ప్పేదై నుదల్‌. 1238 
గట్టిగా కౌగిలించుకొన్న చేతుల బిగి కొద్దిగా సడలగానే, ఆ చిన్న ఎడబాటును కూడ 
ఓర్చుకోలేక నా ప్రేయసి నుదురు పాండుర వరం దాల్చింది. 


ముయక్కు ఇడై త్తణ్వళి పోళ ప్పృశపవ్పు ఉట 

ఏదై పెరుమళై క్కణ్‌. 1239 
బిగి కౌగిలిలో ఉన్నప్పుడు నడుమ చల్లని గాలి దూరితే దానినే ఒక పెద్ద ఎడబాటుగా 
భావించి పియసి విశాలమైన నయనాలు పాండుర వర్ణం దాల్పాయి. 


కణ్ణిన్‌ వశప్పో పరువరల్‌ ఎయ్‌దిన్టే 

ఒ౯ణఖదల్‌ సెయ్‌దదు కణ్లు. 1240 
తీవ్రమైన విరహవేదన కారణంగా ఫాలభాగం పాండుర వర్ణం దాల్చింది. దానిని 
చూసి ఆమె కళ్లు కూడ వైవర్గ్యం చెంది వేదనతో పరితపించాయి. 


254 


తిరుక్కుటిళ్‌ కామం 


125. నెంజొడు కిళత్తల్‌ 
స్వగతం 


నినైత్తు ఒన్టు సాల్లాయో నెంజే ఎనైత్తు ఒన్టు 
ఎవ్వనోయ్‌ తీర్కుం మరున్దు? 1241 
ఓ మనసా! ఏ మందుతోనూ నయం కాని నా ప్రేమవ్వాధి నయం కావడానికి 
ఎదైనా ఒక మందును ఆలోచించి చెప్పవా? 


కాదల్‌ అవర్‌ ఇలరాగ నీ నోవదు 

పేదైమై వాళి ఎన్‌ నెంజు. 1242 
ఓ మనసా! నువ్వు వర్ధిల్లు! ప్రియుడు మన ప్రేమను గౌరవించి రానప్పుడు నువ్వు 
మాత్రం అతన్ని తలచుకొని బాధపడ్డం అవివేకం. 


ఇరున్దు ఉళ్లి ఎన్ఫరిదల్‌ నెంజే! వరిన్దుళ్లల్‌ 

సైదల్‌ నోయ్‌ సెయ్‌దార్‌ కణ్‌ ఇల్‌. 1243 
ఓ మనసా! విరహవేదనకు గురిచేసిన ప్రియునికి మనమీద దయా దాక్షిణ్యాలు 
లేనప్పుడు నువ్వుమాత్రం అతన్ని తలచుకొని బాధపడ్డం ఎందుకు? 


కణ్టుం కొళచ్చేటీ నెంజే! ఇవైయెన్నై 

త్రిన్నుం అవర్‌ క్కాణల్‌ ఉటు. 1244 
ఓ మనసా! నువ్వు ప్రియుని దగ్గరకు వెళ్లినప్పుడు నా కళ్లను కూడ పిలుచుకొని 
వెళ్లు. లేకపోతే వారిని చూడాలంటూ ఆ కళ్లు నన్న తినివేస్తున్నట్లు ఉన్నాయి. 


సెట్రార్‌ ఎనక్కై విడల్‌ ఉణ్జా నెంజే యామ్‌ 

ఉ[టాల్‌ ఉటా ఆదవర్‌? 1245 
ఓ మనసా! మనం ప్రేమించినప్పటికీ వున దగ్గరికి రాని అతను వునల్ని 
ద్వేషిస్తున్నాడని భావించి అతని మీదున్న ప్రేమను వదులుకోవచ్చా? 


255 


తిరుక్కుజళ్‌ కామం 


కలను ఉణర్తుం కాదలర్‌ క్కణ్ఞాల్‌ వులన్లు ఉణరాయ్‌ 

పొయ్‌క్కాయ్‌వు కాయ్‌దు ఎన్నెంజూు. 1246 
ఓ మనసా! కౌగిలించుకొని ప్రణయకలహాన్ని పోగొట్టి ప్రియుని మీద కోపం 
తెచ్చుకోకుండా ఉన్న నువ్వు ఇప్పుడు అతనిపై చూపుతున్న కోపం వట్టిదేకదా! 


కామం విడు ఒన్లోనాణ్‌ విడు; నల్‌ నెంజే! 
యానో పొటేన్‌ ఇవ్విరణ్డు. 1247 
ఓ నా మంచి హృదయమా! ఒకటి ప్రేమతో బాధపడ్డమైనా వదలిపెట్టు. లేకపోతే 
దానిని ధైర్యంగా చెప్పలేకపోతున్న సిగ్గునైనా వదలిపెట్టు. ఈ రెంటినీ ఒకే 
సమయంలో ఓర్చుకునే శక్తి నాకు లేదు. 


పరిన్దు అవర్‌ నల్లార్‌ ఎన్టు ఏంగి ప్పిరిన్దవర్‌ 

పిన్‌ సెల్వాయ్‌; పదై; ఎన్‌ నెంజు. 1248 
ప్రియుడు నామీద ప్రేమలేక ఎడబాసి వెళ్లిపోయాడని బాధపడుతున్న అదే 
సమయంలో ప్రియుని వెనుకనే వెళ్లి తిరుగుతున్న నా హృదయం ఒక అవివేకి. 


ఉళ్లత్తార్‌ కాదలవర్‌ ఆగ ఉల్లి నీ 

యారులై చ్చేజి ఎన్‌ నెంజు? 1249 
ఓ మనసా! ప్రియుడు హృదయంలోనే ఆవాసం ఏర్పరచుకొని ఉండగా నువ్వు 
అతన్ని తలచుకుంటూ ఎక్కడ వెతుకుతున్నావు? 


తున్నా త్తుబిగారై నెంజత్తు ఉడై యేమా 

ఇన్నుం ఇళత్తుం కవిన్‌. 1250 
ఎడబాసి వెళ్లిన ప్రియుని తలపుల్లో పెట్టుకోవడం వలన శరీరం సౌందర్య విహినమై 
క్షీణించి పోతోంది. 


256 


తిరుక్కుజళ్‌ కామం 


126. నిట్టియలళ్లిదల్‌ 
స్టర్యం కోల్పోవడం 
ట్‌ 


కామక్కణిచ్చి ఉడైక్కుం నిజై యెన్నుం 

నాణుతాళ్‌ వీళ్‌త్త కదవు. 1251 
(పమవాంఛ అనేది గొడ్డలిగా మారి, సిగ్గు అనే తాళం వేసి ఉన్న మనోధైర్యమనే 
తలుపును బద్దలు చేస్తూ ఉంది. 


కామమ్‌ ఎన ఒన్స్‌ కణ్ణిన్దు ఎన్‌ నెంజత్తె 

యామత్తుం ఆళుం తొళిల్‌. 1252 
(పమవాంఛ అనేది దయాదాక్షిణ్యాలు కించిత్తెనా లేనిది. ఎందుకంటె అది అర్థరాత్రి 
అయినప్పటికీ నా హృదయంపై అధికారం చలాయించి నన్ను బాధపెడుతూ ఉంది. 


మటైైప్పేన్‌ మన్‌ కామత్తెయానో? కుటీప్పి్రి 

త్రుమ్మల్‌ పోల్‌ తోని విడుం. 1253 
ఎంతో ప్రయత్నంచేసి అణచుకొన్నప్పటికీ తుమ్ము మనల్ని మీరి బయటకు వస్తుంది. 
అదేవిధంగా ప్రేమ భావం కూడ. ఎంతో ప్రయత్నించినప్పటికీ బయటకు చూవించి వేస్తుంది. 


నిజైయుడై యేన్‌ ఎన్ఫేన్‌ మన్‌ యానో? ఎన్‌కామం 

మటై యిజన్దు మను వడుం. 1254 
నేను ఎంతో మనోధైర్యం కలిగినదానను అని నానమ్మకం. కాని నా ప్రేమను ఎంతగా 
దాచుకొన్నప్పటికీ అది బహిర్గతమైంది. 

సెట్రార్‌ పిన్‌ సెల్లా పెరున్తగైమై కామనోయ్‌ 

ఉట్రార్‌ అటీవదు ఒను అను. 1255 
తనను వదలిపెట్టి వెళ్లిన ప్రియుని శత్రువుగా భావించి అతని వెంట వెళ్లని మనోధైర్యం 
పేమరోగంతో బాధపడుతున్న వాళ్లకు ఉండదు. 


257 


తిరుక్కుజళ్‌ కామం 


సెట్రవర్‌ పిన్‌ సేజల్‌ వేణ్ణి అళిత్తరో 

ఎటు ఎన్నె ఉట తుయర్‌. 1256 
నన్ను వదలి వెళ్లిన ప్రియుని వెతుక్కుంటూ వెళ్లే పరిస్థితి నా హృదయానికి కల్పించిన 
పేమ వ్యాధి ఎంతటి బలమైందో కదా? 


నాణ్‌ ఎన ఒనో అఖీయలం కామతాల్‌ 

పేశియార్‌ పెట్స సెయిన్‌. 1257 
మనమీద ప్రేమగొన్నవారు మన మీదున్న ప్రేమ కారణంగా మనకు ఇష్టమైనవి 
చేస్తున్నప్పుడు సిగ్గు అనే సదాచారం ఉన్నట్లే నాకు తెలియడంలేదు. 


వన్‌ మాయ క్కళ్వన్‌ పణిమొళి అన్లో నం 

పెణ్‌మై ఉడైక్కుం వడ్డె. 1258 
సౌశీల్యమనే నా స్టైర్యాన్ని బద్దలుచేసే సైన్యంగా ఉన్నది, మాయలెన్నో తెలిసిన నా 
ప్రియుని ప్రేమపూరితములైన మాటలేకదా! 

వులప్పల్‌ ఎన చ్చెన్టేన్‌; వుల్లినేన్‌ నెంజం 

కలత్తల్‌ ఉబువదు కణ్డు. 1259 
పియునితో ప్రణయకలహం చేయాలని వెళ్లాను. కాని నా హృదయం నన్ను 
వదలిపెట్టి వారితో కలిసి పోవడం చూసి నేను నా పట్టుదలను వదలుకొని అతన్ని 
ఆలింగనం చేసుకున్నాను. 


నిణమ్‌ తీయిల్‌ ఇట్టన్న నెంజినార్కు ఉళ్లో 

వుణర్‌న్దు ఊడి నిట్బేం ఎనల్‌. 1260 
నిప్పులో పడవేసిన వెంటనే కఠిగిపోయే కొవ్వులాంటి మృదు హృదయం కలిగిన 
వాళ్లు సంగమించిన తరువాత పప్రణయకలహంలో స్థిరంగా ఉండడానికి 
వీలవుతుందా? 


258 


తిరుక్కుజళ్‌ కామం 


127. అవర్‌వయిన్‌ విదుంబల్‌ 
వలపు సెంపు 


వాళ్‌ అటు ప్పు జ్కెన్ల కణ్టుం; అవర్‌ సెన్ట 

నాళ్‌ ఒటి త్తీయ్‌న్ద విరల్‌. 1261 
వస్తారు వస్తారు అని దారితెన్నులు చూస్తూ కళ్లు కాంతిని కోల్పోయాయి. ఎడబాసి 
ఉన్న దినాలను గోడమీద చుక్కలుగా గుర్తులు పెట్టి వాటిని తడిమి తడిమి లెక్క 
పెట్టడం వల్ల వేళ్లు అరిగిపోయాయి. 


ఇలంగిళాయ్‌! ఇన్ఫు మటబిప్పిన్‌ ఎన్‌ తోళ్‌ మేల్‌ 

కలంగళియుం కారిగై నీత్తు. 1262 
ఓ చెలీ! ప్రీయుని ఎడబాసి ఉన్న నేను విరహబాధను మరిచిపోవడానికి ప్రయత్నించాను. 
అందువల్ల నా భుజాలు అందాలను కోల్పోయి సన్నబడ్డాయి. తమంతట తామే 
గాజులు కూడ జారిపోతున్నాయి. 


ఉరన్‌ నశైఇ ఉళ్లం తుభైయాగ చ్చెన్టార్‌ 

వరల్‌ నశైఇ ఇన్నుం ఉలేన్‌. 1263 
ఉత్సాహమే తోడుగా తీసుకొని జయించాలనే ఆకాంక్షతో వెళ్లిన నా వ్రియుడు 
త్వరలో తిరిగివస్తాడు. దానికోసమే నేను ప్రాణాలతో ఉన్నాను. 


కూడియ కామం విరిన్హార్‌ వరవు ఉల్లి 

క్కోడు కొడు ఏటుం ఎన్‌ నెంజు. 1264 
ప్రేమానురాగాలతో కలసిమెలసి ఉన్న నా వ్రియుడు నన్ను ఎడబాసి వెళ్లాడు. అతడు 
ఎప్పుడు వస్తాడోనని నా హృదయం చెట్టు చిటారుకొమ్మపై కూర్చొని ఎదురు 
చూసూ ఉంది. 

కాణ్‌గ మన్‌ కొణ్‌గనై క్కణ్ణార; క్కణ్ణవిన్‌ 

నీంగుం ఎన్‌ మెన్‌తోళ్‌ వశప్పు. 1265 
నా కళ్లారా ప్రియుని చూస్తాను. చూసిన తరువాతనే నా శరీరంలో వ్యాపించిన 


పాండుర వర్గం తొలగిపోతుంది. 
259 


తిరుక్కుజళ్‌ కామం 


వరుగ మన్‌ కొణ్‌ గన్‌ ఒరునాళ్‌; పరుగువన్‌ 

పైదల్‌ నోయ్‌ ఎల్లాం కెడ. 1266 
నన్ను దుఃఖ సముద్రంలో ముంచెత్తివెళ్లిన నా వ్రియుడు తప్పకుండా ఒకరోజు వస్తాడు. 
వస్తే నా వేదన పూర్తిగా తొలగిపోయే విధంగా అతనితో ఆనందంగా గడుపుతాను. 


వులంప్పేన్‌ కొల్‌ వుల్లువేన్‌ కొల్లో కలప్పేన్‌ కొల్‌ 

కణ్‌ అన్న కేళిర్‌ వరిన్‌? 1267 
నా కంటిపాప అయిన నా వ్రీయుడు రాగానే అతనితో ప్రణయ కలహం వహించేదా? 
లేక గట్టిగా ఆలింగనం చేసుకునేదా? లేక అలక, కలయిక రెండూ కలసిచేసేదా? 
ఆ ఆనందాన్ని తలచుకొన్నప్పుడు ఏదీ అర్ధం కావడం లేదు. 


వినై కలను వెన్దగ వేన్తన్‌; మనై కలను 

మాలై అయర్‌ కం విరున్దు. 1268 
మన నాయకుడు తాను అనుకున్న పనిలో విజయం సాధించాలి. (అతడు గెలిస్తే 
అప్పుడు నా భర్త కూడ తిరిగివస్తాడు) అలా జరిగితే నేను సాయంత్రం విందు 
భోజనం సిద్ధం చేస్తాను. 


ఒరునాళ్‌ ఎళ్లునాళ్‌ పోల్‌ సెల్లుం సేణ్‌ సెన్టార్‌ 

వరునాళ్‌ వైత్తు ఏంగుబవర్కు. 1269 
దూర ప్రాంతాలకు వెళ్లిన ప్రియుడు తిరిగివచ్చే రోజు కోసం ఎదురు చూసేవాళ్లకు 
ప్రతిరోజూ ఒక యుగంగా తోస్తుంది. 


పెటీన్‌ ఎన్నాం పెటక్కాల్‌ ఎన్నాం ఉటీన్‌ ఎన్నాం 

ఉళ్లం ఉడైత్తు క్క క్కాల్‌? 1270 
వేదనను భరించలేక మనోధైర్యాన్ని కోల్పోయిన తరువాత ప్రేమికులు ఒకరినొకరు 
కలుసుకోవడం వల్లగాని, ఆలింగనం చేసుకోవడం వల్లగాని ఎమి ప్రయోజనం? 


260 


తిరుక్కుజళ్‌ కామం 


128. కుటిప్పజివుజుత్తల్‌ 
భావ ప్రకటన 


కరప్పినుం కైయిగన్టు ఒల్లానిన్‌ ఉణ్‌ కణ్‌ 

ఉరైక్కల్‌ ఉబువదు ఒన్టు ఉబ్బు. 1271 
బయటికి చెప్పక దాచుకోవడానికి ప్రయత్నించినప్పటికీ దాగకుండా చూపులు 
చెప్పగల సందేశం ఒకటుంది. అది ఎడబాటును సహించలేని ప్రెమ. 


కణ్‌ నిటైన్ద కారిగై క్కాంబు ఏర్‌ తోళ్‌ పేదైక్కు 

ప్పెణ్‌ నిజైన్ద నీర్‌మై పెరిదు. 1272 
కంటికి విందులు చేసే అందం, వెదురును పోలిన భుజాలు కలిగిన నా ప్రయసికి 
సౌశీల్యమే గొప్ప అందం. 


మణియిళ్‌ తిగళ్‌దరు నూల్‌పోల్‌ మడన్ది 

అణియిల్‌ తిగళ్‌ వదు ఒన్గు ఉణ్లు. 1273 
రత్నాల హారంలో కనిపించకుండా దాగిన దారంలాగ యువతి అందంలో నన్ను 
పారవశ్యంలో ముంచెత్తే భావం ఏదో ఉంది. 


ముగై మొక్కుళ్‌ ఉళ్లదు నాటంపోల్‌ పేదై 
నగై మొక్కుళ్‌ ఉళ్లదు ఒన్టు ఉల్లు. 1274 
వికసించని మొగ్గలో సువాసనలు దాగి ఉన్నట్లు యువతి చిరునవ్వు అనే మొగ్గలో 


ఆమె ప్రియుని జ్ఞాపకాలు నిండి ఉంటాయి. 


సెతీదొడి సెయ్‌దిజిన కళ్లం ఉబుదుయర్‌ 

తీర్కుమ్‌ మరున్దు ఒన్టు ఉడైత్తు, 1275 
రకరకాల రంగు గాజులను ధరించిన నా అందాలరాశి కొంటె చూపుల్లో తీవ్రమైన నా 
వేదనను పోగొట్టగల మందు ఉంది. 


261 


తిరుక్కుజళ్‌ కామం 


పెరిదు ఆటి ప్పెట్స క్కలత్తల్‌ అరిదు ఆట్రి 
అన్ను ఇన్మై సూళ్యదు ఉడైత్తు. 1276 
ప్రియుడు నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. మళ్లీ అతను నన్ను ఎడబాసి వెళ్తున్న 


సూచన అది తెలియచేస్తున్నది. 


తణ్‌ అం తుటైవన్‌ తణన్దమై నమ్మినుం 

మున్నం ఉణర్‌న్ష వళై. 1277 
జల సమృద్దితో కూడిన ప్రాంతాల నుండి వచ్చిన ప్రియుని కౌగిలిలో నేను ఉన్నాను. 
అతడు నన్ను వదలి వెళ్తున్నాడనే విషయాన్ని ముందుగానే సూచిస్తున్నట్లుగా నాచేతి 


గాజులు జారిపోయాయి. 


నెరునటు చ్చెన్హార్‌ ఎం కాదలర్‌; యాముం 

ఎళు నాళేం మేని పశన్దు. 1278 
నిన్ననే నా ప్రియుడు నన్ను ఎడబాసి వెళ్లాడు. అయినప్పటికీ ఎన్నో రోజులు 
గడిచిపోయినట్లు పాండుర వర్ణం నా శరీరమంతటా వ్యాపించిందే! 


తొ డినోక్కి మెన్‌తోళుం నోక్కి అడినోక్కి 

అఃద్దు ఆణ్జు అవళ్‌ సెయ్‌దదు. 1279 
విరహవేదన కారణంగా జారిపోతున్న గాజులను, సన్నబడిన భుజాలను చూసిన 
నా ప్రయసి తన పాదాలవైపు చూసింది. అది ప్రియుని వెన్నంటి వెళ్లాలనే తన 
కోరికను సూచన ద్వారా తెలియజేసినట్లుంది. 


పెణ్ణినాల్‌ పెణ్‌మై ఉడైత్తు ఎన్న కణ్జినాల్‌ 

కామనోయ్‌ సాల్లి ఇరవు. 1280 
తన (పీమవాంఛను కళ్లద్వారా తెలియజేసి ప్రీయునితో కలసివెళ్లడానికి సిద్ధంగా 
ఉన్న ఈమె స్తీత్వానికే స్త్రీత్వాన్ని చేకూర్చినట్లుంది. 


262 


తిరుక్కుజళ్‌ కామం 


129. వుణర్చి విదుంబల్‌ 
సంగమాభిలాష 


ఉళ్ల క్కళి త్తలుం కాణ మగిళ్‌ దలుం 

కళ్ళుక్కు ఇల్‌ కామత్తిలబ్కు ఉబ్బు. 1281 
కల్లుతాగితేనే ఆనందం. అయితే ప్రమ అలాంటిది కాదు. తలచుకొంటేనే ఆనందం. 
(ఏమికులు ఒకరినొకరు చూసుకొంటేనే ఆనందం. 


తినైత్తుళైయుం ఊడామై వేణ్ణుం పనైత్తుణైయుం 

కామం నిజైయ వరిన్‌. 1282 
తాటిచెట్టు అంత ఎత్తుగా (పమ వృద్ధిచెందినవుడు నువ్వు గింజంత ప్రణయ కలహం 
లేకుండా ఉండాలి. 


ణాదు పెట్పవే సెయ్యినుం కొణ్‌గనై 

క్కాణాదు అమైయల కణ్‌. 1283 
నాపై ప్రమానురాగాలను చూపక ప్రియుడు తన ఇష్టంవచ్చినట్లు ప్రవర్తిస్తూ 
ఉన్నప్పటికీ నా కళ్లు మాత్రం అతన్ని చూడకుండా ప్రశాంతంగా ఉండవు. 


ఊడలట్‌ కణ్‌ సెనేన్‌ మన్‌ తోళి! అదు మజిన్తు 

కూడట్‌ కణ్‌ సెన్టదు ఎన్‌ నెంజు. 1284 
ప్రణయకలహం చేయాలని వెళ్లినప్పటికీ, నా హృదయం దానిని మరిచిపోయి 
అతనితో సంగమించడానికి అంగీకరించింది. అదే ప్రేమలో ఉన్న జాన్నత్యం. 


ఎళుదుం గాల్‌ కోల్‌కాణా క్కళ్ణే పోల్‌ కొణ్‌ గన్‌ 

వళి కాణేన్‌ కణ్ణ విడత్తు. 1285 
కళ్లకు కాటుక పెడుతున్న సమయంలో కాటుక పుల్ల కనిపించదు. అదేవిధంగా 
ప్రియుని చూసినప్పుడు అతనిదోషాలను నేను మరిచిపోతాను. 


263 


తిరుక్కుజళ్‌ కామం 


కాణుంగాల్‌ కాణేన్‌ తవజాయ,; కాణాక్కాల్‌ 

కాణేన్‌ తవటిల్లవై. 1286 
వారు నా దగ్గర ఉన్నప్పుడు వారి తప్పులు ఎవీ నాకు కనిపించవు. వారు దగ్గర 
లేనప్పుడు వారి తప్పులు తప్ప వేరేది కనిపించదు. 


ఉయ్‌త్తల్‌ అటిన్టు వునల్‌ పాయ్‌బవరే పోల్‌ 

పొయ్‌త్తల్‌ అథీిన్దు ఎన్‌ పులందు. 1287 
ప్రవాహం వెల్లువలో కొట్టుకు పోతానని తెలిసికూడ నీటిలో దూకేవారిలాగ, గెలుపు 
లభించదు అని తెలిసినప్పటికీ ప్రణయ కోపం వహించడం వల్ల ఏమి ప్రయోజనం? 


ఇళిత్తక్క ఇన్నా సయినుం కళిత్తార్కు 

కృళ్ల[టే కళ్వనిన్‌ మార్చు. 1288 
కల్లుతాగి మైమరిచినవారికి ఆ కల్లు మీద మరింత ప్రీతి ఏర్పడుతుంది. అదేవిధంగా 
నువ్వునన్ను ఎంతగా వేదనకు గురిచేసినప్పటికీ నీ వక్షస్థలం నన్ను పరవశుని చేస్తూ 
ఉంది. 


మలరినుం మెల్లిదు కామం; సిలర్‌ అదన్‌ 

సెవ్వి తలైప్పడువార్‌. 1289 
(పమ మాధుర్యం పువ్వుకన్న ఎంతో మృదువైంది. దానిని మృదువుగా పొందడానికి 
ప్రయత్నించేవారు చాలా కొద్దిమందే ఉన్నారు. 

కణ్ణిన్‌ తునిత్తే కలంగినాళ్‌ వుల్లుదల్‌ 

ఎన్నినుం తాన్‌ విదుప్పుటు. 1290 
ప్రేయసి చూపులతో తన ప్రణయకోపాన్ని తెలియజేసింది. దగ్గరికి వెళ్లగానే నాకంటె 
వెగంగా వచ్చి నన్ను గట్టిగా కాగిలించుకొంది. 


264 


తిరుక్కుజళ్‌ కామం 


130. నెంజొడు వులత్తల్‌ 
మనస్సును మందలించడం 


అవర్‌ నెంజు అవర్‌క్కు ఆదల్‌ కణ్టుం ఎవన్‌ నెంజే 

నీ ఎమక్కు ఆగాదదు? 1291 
ఓ మనసా! మనల్ని తలచుకోకుండా ఉండడానికి అతని మనసు అతనికి తోడుగా 
ఉన్నప్పుడు నువ్వువూత్రం ఎందుకు నాకు తోడుగా ఉండక అతనినే 
తలుచుకుంటూ కృశించడం ఎందుకు? 


ఉటా అదవర్‌ క్కణ్ణ కణ్టుం అవరై 

చ్చెజూ అరెన చ్చేజి ఎన్‌ నెంజు. 1292 
ఓ మనసా! వారు మనమీద ప్రేమ చూపించడం లేదని తెలిసిన తరువాత కూడ 
మనల్ని అసహ్యించుకోరనే నమ్మకంతో అతని దగ్గరికి వెళ్తున్నావుకదా? 


కెట్టార్కు నట్టార్‌ ఇల్‌ ఎన్బదో నెంజే! నీ 

పెట్టాంగు అవర్‌ పిన్‌ సెలల్‌? 1203 
ఓ మనసా! నీవు నన్ను వదలిపెట్టి అతని వెన్నంటి వెళ్లావు. అది ఎలా ఉందంటే 
కష్టాలలో బాధపడుతున్నవారికి స్నేహితులు తోడుగా ఉండరని చెబుతున్నట్లు ఉంది. 


ఇని అన్న నిన్నాడు సూల్వార్‌ యార్‌ నెంజే! 

తుని సెయ్‌దు తువ్వాయ్‌ కాణ్‌ మటు. 1294 
ఓ మనసా! మొదట ప్రణయకలహం వహించి దాని తరువాత దాని ఫలితాన్ని 
సంగమంలో అనుభవించుదామని అనుకోవు. ఇలాంటి విషయాలు నీకు ఎవరు 
చెబుతారు? నేను చెప్పును. 


పటా అమై అంజుం; పెటీన్‌ పిరువు అంజుం; 
అటా అ ఇడుంబైత్తు ఎన్‌ నెంజు. 1295 
నా మనసును కష్టాలు తరుముకుంటూ వస్తున్నాయి. ప్రియుని చూడలేదే 


అనేభయం, అతను వస్తే మళ్లీ వెళ్లిపోతాడేమో అనే భయం. 
265 


తిరుక్కుజళ్‌ కామం 


తనియే ఇరున్దు నినైత్త క్కాల్‌ ఎన్నై 
త్తినియ ఇరున్లదు ఎన్‌ నెంజు. 1296 
ఒంటరిగా ఉన్నప్పుడు వ్రియుని ఎడబాటు తలుచుకుంటే నా మనసు నన్నే 
తినివేసినంత బాధ కలుగుతుంది. 


నాణుం మటిన్దేన్‌ అవర్‌ మజక్కల్లా ఎన్‌ 

మాణా మడ నెంజిల్‌ పట్టు. 1297 
నా పీయుని మరిచిపోలేక వాడి వత్తలై పోతున్న నా మనసుతోపాటు మరిచి పోరాని 
సిగ్గును కూడ మరిచిపోయాను. 


ఎళ్లిన్‌ ఇళివాం ఎను ఎణ్జి అవర్‌ తిం 

ఉళ్లుం ఉయిర్‌ క్కాదల్‌ నెంజు. 1298 
నన్ను ఎడబాసివెళ్లిన ప్రియుని నిందించడం తనకే నీచమని తెలిసినందువల్ల అతని 
గుణగణాలను మాత్రమే ప్రేమతో నిండిన నా హృదయం తలుచుకుంటూ ఉంది. 


తున్ఫత్తిబ్కు యారే తుళై యావార్‌ తాముడైయ 

నెంజం తుణైెయల్‌ వళి? 1299 
కష్టాలు పైబడినప్పుడు దానిని ఓర్చుకోవడానికి మనసే సహాయంగా లేకపోతే మరి 
ఎవరు తోడుగా ఉంటారు? 


తంజం తమరల్లర్‌ ఏదిలార్‌ తామ్‌ ఉడైయ 

నెంజం తమర్‌ అల్‌ వళి. 1300 
మన హృదయమే మనకు బంధువుగా లేనప్పుడు మిగిలినవాళ్లు ఎలా బంధువులుగా 
ఉంటారు? 


266 


తిరుక్కుజళ్‌ కామం 


131. పులవి 
(ప్రణయ కలహం 


వుల్లాదు ఇరా అప్పులత్తై; అవర్‌ ఉటుం 

అల్లల్‌ నోయ్‌ కాణ్‌ కం సిణీదు. 1301 
అతను విరహవేదనతో అల్లాడుతుండడం చూడ్డంకోసం ప్రణయ కలహం వహించి 
అతనికి కౌగిలి ఇవ్వకుండా కొంతసేపు పోట్లాడు. 


ఉప్పు అమైన్ష[టాల్‌ పులవి; అది సితీదు 

మిక్క[టటాల్‌ నీళ విడల్‌. 1302 
ప్రణయ కలహానికి, సమాగమానికి మధ్య ఉన్న సమయం ఉప్పులాగ మితంగా 
ఉండాలి. కాలవ్యవధి అధికమైతే ఆహారంలో ఉప్పు అధికమైనట్లు. 


అలన్దారై అల్లల్‌ నోయ్‌ సెయ్‌ద(టాల్‌ తమ్మె 

వ్పులన్లారై వ్పుల్లా విడల్‌. 1303 
ప్రణయ కలహంలో ఉన్నప్పుడు ప్రియుని కోపాన్ని పోగొట్టి కౌగలించుకోకపోవడం 
అనేది కష్టాలలో ఉన్నవారిని మరింత కష్టాలకు గురిచేసినట్లు ఉంటుంది. 


ఊడియ వరై ఉణరామై వాడియ 

వళ్లి ముదల్‌ అరిన్షటు. 1304 
ప్రణయకలహం వహించి ఉన్నవారిపై (ఏమ చూపించక దూరంగా ఉంచడం అనేది 
అంతకు ముందే వాడిపోయి ఉన్న తీగను మొదలంట కోసినట్లు అవుతుంది. 


నలత్తగై నల్లవర్కు ఎర్‌ పులత్తగై 

వూ అన్న కణ్డార్‌ అగత్తు. 1305 
పుష్పాలను పోలిన చూపులు కలిగిన యువతులు హృదయంలో పుట్టే ప్రణయ 
కలహం సభ్యతా సంస్కారాలు కలిగిన ప్రియులకు అందం చేకూరుస్తుంది. 


267 


తిరుక్కుజళ్‌ కామం 


తునియుం పులవియుం ఇల్లాయిన్‌ కామం 

కనియం కరుక్కాయుం అటు. 1306 
ప్రేమికుల మధ్య చిన్నదో పెద్దదో ప్రణయ కలహం ఏర్పడి దానివలన కలిగే 
ఆనందంతో కూడిన జీవితం సాగించాలి. అలాలేకపోతే మగ్గిపోయిన పండులాగ, 
ముదరని పచ్చికాయలాగ జీవితం నిప్ప్రయోజనమవుతుంది. 


ఊడలిన్‌ ఉణ్ణు ఆంగు ఓర్‌ తున్భం వుణర్వదు 

నీడువదు అను కొల్‌ ఎను. 1307 
(పమికులు ఇరువురూ సమాగమ సుఖసంతోషాలతో గడుపుతున్న సమయం 
ఎక్కడ తరిగిపోతుందేమోనని అనుకోవడం వల్ల ప్రణయ కలహంలోనూ ఒకరకమైన 
వేదన ప్రేమికులకు ఉంది. 


నోదల్‌ ఎవన్‌ మటు నోన్లార్‌ అఃద్దు అతీయుం 

కాదలర్‌ ఇల్లా వళి. 1308 
“మనల్ని తలుచుకునే కదా బాధపడుతున్నారు? అనేది గ్రహించలేని ప్రియుడు 
లేనప్పుడు బాధపడడం వలన ఏమి ప్రయోజనం? 


నీరం నిళలదు ఇనిదే; వులవియుం 

వీళునర్‌ కళే ఇనిదు. 1309 
నీడలో ఉన్న నీరు చల్లగానూ, తీయగానూ ఉంటుంది. అదేవిధంగా (ప్రేమైక 
హృదయుల ప్రణయకలహం కూడ మధురంగానే ఉంటుంది. 


ఊడల్‌ ఉణంగ విడువారోడు ఎన్‌ నెంజం 

కూడువేం ఎన్సదు అవా. 1310 
ప్రణయకలహాన్ని శాంతింపజేయక కృశింపజేసి వేడుకచూసేవారితో కలసి 
ఉందామని నా హృదయం తహతహలాడ్డానికి అణచుకోలేని ఆశయే కారణం. 


268 


తిరుక్కుజళ్‌ కామం 


132. వులవి నుణుక్కం 
ప్రణయ కలహ సూక్ష్మత 


పెణ్‌ ఇయలార్‌ ఎల్లారుం కళణ్ణిన్‌ పొదు ఉబ్బర్‌ 

నళ్ణేన్‌ వరత్తనిన్‌ మార్చు. 1311 
యువతులందరూ నిన్ను తలుచుకొని కళ్లతో ఆస్వాదించడం వల్ల సౌశీల్యంలేని నీ 
వక్షస్థలాన్ని నేను కౌగిలించుకోను. 


నీడువాళ్‌గ ఎన్నాక్కు అటిన్సు. 1312 
ప్రణయకలహంలో ఉన్నప్పుడు అతను తుమ్మాడు; వెంటనే పణయకోపం 
మరిచిపోయి నువ్వు “చిరంజీవ!” అని దీవిస్తావని. 


కోట్టుప్పూ చ్చూడినుం కాయుం ఒరుత్తియై 

క్కాట్టియ చూడినీర్‌ ఎను. 1313 
కొమ్మమీద పూచిన పుష్పాలను కొన్ని నేను అలంకరించుకున్నాను. ఎ యువతికి 
చూపించడం కోసం వీటిని ధరించావని ప్రియురాలు నామీద అలుకపూనింది. 


యారినుం కాదలం ఎన్టేనా ఊడినాళ్‌ 

యారినుం యారినుం ఎన్ను. 1314 
“మరి ఎవరికన్నా అధికంగా నిన్నే ప్రేమించాను” అని ప్రమాతిశయంతో చెప్పాను. 
(పయసి ఆ మాటలను తప్పుగా అర్థం చేసుకొని “ఎవరికన్నా? ఎవరికన్నా?” అని 
ప్రశ్నించి నాపై పణయకోపం పూనింది. 


ఇమ్మె ప్పిఅప్పిల్‌ పిరియలం ఎన్టేనా 

క్కణ్‌ నిటై నీర్‌ కొణ్జవళ్‌. 1315 
“ఈ జన్మలో మన బంధం వీడిపోదు అని నేను చెప్పగానే అలా అయితే మరుజన్మ 
అనేది ఒకటి ఉందా? అప్పుడు మనమధ్య ఎడబాటు ఉంటుందని చెబుతున్నావా?” 
అని అడిగి కళ్లల్లొ నీళ్లు పెట్టుకుంది ము 


తిరుక్కుజళ్‌ కామం 


ఉళ్లినీన్‌ ఎన్టేన్‌ మట్రు ఎన్‌ మజన్టీర్‌ ఎన్టైన్నై 

ప్పుల్గాళ్‌ వులత్త క్కనళ్‌. 1316 
“నిన్ను తలచుకొన్నాను అని ప్రియురాలితో చెప్పడం ఆలస్యం, అలా అయితే 
నువ్వు నన్ను మరిచిపోయినందు వల్లనేకదా తలచుకోవడానికి వీలైంది?” అని 
అడిగి “ఎందుకు మరిచిపోయారు?) అని పణయకలహం వహించింది. 


వళుత్తినాళ్‌ తుమ్మినే నాగ అభిత్తు అళుదాళ్‌ 

యార్‌ ఉల్లి త్తుమ్మినీర్‌ ఎన్జు? 1317 
తుమ్మాను. అలవాటు ప్రకారం ఆమె నన్ను దీవించింది. వెంటనే ఏమి సందేహమో, 
“నేను ఇక్కడ ఉండగా ఎవరు మిమ్మల్ని తలచుకున్నారు?” అని అడిగి ఏడవడం 
[1ప్రారంభించింది. 


తుమ్ము చ్చెటుప్ప అళుదాళ్‌ నుమర్‌ ఉళ్లల్‌ 

ఎమ్మె మట్టెత్తిరో ఎను? 1318 
ప్రేయసి ప్రణయకోపం తెచ్చుకుంటుందని భయపడి తుమ్ము ఆపుకున్నాను. దానిని 
చూసి “మీకు ఆత్మీయులైన వాళ్లు మిమ్మల్నీ తలుచుకోవడం నాకు తెలియకుండా 
దాస్తున్నారా?” అని అడిగి ఏడ్చింది. 


తన్ని ఉణర్తినుం కాయుం పిఅర్కు నీర్‌ 

ఇన్నీరర్‌ ఆగుదిర్‌ ఎను? 1319 
నేను వినయ విధేయతలతో ఆమె ప్రణయకోపాన్ని పోగొట్టి ఆమెను ఆనందింపజోూను. 
వెంటనే ఆమె “ఓహో! నువ్వు ఇలాగే మిగిలిన యువతుల దగ్గర కూడ 
ప్రవర్తిసావుకదా?” అని చెప్పి విలపించింది. 

నినైత్తు ఇరున్దు నోక్కినుం కాయుం అనైత్తు నీర్‌ 

యార్‌ ఉళ్లి నోక్కినీర్‌ ఎను? 1320 
అసమానమైన ఆమె సౌందర్యాన్ని తలచుకొని రెప్పలార్చకుండా ఆమెనే చూస్తూ ఉన్నాను. 
ప్రేయని అది గమనించి “ఎవరితోనన్ను పోల్చి చూస్తున్నారు?” అని కోపం తెచ్చుకుంది. 


270 


తిరుక్కుటిళ్‌ కామం 


133. ఊడల్‌ ఉవగై 
ప్రణయ కలహ మాధుర్యం 


ఇల్లె తవు అవర్కు ఆయినుం ఊడుదల్‌ 

వల్లదు అవర్‌ అళిక్కు మాటు. 1321 
ఏ తప్పూలేని సమయంలో కూడ ప్రేమికుల మధ్య ఏర్పడే ప్రణయ కలహం వాళ్ల 
ప్రేమను వృద్ధి చేస్తుంది. 

ఊడలిన్‌ తోన్టుం సిబుతుని నల్‌ అళి 

వాడినుం పాడు పెటుం. 1322 
ప్రేిమికులమధ్య పుష్పించిన [ప్రేమానురాగాలు కొద్దిగా కృశించడానికి ప్రణయకోపం 
కారణంగా ఉన్నప్పటికీ దానివలన ఏర్పడే కొద్దిబాధ కూడ మెచ్చుకోదగిందే. 


వులత్తలిన్‌ పుత్తేళ్‌ నాడు ఉణ్ణో నిలత్తొడు 

నీర్‌ ఇయై న్టన్నార్‌ అగత్తు? 1323 
నేలలో నీరు కలిసిపోయినట్లుగా ప్రేమానురాగాలతో కలసిమెలసి ఉన్న ప్రేమికులు 
ప్రణయకలహం వహించడం కన్న నూతన ప్రపంచం వేరొకటి ఉంటుందా? 


వుల్లి వీడా అప్పులవియుళ్‌ తోన్టుమ్‌ ఎన్‌ 

ఉళ్లం ఉడైక్కుం పడె. 1324 
ఒకరి నొకరు గట్టిగా కౌగిలించుకోని కారణం పణయకలహం. ఆ పణయకలహంలోనే 
నా మనోధైర్యాన్ని బద్దలుచేసే సైన్యం కూడ దాగి ఉంది. 


తవటీలర్‌ ఆయినుం తాం వీళ్‌వార్‌ మెన్లోళ్‌ 

అగలలిన్‌ ఆంగు ఒన్టు ఉడైెత్తు. 1325 
ఎలాంటి తప్పు చేయని పరిస్థితుల్లో కూడ తన హృదయాన్ని దోచుకున్న ప్రేయసి 
ప్రణయకలహానికి గురై ఆమె సన్నని బాహువుల నుండి వైదొలగి ఉండడంలోనూ 


ఆనందం ఉంది. 
271 


తిరుక్కుటిళ్‌ కామం 


ఉణలినుం ఉణ్ణదు అటల్‌ ఇనిదు; కామం 

పుణర్‌ దలిన్‌ ఊడల్‌ ఇనిదు. 1326 
భుజించడం కన్న భుజించిన ఆహారం జీర్ణం కావడం ముఖ్యం. అదేవిధంగా 
కౌగిలికన్నా ప్రణయకలహం వహించడంలోనే ప్రేమికులకు సుఖం ఉంది. 


ఊడలిల్‌ తోటపవర్‌ వెన్టార్‌; అదు మన్నుం 

కూడలిల్‌ కాణ ప్పడుం. 1327 
పణయకలహం అనే యుద్ధంలో ఓడిపోయినవారే గెలిచినవారు. ఈ నిజం 
ప్రణయకలహం ముగిసిన తరువాత తెలుస్తుంది. 


ఊడి ప్పెటుగువం కొల్లో నుదల్‌ వెయర్చ 

క్కూడలిల్‌ తోన్టియ ఉప్పు. 1328 
నుదుటిమీద చెమటబిందువులు మొలకెత్తే విధంగా సంగమించడం వలన ఏర్పడిన 
ఆనందం మళ్లీ ఒక పర్యాయం ప్రణయకలహం ద్వారా పొందవచ్చు కదా? 


ఊడుగ మన్నో ఒళియిఖై; యాం ఇరప్ప 

నీడుగ మన్నో ఇరా. | 1329 
కాంతులు వెదజల్లే ముఖం కలిగిన అందాల ప్రేయసి ప్రణయకోపం వహించాలి. 
ఆమె ప్రణయకోపాన్ని పోగొట్టడానికి నేను ఆమెను [బతిమలాడాలి. ఈ ఆనందం 
అనుభవించడానికై ఈరాత్రి సుద్దిర్ణంగా కొనసాగాలి. 


ఊడుదల్‌ కామత్తిట్కు ఇన్ఫం; అదట్‌కు ఇన్ఫం 

కూడి ముయంగ ప్పెటీన్‌. 1330 
ఒకరికొకరు ముద్దుగా పైపైకి కోపం తెచ్చుకొని ఎడబాసి ఉండడం అనేది 
ప్రణయకలహం. ఇరువురూ కలసిన తరువాత ప్రణయ సుఖాన్ని అధికంగా 
అనుభవించడానికి ఇది సహాయం చేస్తుంది. కాబట్ట ప్రణయ కలహం వహించడం 
ఒక మధురమైన కృత్యమవుతుంది. 


272 


తిరుక్కుజిళ్‌ 
అకారాది క్రమ పట్టిక 


కుబిళ్‌ సంఖ్య 
అగడారార్‌ అల్లల్‌ ఉళప్పర్‌ సూదెన్నుం 936 
అగనమర్‌న్లు ఈదలిన్‌ వన్రేముగ నమర్‌న్లు 92 
అగనమర్‌న్లు సెయ్యాల్‌ ఉజైయుం ముగ నమర్‌న్లు 84 
అగప్పట్టి ఆవారై క్కాణిన్‌ అవరిన్‌ 1074 
అగర ముదల ఎళుత్తెల్లాం ఆది 1 
అగలాదు అణుగాదు తీక్కాయ్‌ వార్‌ పోల్క 691 
అగళ్‌ వారై త్తాంగుం నిలం పోలత్తమ్మె 151 
అఃకామై సెల్వత్తిబ్కు యాదెనిన్‌ వెఃకామై 178 
అఃకి అగన అటి వెన్నాం యార్‌ మాట్టుం 175 
అంగణత్తుళ్‌ ఉక్క అమిళ్‌ దట్రాల్‌ తంగణత్తర్‌ 720 
అనిచ్చముం అన్నత్తిన్‌ తూవియుం మాదర్‌ 1120 
అచ్చముడైయార్కు, అరణిల్లె; ఆంగిల్లె 534 
అచ్చమే కిళ్‌ కళదు ఆచారం ఎచ్చం 1075 
అంజామై అల్లాల్‌ తుఖై వేణ్డా ఎంజామై 497 
అంజామై ఈగ అటివూక్కం ఇన్నాన్లుం 382 
అంజుం, అజీయాన్‌, అపై విలన్‌, ఈ కలాన్‌ 863 
అంజావదంజామై పెదైమై; అంజువదు 428 
అంజువదోరుం అటినే ఒరువనై 366 
అట్రదు అటిన్లు కడై ప్పడిత్తు మాజిల్ల 944 
అట్రం మఖైక్కుం పెరుమై; సిబుమైదాన్‌ 980 
అటం మటైత్తలో పుల్లజీవు తం వయిన్‌ 846 
అ|ట్రవర్‌ ఎన్నార్‌ అవా అట్రార్‌; మటైయార్‌ 365 


అ(ట్రార్‌ క్కొను ఆట్రాదాన్‌ సెల్వం మిగనలం 1007 


273 


అటారై త్తీబుదల్‌ ఓంబుగ; మ(టవర్‌ 

అట్రాల్‌ అళవటీిన్టు ఉణ; అదుడంబు 

అటేమెన్లు అల్లజ్‌ పడుబవో పెటే మెను 

అడక్కం అమరరుళ్‌ ఉయక్కుం; అడంగామై 
అడటగ్రయుం ఆటలుం ఇల్లెలినుం తానై 

అడల్‌ వేణ్డుం ఐనన్‌ పులత్తె, విడల్‌ వేణ్డుం 
అడుక్కియ కోడిపెటీనుం కుడి ప్పిజిన్లార్‌ 

అడుక్కి వరినుం అళివిలాన్‌ ఉట 

అడుత్తదు కాట్టుం పళింగు పోల్‌ నెంజం 

అణంగు కొల్‌ ఆయ్‌ మయిల్‌ కొల్లో కనంగుళై 
అణి అనో నాణుడైమై శానోర్కు అఃదినేల్‌ 
అటిదోటు అటియామై కణ్ణట్రాల్‌ కామం 
అనిచ్చప్పూకాల్‌ గళైయాళ్‌ పెయ్‌దాళ్‌; నుసుప్పిజ్కు 
అన్దణర్‌ ఎన్నోర్‌ అజవోర్‌ మటెవ్వుయిర్కుం 
అన్షణర్‌ నూజ్కుం అజిత్తిబ్కుం ఆదియాయ్‌ 
అన్ఫగత్తిల్లా ఉయిర్‌ వాళ్‌క్కె వన్ఫాజ్కణ్‌ 
అన్నుణివు ఆరాయ్‌న్ద సాల్‌ వన్నె తూదురై ప్పార్కు 
అ[నటీవాం ఎన్నాడు అజం చెయ్‌గ, మటదు 
అన్ఫటీవు తేటం అవావిన్మై ఇన్నాన్లుం 

అనిన్‌ వళియదు ఉయిర్‌నిలై; అఃదు ఇలార్కు 
అన్ఫిన్‌ విళైయార్‌ పారుళ్‌ విఖైయుం ఆయ్‌దొడియార్‌ 
అన్ఫిట్కుం ఉణ్ణో అడైక్కుం తాళ్‌ ఆర్వలర్‌ 
అన్ఫిలన్‌, ఆన తుణైయిలన్‌, తాన్‌ తువ్వాన్‌ 
అన్ఫిలార్‌ ఎల్లాం తమక్కురియర్‌; అన్ఫుడైయార్‌ 
అన్ను ఈనుం ఆర్వం ఉడైమై; అదు ఈనుం 
అన్ఫుట్రు అమర్‌న్ష వళ క్కెన్స వైయగత్తు 


అన్ఫుడైమై ఆన కుడిప్పిజత్తల్‌ ఇవ్విరణ్టుం 
274 


506 
943 
626 

భే 21. 
768 
343 
954 
625 
706 
1081 
1014 
1110 
1115 
30 
543 
78 
682 
36 
613 
80 
911 
71 
862 
72 
74 
75 
992 


అన్ఫుడైమై ఆన కుడిప్పిజిత్తల్‌ వేన వాం 


ఆన్ఫునాణ్‌ ఒప్పురవు కణ్ణొోట్టం వాయ్‌మై యొడు 


అన్ఫుం అఅనుం ఉడైత్తాయిన్‌ ఇల్‌ వాళ్‌క్కె 
అన్న్బోడు ఇయైన్ద వళ క్కెన్ఫ ఆరుయిర్కు 
అన్సారి ఇత్తట్‌ సెట్రు అజనోక్కాదు ఈట్టయ 
అమరగత్తు ఆ(బ్రబుక్కుం కల్లామా అన్నార్‌ 
అమరగత్తు వన్‌ కణ్ణర్‌ పోల త్రమరగత్తుం 
అమిళ్‌ దినుం ఆటు ఇనిదే తం మక్కళ్‌ 
అమైన్టాం గొళుగాన్‌ అళవజియాన్‌ తన్నై 

అరం గిన్లి పట్టాడి యటే నిరంబియ 

ఆంత గ కూర్మయ రేనుం మరం పోల్వర్‌ 
అరిదరో తేటం అణివుడైయార్‌ కణ్ణం 
అరిదాటి అల్లల్‌ నోయ్‌ నీక్కి ప్పిరివాటి 
అరియ ఎను ఆగాద ఇల్ల పొచ్చావా 
అరియగటు ఆశట్రార్‌ కణ్టుం తెరియుం గాల్‌ 
అరియవటుళ్‌ ఎల్లాం అరిదే పెరియారై 
అరుట్‌ చెల్వం సెల్వత్తుళ్‌ సెల్వం; పొరుట్‌ చెల్వం 
అరుణ్‌ జెవ్వి ఇన్నాముగతాన్‌ పెరుంజెల్వం 
అరుంగేడన్‌ ఎన్ఫదు అటిగ మరుంగోడి 
అరుం పయన్‌ ఆయుం అటథీవినార్‌ సాల్లార్‌ 
అరుమటై సోరుం అటివిలాన్‌ సెయ్యుం 
అరుమై ఉడైైత్తెను అసావామై వేణుం 

అరుళ్‌ కరుది అన్ఫుడైయ రాదల్‌ పారుళ్‌ కరుది 
అరుళ్‌ వెఃకి ఆటిన్‌ కణ్‌ నిన్రాన్‌ పొరుళ్‌ వెఃకి 
అరుళ్‌ సర్‌న్ద నెంజినార్కిల్లె ఇరుళ్‌ సేర్‌న్ద 
అరుళల్లదు యాదెనిల్‌ కొల్లామై కోజల్‌ 

అరు లిల్లార్కు అవ్వులగం ఇల్ల, పారుళల్తార్కు 


0891 
౨83 
4 
73 
1009 
8614 
1027 
64 
4/4 
401 
S97 
1153 
1160 
637? 
503 
443 
241 
565 
210 
198 
847 
611 
285 
176 
243 
204 
24/ 


అరుళెన్నుం అన్బీన్‌ కుళవి పారుళెన్నుం 
అరుళ డుం అన్బాడుం వారా ప్ఫారుళాక్కం 
అరువినై ఎన్న ఉళవో కరువియాన్‌ 

అటబిత్తాన్‌ వరువదే ఇన్ఫం; మటెల్లాం 
అబతాటిన్‌ ఇల్‌ వాళ్‌క్కెయాటిన్‌ పుజితాటిన్‌ 
అబతాటు ఇదువెన వెళ్టా, సివికై 

అబత్తినూ ఉంను ఆక్కముం ఇలై; అదనై 
అబత్రిజ్కే అన్ఫుచ్చార్చు ఎన్న అటియార్‌; 
అజనటిన్లు ఆన్రమైన్ద సౌల్లాన్‌ ఎంజాన్రుం 
అజనటిన్దు మూత్త అతీవుడైయార్‌ కేణ్మె 
అజనటీను వెఃకా అటివుడైయార్‌ చ్చేరుం 
అఅనళీ ఇ అల్లవై సెయ్‌దలిన్‌ తీదే 

అజిన్‌ వరైయాన్‌ అల్ల సెయినుం పిన్‌ వరైయాళ్‌ 
అజం గూటాన్‌ అల్ల చెయినుం ఒరువన్‌ 
అజం జొల్లుం నెంజత్తాన్‌ అన్మై పుజిం జొల్లుం 
అజం పారుళ్‌ ఇన్ఫం ఉయిరచ్చం నాన్గిన్‌ 
అజంసారా నల్‌ కురవు ఈ|నదా యానుం 
అటివాళి అన్షణన్‌ వాళ్‌ సేర్‌న్టార్కల్లాల్‌ 
అజవినై యాదెనిల్‌ కొల్లామై కోజల్‌ 
అటివివ్రైయుం ఆన పొరుళుం పిజి వినథైయుం 
అజినిళుక్కా దల్లవై నీక్కి మజనిళుక్కా 
అటీకొను అజీియాన్‌ ఎనినుం ఉబుది 
అజీగిలార్‌ ఎల్లారుం ఎన్రే ఎన్‌ కామం 
అటీన్లాట్రి చెయ్‌గిత్‌ పాజ్కు అల్లాల్‌వినైతాన్‌ 
అలటివటం గాక్కుం కరువి; సెజటువార్కుం 
అటీవినాన్‌ ఆగువదుణ్లో పిజిదిన నోయ్‌ 


అటీవినుళ్‌ ఎల్లాం తలైయెన్స తీయ 
276 


7o/ 
75S 
483 


అజివిన్మై ఇన్మెయుళ్‌ ఇన్మై పిజిదిన్మె 
అటీవిలాన్‌ నెంజువన్దు ఈదల్‌ పిథిదు యాదుం 
అటివిలార్‌ తామ్‌ తమ్మె ప్పిళిక్కుం పీళై 
అటీవుడై యార్‌ ఆవదణివార్‌, అటీవిలార్‌ 
అటీవుడైయార్‌ ఎల్లాం ఉడైయార్‌; అటీవిలార్‌ 
అటీవురు ఆరాయున్ద కల్వి యిమ్మూనన్‌ 
అటువాయ్‌ నిఖైన్ష అవిర్‌ మదిక్కు ప్పోల 
అటైపటై అన్నర్‌ కయవర్‌ తాంకేట్ట 
అజ్కా ఇయల్‌ పిటు చ్చెల్వం; అదు పెట్రాల్‌ 
అలన్దారై అల్లల్‌ నోయ్‌ సెయ్‌దట్రాల్‌ తమ్మె 
అలర్‌ నాణ ఒల్వదో అంజలోంబు ఎనార్‌ 
అలరెళ ఆరుయిర్‌ నిజ్కుం; అదనై 
అల్లబ్బట్టు ఆట్రాదు అళుదు కణ్ణీరన్రే 
అల్లల్‌ అరుళాళ్‌ వార్కు ఇల్లై; వళి వళంగుం 
అల్లవై తేయ అజం పెరుగం నల్లవై 
అళవటీన్లార్‌ నెంజత్తజం పోల నిజ్కుం 
అళవటిన్లు వాళాదాన్‌ వాళ్‌క్కై ఉళపోల 
అళవల్ల సెయ్‌దాంగే వీవర్‌ కళవల్ల 
అళవిన్‌ కణ్‌ నినొళుగల్‌ ఆట్రార్‌ కళవిన్‌ కణ్‌ 
అళవళా విల్లాదాన్‌ వాళ్‌క్కె కుళవళా 
అళిత్తంజల్‌ ఎనవర్‌ నీప్పిన్‌ తెళిత్తసాల్‌ 
అళక్కొణ్ణ ఎల్లాం అళప్పోం; ఇళప్పినుం 
అళచ్చొల్లి ఆల్లదు ఇడిన్లు వళక్కణియ 
అళల్‌ పోలుం మాలైక్కు తూదాగి ఆమన్‌ 
అళివదూ ఉం ఆవదూ ఉం ఆగి వళి పయక్కుం 
అళివన్ష సెయ్యినుం అన్ఫటార్‌ అన్నిన్‌ 
అళివినవై నీక్కి ఆజబుయ్‌త్తు అళివిన్‌ కణ్‌ 

277 


841 
842 
843 
427 
430 
684 
1117 
1076 
333 
1303 
1149 
1141 
555 
245 
96 
288 
47S 
289 
286 
523 
1154 
659 
795 
1228 
461 
807 
787 


అళివిను అటై పోగా దాగి వళివన్ద 

అళుక్కటు అగ న్దారుం ఇల్టె; అదు ఇల్లార్‌ 
అళుక్కాటిన్‌ అల్లవై సెయ్యార్‌ ఇళుక్కాటిన్‌ 
అళుక్కాలు ఎన ఒరు పావి తిరుచ్చెటు 
అళుక్కాటు, అవా, వెగుళి, ఇన్నాచ్చొాల్‌ నాన్లుం 


అళుక్కాటు ఉడైయార్కు అదు సాలుం; ఒన్నార్‌ 


అళుక్కా జుడైయాన్‌ కణ్‌ ఆక్కం పోను ఇల్లె 
అవర్‌ తన్హార్‌ ఎన్నుం తగ్రెయాల్‌ ఇవర్‌ తన్దెన్‌ 
అవర్‌ నెంజు అవర్‌ క్కాదల్‌ కణ్బుం ఎవన్‌ నెంజే 
అవి సారిన్లు ఆయిరం వేట్లలిన్‌ ఒనన్‌ 
ద రు (ర్‌ 

అవైయటీన్దు ఆరాయ్‌న్దు సాల్లుగ సాల్లిన్‌ 
అవైయణియార్‌ సాల్లల్‌ మేట్‌ కొళ్చవర్‌ సాల్లిన్‌ 
అవ్విత్తు అళుక్కాటు ఉడైెయానై చ్చెయ్యవళ్‌ 
అవ్వియ నెంజతాన్‌ ఆక్కముం, చెవ్వియాన్‌ 
అశైయుయటబ్బు ఉణ్లాణ్లోర్‌ ఏ ఎర్యాన్‌ నోక్క 
ఆకూళాల్‌ తోన్రుం అశైవిన్మె క్కెప్పారుళ్‌ 
ఆక్కం అదర్‌ వినాయ్‌ చ్చెల్లుం అశై విలా 
ఆక్కం ఇళన్హే మెను అల్లావార్‌ ఊక్కం 
ఆక్కం కరుది ముదలిళక్కుం సెయ్‌వినై 
ఆక్కముం కేడుం అదనాల్‌ వరుదలాల్‌ 
ఆగాటు అళవిట్టి దాయినుం కడిల్డై 
ఆంగమై వెయ్‌దియ క్కణ్టుం పయమి జ్ఞ 

ఎ రవి 
ఆట్రార్‌ అళిపసి తీర్తల్‌; అః దొరువన్‌ 
ఆ(టారుం ఆట్రి అడుప ఇడనటిన్లు 
ఆటిన్‌ అళవటీిన్దు ఈగ; అదు పారుల్‌ 
ఆటిన్‌ అళవటిన్లు అవై యంజా 


ఆటిన్‌ ఒళుక్కి అజనిళుక్కా ఇల్‌ వాళ్‌కై 
278 


7/64 
170 
164 
168 
35 
165 
135 
1182 
1291 
259 
711 
713 
167 
169 
1098 
3/1 
594 
593 
463 
642 
478 
740 
226 
493 
477 
725 
48 


ఆటిన్‌ నిలె తళర్‌న్షటే వియన్‌ పులం 716 
ల్లు య 


ఆటిన్‌ వరున్దా వరుత్తం పలర్‌ నిను 468 
ఆటుబవర్కుం అరణ్‌ పారుళ్‌; అంజిత్తన్‌ 741 
ఆ(టువార్‌ ఆటల్‌ ఇగళామై పోటువార్‌ 891 
ఆ(టువార్‌ ఆటల్‌ పణిదల్‌; అదు శానోర్‌ 985 
ఆట్రువార్‌ ఆటల్‌ పసి ఆటల్‌ అప్పసియై 225 
ఆపయన్‌ కునుం అజుతొళిలోర్‌ నూల్‌ మజప్పర్‌ 560 
ఆయ్‌న్దాయ్‌న్టు కొల్లాదాన్‌ కేణ్ళి కడై ముటై 792 
ఆయుం అటిీవినర్‌ అల్లారు అమంగెన్న 918 
ఆరాఇయజట్కె అవా నీప్పిన్‌ అన్నిలై యే 370 
ఆళ్వినైయుం ఆన్హ్ల అజీవుం ఎన ఇరజ్జిన్‌ 1022 
అవా ఇల్లార్కు ఇల్లాగుం తున్ఫం; అఃదుణ్లేల్‌ 368 
అవా ఎస్ఫఎల్లా ఉయిర్కుం ఎంజా న్గుం 361 
అవావినై ఆట అబుప్పిన్‌ తవావినై 367 
ఆవిబ్బు నీరె[ను ఇరప్పినుం నావిబ్బు 1066 
ఇగల్‌ కాణాన్‌ ఆక్కం వరుంగాల్‌; అదనై 859 
ఇగలానాం ఇన్నాద ఎల్లాం; నగలాదాం 860 
ఇగలిన్‌ మిగలినిదు ఎన్ఫవన్‌ వాళ్‌కై 856 
ఇగలెదిర్‌ సాయ్‌ న్గొళుగ వల్లారై యారే 855 
ఇగలెన్నుం ఎవ్వనోయ్‌ నీక్కిన్‌ తవ విల్లా 853 
ఇగలెన్స ఎల్లా ఉయిర్కుం పగ లెన్నుం 851 
ఇగళ్‌చ్చియిన్‌ కెట్టారై ఉళ్లుగ తాత్తం 539 
ఇగళ్‌వైళ్లాదు ఈ వారై క్కాణిన్‌ మగిళ్‌న్దుళ్లం 1057 
ఇగవియ్కు ఎదిర్‌ సాయ్‌దల్‌ ఆక్కం; అదనై 858 
ఇడనిల్‌ పరువత్తుం ఒప్పురవిజ్కు ఒల్లార్‌ 218 
ఇడమెల్లాం కొల్లా త్తగ్లెత్తే ఇడమిల్లా 1064 


ఇడిక్కుం తుఖైైయారై అళ్వారై యారే 447 
279 


ఇడిప్పారై ఇల్లాద ఏమరా మన్నన్‌. 

ఇడిపురిన్దు ఎళ్లుం చొల్‌ కేట్సర్‌ మడిపురిన్లు 
ఇడుక్కట్‌ పడినుం ఇళివన్ష సెయ్యార్‌ 
ఇడుక్కణ్‌ కాల్‌ కొనిడ వీళుం అడుతూనుం 
ఇడుక్కణ్‌ వరుంగాల్‌ నగుగ; అదనై 
ఇడుంబైక్కు ఇడుంబై పడుప్పర్‌ ఇడుంబైక్కు 
ఇడుంబైక్కే కొళ్ళలం కొల్గో కుడుంబత్తె 

ఇడై తెరిన్దు నన్గుణర్‌న్దు సాల్లుగ సాల్లిన్‌ 

ఇణర్‌ ఎరి తోయ్‌వన్న ఇన్నా సెయినుం 
ఇణరూళ్‌త్తుం నాజామలర నైయర్‌ కటదు 
ఇదనై యిదనాల్‌ ఇవన్‌ ముడిక్కుం ఎన్రాయ్‌న్లు 
ఇన్‌ కణ్‌ ఉడైత్తవర్‌ పార్వల్‌; పిరివంజుం 

ఇన్‌ సాలాల్‌ ఈరం అలశైఇప్పడిటు ఇలవాం 

ఇన్‌ సాలాల్‌ ఈత్తనిక్క వల్లార్కు త్తన్‌ సాలాల్‌ 
ఇన్‌ సాల్‌ ఇని దినల్‌ కాణ్బాన్‌ ఎవన్‌ కోలో 
ఇనత్నాటి ఎణ్జాద వేన్దన్‌ సినత్నాటి 

ఇనంపోను ఇనమల్లార్‌ కేల్మై మగళిర్‌ 

ఇని యన్న నిన్నాడు సూళ్వార్‌ యార్‌ నెంజే! 
ఇనియ ఉళవాగ ఇన్నాద కూజుల్‌ 

ఇనై త్తుఖై త్తెన్స దోనిల్లై; విరున్దిన్‌ 
ఇనైయర్‌ ఇవరమక్కు ఇన్నం యాం ఎ 
ఇన్నా ఎనత్తాన్‌ ఉణర్‌న్షవై తున్నామై 
ఇన్నాదు ఇన్న ఇల్‌ ఊర్‌ వాళ్‌దల్‌; అదనినుం 
ఇన్ఫత్తుళ్‌ ఇన్ఫం పయక్కుం ఇగ లెన్నుం 
ఇన్ఫత్తుళ్‌ ఇన్ఫం విళైయాదాన్‌ తున్ఫత్తుళ్‌ 
ఇన్ఫం ఒరువజ్కు ఇరత్తల్‌ ఇరన్హలై 


ఇన్ఫం కడల్‌ మటు కామం అఃదడుం గాల్‌ 
280 


(చత 


448 
607 
654 
1030 
621 
623 
1029 
712 
308 
650 
రష / 
1152 

91 
387 

ee 
568 
822 
1294 
100 

87 
790 
316 
1158 
854 
629 
1052 
1166 


ఇన్ఫం ఇడైెయటా దీణ్లుం అవా వెన్నుం 
ఇన్ఫం విళైయాన్‌ ఇడుంబై ఇయల్పెన్నాన్‌ 
ఇన్ఫం విళైయాన్‌ వినై విఖైవాన్‌ తన్‌ కేళిర్‌ 
ఇన్నాదు ఇరక్క ప్పడుదల్‌ ఇరన్హవర్‌ 
ఇన్నామై ఇన్ఫం ఎనక్కొళిన్‌ ఆగుం తన్‌ 
ఇన్నాసెయ్‌ దార్కుం ఇనియవే సెయ్యాక్కాల్‌ 
ఇన్నాసెయ్‌ దారై ఒజుత్తల్‌ అవర్‌ నాణ 
ఇన్మై ఇడుంబై ఇరన్దు తీర్వా మెన్నుం 

ఇన్మై ఎన ఒరుపావి మజుమైయుం 

ఇన్మ ఒరువజ్కు ఇళివను శాల్బన్నుం 
ఇన్మెయిన్‌ ఇన్నాదదు యాదెనిన్‌ ఇన్మైెయిన్‌ 
ఇన్మెయిన్‌ ఇన్నాదు ఉడైమై ముఖైసెయ్యా 


ఇన్‌మైయుళ్‌ ఇన్‌మై విరున్లోరాల్‌; వన్‌మైయుళ్‌ 


ఇనియమ్రైయా చ్చిజప్పిన ఆయినుం 
ఇనుం వరువదు కొల్లో నెరు నలుం 
ఇమైప్పిన్‌ కరప్పాక్కు అటీవల్‌; అనైత్తిజ్కే 
ఇమ్మె ప్పిఅప్పిల్‌ పిరియలం ఎన్హేనా 
ఇమైయారిన్‌ వాళీనుం పాడిలరే ఇల్లాళ్‌ 
ఇయ॥్రులుం ఈట్టలుం కాత్తలుం కాత్త 
ఇయల్ఫాగుం నోన్చిజ్‌ కొను ఇన్మై ఉడైమై 
ఇయల్పినాన్‌ ఇల్‌ వాళ్‌క్కె వాళ్‌బవన్‌ ఎన్నాన్‌ 
ఇయల్ఫుళి కోలోచ్చుం మన్నవన్‌ నాట్ట 
ఇరక్క ఇరత్తక్కార్‌ క్కాణిన్‌; కరప్పిన్‌ 
ఇరత్తలిన్‌ ఇన్నాదు మన నిరప్పియ 
ఇరనార్‌ ఇరవార్‌ క్కొను ఈవర్‌ కరవాదు 
ఇరన్గుం ఉయిర్‌ వాళ్‌దల్‌ వేణ్ణిన పరన్దు 
ఇరప్పన్‌ ఇరప్పారై ఎల్లాం ఇరప్పిన్‌ 

281 


369 
628 
615 
224 
630 
S87 
314 
1063 
1042 
988 
1041 
558 
153 
961 
1048 
11289 
1315 
906 
385 
344 
47 
545 
1051 
229 
1035 
1062 
1067 


ఇరప్పాన్‌ వెగుళామై వేణ్టుం; నిరప్పిడుంబై 
ఇరప్పారై ఇల్లాయిన్‌ ఈర్‌ గణ్మాజాలం 
ఇరవుళ్ల ఉళ్లం ఉరుగుం; కరవుళ్ల 

ఇరవెన్నుం ఏమాప్పిల్‌ తోణి కరవెన్నుం 
ఇరుత్తలుం ఈదలే పోలుం కరుత్తల్‌ 
ఇరునోక్కు ఇవళుణ్‌ కణ్‌ ఉళ్లదు ఒరునోక్కు 
ఇరున్దుళ్లి ఎన్ఫరిదల్‌ నెంజే! పరిన్దుళ్లల్‌ 
ఇరున్లోమ్బి ఇల్వాళ్‌వ దెల్లాం విరున్లోమ్బి 


ఇరుపునలుం వాయ్‌న్స మలైయుం వరుపునలుం 


ఇరు మనప్పెణ్జిరుం కళ్లుం కవజుం 
ఇరువై వగ తెరిను ఈణ్టు అజం పూజ్ఞార్‌ 
ఇరుళ్‌ నీంగి ఇన్ఫం పయక్కుం మరుళ్‌నీంగి 
ఇరుళ్‌ సేర్‌ ఇరువినై యుం సేరా, ఇటైవన్‌ 
ఇరువేణు ఉలగత్తు ఇయట్కె; తిరు వేటు 
ఇటిల్‌ ఈనుం ఎణ్ణ్జాదు వెఃకిన్‌ విజల్‌ ఈనుం 
ఇటినమైన సార్భుడ్రయ రాయినుం ఉయ్యార్‌ 
ద ఆద ద 
ఇజన్ద వెగుళియిన్‌ తీదే సిజిన్ద 
ఇటన్తార్‌ ఇజిన్తార్‌ అనెయర్‌; సినతె 
టె టె యా లు 
ఇటిప్పే పురిన్ద తొళిట్రాం సిఅిప్పున్లాన్‌ 
ఇటుది పయప్పినుం ఎంజాదు ఇటైవబ్బు 
ఇటైకడియన్‌ ఎనురైక్కుం ఇన్నాచ్చాల్‌ వేన్దన్‌ 
ఇటైకాక్కుం వైయగ మెల్లాం; అవనై 
ఇట్బీజన్లార్‌ కణ్బ్ణల్లదు ఇల్లై ఇయల్బాగ 
ఇట్‌ఏటబన్లార్‌ కణ్ణేయుం ఇన్మై ఇళివన్ద 
ఇలక్కం ఉడం బిడుంబై క్కి[న్రు కలక్కత్తి 
ఇలన్‌ ఎను తీయలై సెయ్యజ్క, సెయ్యిన్‌ 


ఇలనెన్నుం ఎవ్వం ఉరైయామై ఈదల్‌ 
282 


ఇలమెను అశైఇ ఇరుప్పారై క్కాణిన్‌ 

ఇలమెను వెఃకుదల్‌ చెయ్యార్‌ పులం వెన్ల 
ఇలంగిళాయ్‌! ఇను మజుప్పిన్‌ ఎన్‌ తోళ్‌ మేల్‌ 
ఇలర్‌ పల రాగియ కారణం నోట్బార్‌ 

ఇల్‌ వాళ్వాన్‌ ఎన్నాన్‌ ఇయల్ఫుడైయ మూవర్కుం 
ఇల్లదెన్‌ ఇల్లవళ్‌ మాణ్బానాల్‌ ఉళ్లదెన్‌ 

ఇల్లారై ఎల్లారుం ఎళ్లువర్‌; సెల్వరై 

ఇల్లాల్‌ కణ్‌ తాళ్‌న్ద ఇయల్చిన్నై ఎంజా[నుం 

ఇల్లాళై అంజువాన్‌ అంజు మటెం జానుం 

ఇల్లై తవజవర్కు ఆయినుం ఊడుదల్‌ 

ఇళిత్తక్క ఇన్నా సయినుం కళితార్చు 

ఇళివరిన్‌ వాళాద మానం ఉడైయార్‌ 

ఇఖైదాగ ముళ్‌ మరం కొల్ల; కళైయునర్‌ 
ఇళతొటూ ఉం కాదలిక్కుం సూదేపోల్‌ తున్చం 
ఇళివటిన్లు ఉణ్ళాన కణ్‌ ఇన్ఫం పోల్‌ నిబ్కుం 
ఇళుక్కల్‌ ఉడైయుళి ఊటుక్కోల్‌ అటే 
ఇళుక్కామై యార్‌ మాట్టుం ఎనుం వళుక్కామై 
ఇళైత్తదు ఇగవామై చ్చావారై యారే 

ఇవజలుం మాణ్చిజన్ద మానముం మాణా 
ఈట్టం ఇవటీ ఇశై వేణ్ణా ఆడవర్‌ 

ఈత్తువక్కుం ఇన్ఫం అజియార్‌ కొల్‌ తాముడైమై 
ఈదల్‌ ఇశైపడ వాళ్‌దల్‌ అదువల్లదు 

ఈగన్ల పొళిదిర్‌ పెరిదువక్కుం తన్‌ మగనై 
ఈ,న్హాన్‌ పసి కాణ్బాన్‌ ఆయినుం సెయ్యజ్క 
ఈ న్దాళ్‌ ముగత్తేయుం ఇన్నాదాళ్‌ ఎన్మటు 
ఈర్‌ంగై విదిరార్‌ కయవర్‌ కొడిజుడైక్కుం 


ఈవార్‌ కణ్‌ ఎన్నుణ్లాం తోటం ఇరన్సు కోళ్‌ 
83 


1040 
1/4 
1262 
2/0 
41 
53 
752 
903 
905 
1321 
1288 
970 
879 
940 
946 
415 
536 
779 
432 
1003 
228 
231 
69 
656 
923 
1077 
1059 


ఉట్‌ పగై అంజిత్తట్‌ కాక్క; ఉలై విడత్తు 
ఉట్కప్పడా అర్‌ ఒళియిళప్పర్‌ ఎంజానుం 
ఉటనోయ్‌ నీక్కి ఉజా అమైముర్‌ కాక్కుం 


ఉటనోయ్‌ నోనల్‌ ఉయిర్‌క్కుబుకణ్‌ సెయ్యామై 


ఉటవన్‌ తీర్పాన్‌ మరున్దుఖై చ్చెల్వా నెన్లు 
ఉటాన్‌ అళవుం పిణి అళవుం కాలముం 
ఉడం బాడు ఇలాదవర్‌ వాళ్‌క్కై కుడంగరుళ్‌ 
ఉడంబొడు ఉయిరిెడై ఎన్నమటన్న 
ఉడమైయుళ్‌ ఇన్‌మై విరున్లోమృ్బల్‌ ఓమ్బూ 
ఉడర్‌ కణ్‌ సెనేన్‌ మన్‌ తోళి! అదు మటన్లు 
ఉడుక్కె ఇళన్దవన్‌ కైపోల ఆంగే 

ఉడైెయ రెనప్పడువదు ఊక్కం; అఃదిల్లార్‌ 
ఉడైత్తం వలియజియార్‌ ఊక్కత్తిన్‌ ఊక్కి 
ఉడైయార్‌ మున్‌ ఇల్లార్‌ పోల్‌ ఏక్కటుం గట్రార్‌ 
ఉడై సెల్వం ఊణ్‌ ఒళి కల్వి ఎను ఐన్టుం 
ఉణ్జార్‌ కణ్‌ అల్లదు అడునటా కామం పోల్‌ 
ఉణర్వదుడై యార్‌ మున్‌ సాల్లల్‌ వళర్వదన్‌ 
ఉణవినుం ఉణ్ణదు అజల్‌ ఇనిదు; కామం 
ఉణ్ణామై ఉళ్లదు ఉయిర్‌నిలై ఊనుణ్ఞ 
ఉణ్జజ్క కళ్లె; ఉణిల్‌ ఉల్ల శాన్సరాల్‌ 
ఉణ్ణాదు నోజ్బార్‌ పెరియర్‌; పిఆర్‌ సాల్గుం 
ఉణ్ణామై వేణ్టుం పులా అల్‌ పిటి దొనన్‌ 
ఉదవి వరైత్తన్లు ఉదవి; ఉదవి 
ఉప్పమైన్షట్రాల్‌ పులవి; అది సిజీదు 
ఉయ్‌త్తల అటీన్లు పునల్‌ పాయ్‌బవరీ పోల్‌ 
ఉయర్వగలం తిల్మై అరుమై ఇన్నాన్లిన్‌ 


ఉయిర్‌ ఉడంబిన్‌ నీక్కియార్‌ ఎన్న సెయిర్‌ ఉడంబిన 


284 


883 
921 
442 
261 
950 
949 
890 
1122 
89 
1284 
788 
591 
473 
395 
9౩39 
1090 
718 
1326 
205 
922 
160 
2o/ 
105 
1302 
1287 
743 
౩౩౦ 


ఉయిర్ప ఉళరల్లర్‌ మనసెయిర్పవర్‌ 

ఉరన్‌ నశైఇ ఉళ్లం తుఖైయాగ చ్చెన్రాన్‌ 
ఉరనెన్నుం తోట్టియాన్‌ ఓరైన్లుం కాప్పాన్‌ 

ఉర మొరువజ్కు ఉళ్ల వెబుక్కె, అఃదిల్లార్‌ 
ఉరుళాయం ఓవాదు కూటీన్‌ పొరుళాయాం 
ఉరువు కణ్టు ఎల్లామై వేణ్ణుం, ఉరుళ్‌ పెరున్దేర్కు 
ఉరైప్పార్‌ ఉరైప్పవై ఎల్లాం ఇరప్పార్‌ కొన్లు 
ఉటింగువదు పోలుం శాక్కాడు; ఉజింగి 


ఉబిల్‌ ముఖైయాన్‌ ఉట్పగ్ల తో నిన్‌ ఇజిల్‌ ముఖైయాన్‌ 


ఉటా అదవర్‌ క్కణ్ణ కణ్బ్ణం అవరై 

ఉటా అదవర్‌ పోల్‌ సాలినుం చెటా అర్‌చొల్‌ 

ఊటా అదో ఊరలిన్ష కౌవై? అదనై 

ఉటా అర్కు ఉటునోయ్‌ ఉరైప్పాయ్‌ కడలై 

ఉటీన్‌ నట్టు అజిన్‌ ఒరూం ఉం ఒప్పిలార్‌ కేళ్మై 
ఉటినుయిర్‌ అంజా మజవర్‌ ఇటైవన్‌ 

ఉటుతోటు ఉయిర్‌ తళిర్చ త్తీణ్ణలాల్‌ పేదైక్కు 
ఉటు పసియుం, ఓవాప్పిణియుం, సెబు తగియుం 
ఉటుప్పొత్తల్‌ మక్కళొప్పు అ నాల్‌. వెజుత్తక్క 
ఉటు పారుళుం ఉల్కు పారుళుం తన్‌ ఒన్నార్‌ 
ఉటుప్పమైన్లు ఊజంజా వెల్పడై వేస్షన్‌ 

ఉటువదు సీర్‌తూక్కుం నట్పుం పెటువదు 

ఉటై సిజీయార్‌ ఉళ్‌ నడుంగల్‌ అంజిక్కుటై పెటణీన్‌ 
ఉలగతార్‌ ఉణ్ణెన్సదు ఇల్లెన్సాన్‌ వైయత్తు 
ఉలగతోడు ఒట్ట ఒళుగల్‌ పల కటుం 

ఉలగం తళీ ఇయదొట్సం; మలర్‌దలుం 

ఉలై విడత్తు ఊరంజా వన్‌కణ్‌ తొలై విడత్తు 


ఉళనుళను ఉళ్‌నీర్‌ అబుగ విళెతిళను 
ష్‌ 85 


880 
1263 
24 
600 
93౩ 
667 
232 
339 
685 
1292 
1096 
1143 
1200 
812 
778 
1106 
734 
99౩ 
756 
761 
813 
680 
850 
140 
425 
762 
1177 


ఉళపోల్‌ ముగత్తెవన్‌ సెయ్యం అళవినాల్‌ 

ఉళరెనినుం ఇల్లారొడు ఒప్పర్‌ కళన్‌ జి 

ఉళరెన్నుం మాత్తిరైయర్‌ అల్లాల్‌ పయవా 

ఉళవరై తూక్కాద ఒప్పుర వాణ్ళే 

ఉళ్లక్కళి త్తలుం కాణ మగిళ్‌ దలుం 

ఉళ్లత్తాల్‌ ఉళ్లలుం తీదే, పిజన్‌ పారుళై 

ఉళ్లత్తార్‌ కాదలవరాగ ఉళ్లినీ 

ఉళ్లత్తాల్‌ పొయ్యా దొళుగిన్‌ ఉలగత్తార్‌ 

ఉళ్లం ఇలాదవర్‌ ఎయ్‌దార్‌ ఉలగత్తు 

ఉళ్లం ఉడైెమై ఉడైెమై; పొారుళుడైమై 

ఉళ్లం పోను ఉళ్‌ వళిచ్చెల్‌గిజ్చిన్‌ వెళ్లనీర్‌ 

ఉళ్లర్క ఉళ్లం సియుగువ; కొళ్లజ్క 

ఉళ్లినుం తీరా ప్పెరు మగిళ్‌ సెయ్‌దలాల్‌ 

ఉళ్లినేన్‌ ఎనేన్‌ మటు ఎన్‌ మజిన్టీర్‌ ఎనెన్నై 

ఉళ్లియదు ఎయ్‌దల్‌ ఎళిదుమన్‌ మట్రున్లాన్‌ 

ఉళ్లియదెల్లాం ఉడనెయదుం ఉళ్లత్తాల్‌ 

ఉళ్లువదెల్లాం ఉయర్వుళ్లల్‌; మట(ట్రదు 

ఉళ్లువన్‌ మన్యాన్‌; ఉరైప్పదు అవర్‌ తిఅమాల్‌ 

ఉళ్లువన్‌ మన్‌యాన్‌ మజప్పిన్‌ మజప్పజియేన్‌ 

ఉళ్లాట్టి ఉళ్లూర్‌ నగప్పడువర్‌ ఎంజానుం 

ఉళవినార్‌ కైమ్మడంగిన్‌ ఇల్లై విళైవదూ ఉం 

ఉళుదుణ్టు వాళ్వారే వాళ్వార్‌; మటెల్లాం 

ఉళువార్‌ ఉలగతార్కు ఆణి అఃదాటాదు 

ఉళైప్పిరిన్లు కారణత్తిన్‌ వన్టానై వేన్దన్‌ 

ఉవక్కాణ్‌ ఎం కాదలర్‌ సెల్వార్‌ ఇవక్కాణ్‌ ఎన్‌ 

ఉవప్పత్తలై క్కూడి ఉళ్లప్పిరిదల్‌ 

ఉవన్దు టైవర్‌ ఉళ్లత్తుళ్‌ ఎను ఇగత్తుటైవర్‌ 
286 


6/4 
730 
406 
480 
1281 
282 
1249 
294 
598 
592 
1170 
798 
1201 
1316 
540 
309 
596 
1184 
1125 
927 
1036 
1033 
1032 
530 
1185 
394 
1130 


ఊక్కముడైయాన్‌ ఒడుక్కం పొరుతగర్‌ 
ఊడల్‌ ఉణర్‌దల్‌ పుణర్‌దల్‌ ఇవై కామం 
ఊడల్‌ ఉణంగ విడువారోడు ఎన్‌ నెంజం 
ఊడలిన్‌ ఉణ్తాంగోర్‌ తున్నం పుణర్వదు 
ఊడలిల్‌ తోటవర్‌ వెనార్‌; అదు మన్నుం 
ఊడలిల్‌ తోనుం పిటుతుని నల్లళి 

ఊడి యిరున్దేమా త్తుమ్మినార్‌ యాం తమ్మ 
ఊడి ప్పెటుగువం కొల్లో నుదల్‌ నెయర్ప 
ఊడియ వరై ఉణరామై వాడియ 

ఊడుగ మన్నో ఒళియిఖళై; యాం ఇరప్ప 
ఊడుదల్‌ కామత్తియ్కి ఇన్ఫం; అదజ్‌ కిన్ఫం 
ఊణుడై ఎచ్చం ఉయిర్‌ కెల్లాం వేటిల్ల; 
ఊదియం ఎన్ఫదు ఒరువజ్కు పెదైయార్‌ 
ఊనై క్కుటిత్త ఉయిరెల్లాం; నాణెన్నుం 


ఊళి పెయరినుం తాం పెయరార్‌ శాన్రాణ్మెక్కు 


ఊళిట్‌ పెరువలి యావుళ మటొను 

ఊళైయుం ఉప్పక్కం కాణ్బర్‌ ఉలైవిని 

ఊరవర్‌ కౌవై ఎరువాగ అన్నె సాల్‌ 

ఊరుణి నీర్‌ నిజైన్ల ట్రే జ 

ఊరొరాల్‌ ఉట్రపిన్‌ ఒల్కామై ఇవ్విరణ్ణిన్‌ 

ఎచ్చమెను ఎన్‌ ఎణ్జుం గొల్లొ ఒరువరాల్‌ 

ఎదిర దాక్కాక్కుం అటీవి నార్కిల్లె 

ఎదిలార్‌ కుట్రం పోల్‌ తం కుటుం కాణ్ణిట్‌ పిన్‌ 

ఎట్సగ వన్న సిబుమైత్తే ఆయినుం 

ఎట్రిజ్‌ కురియర్‌ కయవరొను ఉటాక్కాల్‌ 

ఎటైెను ఇరంగువ సెయ్యజ్క; సెయ్యానేల్‌ 

ఎణ్‌ పదత్తాన్‌ ఓరాముటై సెయ్యా మన్నవన్‌ 
287 


486 
1109 
1310 
1307 
1327 
1322 
1312 
1328 
1304 
1329 
1330 
1012 

797 
1013 

989 

380 

620 
1147 

215 

662 
1004 

429 

190 

889 
1080 

655 

548 


ఎణ్‌ పొరుళవాగచ్చెల చ్చొల్లి తాన్‌ పిజర్‌ వాయ్‌ 

ఎణ్బదత్తాల్‌ ఎయ్‌దల్‌ ఎళిదెన్స యార్‌ మాట్టుం 

ఎణ్జిత్తుణిగ కరుమం; తుణిన్ద పిన 

ఎణ్ణియ ఎణ్ణియాంగు ఎయ్‌దుప ఎణ్జియార్‌ 

ఎజ్జియార్‌ ఎణ్జం ఇళ ప్పర్‌ ఇడనటీన్లు 

ఎణ్ణెన్ఫ ఏనై ఎళుత్తెన్స ఇవ్విరణ్టుం 

ఎనైతానుం ఎం జానుం యార్కుం మనతానాం 

ఎనైతానుం నల్లవై కేట్క; అనైత్తానుం 

ఎనైత్తిట్సం ఎయ్‌దియ క్కణుం వినై త్పిట్సం 

ఎనైత్తు నినైప్పినుం కాయార్‌ అనైత్తనే 

ఎనైత్తుం కుజుకుదల్‌ ఓంబల్‌ మనైక్కెళి ఇ 

ఎనైత్తుణైయర్‌ ఆయినుం ఎన్నాం, తినైత్తుణైయుం 

ఎనైతొను ఇనిదే కాణ్‌ తాం కామం వీళ్వార్‌ 

ఎనైప్పగై యుటూరుం ఉయ్‌వర్‌; వినైప్పగై 

ఎనైమాట్చి త్తాగియ క్కణ్జుం వినైమాట్చి 

ఎనైవగ్రెయాన్‌ తేజి యక్కఃణ్ఞం వినైవగ్రెయాన్‌ 

ఎన్నని కొనార్కుం ఉయ్‌ వుజ్ఞాం; ఉయ్‌విల్లె 

ఎన్నెమున్‌ నిల్లన్‌ మిన్‌ తెల్విర్‌ పలర్‌ ఎన్నై 

ఎన్ఫిల దనై వెయిల్‌ పోల క్కాయుమే శ్‌ 

ఎనుం ఒరువుదల్‌ వేణుం పుగళొడు 

ఎప్పారుళ్‌ ఎత్తన్మైత్తు ఆయినుం అప్పారుళ్‌ 

ఎప్ఫారుళ్‌ యార్‌ యార్‌ వాయ్‌ క్కేట్సినుం అప్పారుళ్‌ 

ఎప్పారుళుం ఓరార్‌ తొడరార్‌ మటప్పారుై 

ఎయ్‌దజ్కరియదు ఇయ్వైన్షక్కాల్‌ అన్నిలైయే 

ఎరియాల్‌ సుడ ప్పడినుం ఉయ్‌ వుణ్ణాం ఉయ్యార్‌ 

ఎళిదెన ఇల్లి అప్పాన్‌ ఎయ్‌దుమెం జాన్దుం 

ఎల్లాప్పారుళుం ఉదైత్తాయ్‌ ఇడత్తుదవుం 
288 


424 
991 
467 
666 
494 
392 
317 
416 
670 
1208 
820 
144 
1202 
207 
750 
614 
110 
771 
77 
0902 
355 
423 
695 
489 
896 
145 
746 


ఎల్లార్కుం ఎల్లాం నిగళ్‌బవై ఎంజానుం 
ఎల్లార్కుం ననాాం పణిదల్‌; అవరుళ్లుం 
ఎల్లా విళక్కుం విళక్కల్ల, శాన్హర్కు 
ఎల్లె క్కణ్‌ నిన్రార్‌ తుజవార్‌ తొలై విడత్తుం 
ఎల్లాద ఎజ్జి చెయల్‌ వేణ్ణుం, తమ్ముడు 

౧౧ (3) Co 
ఎళ్లామై వేణ్టువాన్‌ ఎన్ఫాన్‌ ఎనైతొనుం 
ఎళ్లిన్‌ ఇళివాం ఎను ఎణ్ణి అవర్‌ తిజం 
ఎళుదుం గాల్‌కోల్‌కాణా క్కళ్ణే పోల్‌ కొణ్కన్‌ 
ఎళు పిజప్పుం తీయనవై తీణ్ణా వళి పిజంగా 
ఎళుమై ఎళు పిజప్పుం ఉళ్లువర్‌ తంగణ్‌ 
ఎవ్వ దుజైవదు ఉలగం, ఉలగతోడు 


ఏతం పెరుం జెల్వం తానుం వ్వాన్‌ తక్కార్‌ క్కొను 


ఎదిలార్‌ ఆరత్తమర్‌ పసిప్పర్‌ పేదై 

నోక్కినాళ్‌ నోక్కి ఇటైంజినాళ్‌; అః దవళ్‌ 
ఏన్దియ కొళ్‌గైయార్‌ సిజిన్‌ ఇడైమురిన్లు 
ఏముట వరినుం ఎళై తమియనాయ్‌ 

ఏరిన్‌ ఉళా అర్‌ ఉళవర్‌ పుయలెన్నుం 
ఏరినుం ననాల్‌ ఇడుదల్‌; కట్టపిన్‌ 

పలకుడై నీళలుం తంగుడైక్కీళ్‌ క్కాణ్బర్‌ 
ఏవవుం సెయ్‌కలాన్‌ తాన్‌ తేజాన్‌ అవ్వుయిర్‌ 
ఐన్టవిత్తాన్‌ ఆట్రల్‌ అగల్‌ విసంబుళార్‌ కోమాన్‌ 
ఐయత్తిన్‌ నీంగి త్తెళిన్దార్కు వైయత్తిన్‌ 
ఐయప్పడా అదు అగత్తదు ఉణర్వానై 
ఐయుణర్వు ఎయ్‌దియ క్కణ్ణం పయ మి నే 
ఒత్తదటణివాన్‌ ఉయిర్‌ వాళ్‌ వాన్‌; మటైయాన్‌ 
ఒట్టార్‌ పిన్‌ సెనొరువన్‌ వాళ్‌దలిన్‌ అన్నిలైయే 


ఒట్రినాన్‌ ఒటి ప్పారుళ్‌ తెరియా మన్నవన్‌ 
289 


582 
125 
299 
806 
470 
281 
1298 
1285 
62 
107 
426 
1006 
837 
1093 
899 
873 
14 
1038 
1034 
848 
25 
353 
702 
354 
214 
S967 
583 


ఒ(టుం ఉం శాన్ద నూలుం ఇవైయిరణ్లుం 
ఒటొటి త్తన్ల పొరుళైయుం మటుమోర్‌ 
ఒటొట్రుణరామై ఆళ్ల; ఉడన్‌ మూవర్‌ 
ఒణ్‌ పొరుళ్‌ కాళ్‌ప్ప ఇయట్రియార్కు ఎణ్‌ పారుళ్‌ 
ఒణుదట్‌కో ఒ ఉడైెత్తదే జాట్సినుళ్‌ 
ఒన్నార్‌ త్తెజిలుం ఉవన్గారై ఆక్కలుం 
ఒన్హా ఉలగత్తు వుయర్‌న్ద పుగళల్లాల్‌ 
ఒన్లాగ నల్లదు కొల్లామై; మద్రటన్‌ 
ఒన్లానుం తీచ్చొల్‌ పొరుట్‌ పయన్‌ ఉణ్ణాయిన్‌ 
ఉయిర్చ ఉళరల్లర్‌ మ న్లసెయిర్చవర్‌ 
ఒన్దెయ్‌ది నూటిళక్కుం సూదర్కుం ఉణ్ణాం గొల్‌ 
ఒప్పురవి నార్‌ వరుంకేడెనిన్‌ అః దొరువన్‌ 
ఒరు తలైయాన్‌ ఇన్నాదు కామం కాప్పోల 
ఒరునాళ్‌ ఎళునాళ్‌ పోల్‌ సెల్లుం సేట్‌ సెనార్‌ 
ఒరు పొళుదుం వాళ్‌ వదు అజీయార్‌ కరుదుబ 
ఒరుమైక్కణ్‌ తాన్‌ కట కల్వి ఒరువజ్కు 
ఒరుమై చెయలాటుం పెదై ఎళభుమ్రైయుం 
ఒరుమై మగళిరే పోల ప్పెరుమైయుం 
ఒరుమైయుళల్‌ ఆమైపోల్‌ ఐన్షడక్కల్‌ ఆట్రిన 
ఒబుత్నాటుం పణ్చినార్‌ కణ్బు కణ్ణోడి 
ఒటుతారై ఒనాగ వైయారే, వైప్పర్‌ 
ఒయబుత్తార్కు ఒరునాళైయిన్నం; పాబుత్తార్కు 
ఒలిత్తకాల్‌ ఎన్నాం ఉవరి ఎలిప్పగై 
ఒల్లుం కరుమం కడటు పవర్‌ కేణ్మా 
ఒల్లుం వగ్రెయాన్‌ అజవినై ఓవాదే 
ఒల్లుం వాయెల్లాం వినై ననే; ఒల్లాక్కాల్‌ 
ఒల్వదటివదు అటిన్షదన్‌ కణ్‌ తంగి 

290 


581 
5886 
589 
760 
1088 
264 
233 
323 
128 
880 
932 
220 
1196 
1269 
337 
398 
835 
974 
126 
579 
155 
156 
763 
618 
33 
673 
472 


ఒళియార్‌ మున్‌ ఒళ్లియ రాదల్‌ వెళియార్‌మున్‌ 
ఒళి ఒరువయ్యి ఉళ్ల ఎటుక్కి; ఇళి ఒరువబ్బు 
ఒళుక్కత్తిన్‌ ఎయ్‌దువర్‌ మేన్‌మై; ఇళుక్కత్తిన్‌ 
ఒళుక్కత్తిన్‌ ఒల్కార్‌ వురవోర్‌ ఇళుక్కత్తిన్‌ 
ఒళుక్కత్తు నీతార్‌ పెరుమై విళుప్పత్తు 

ఒళుక్క ముడైయ వర్కు ఒల్లావే తీయ 
ఒళుక్కం ఉడైమై కుడిమై; ఇళుక్కం 

ఒళుక్కం విళుప్పం తరలాన్‌ ఒళుక్కం 
ఒళుక్కముం వాయ్‌మైయుం నాణుం ఇమ్మూనుం 
ఒళుక్కాటాక్కొళ్ల ఒరువన్‌ తన్‌ నెంజత్తు 

ఓఒ ఇనిదే ఎమక్కిన్నోయ సెయ్‌ద కణ్‌ 

ఓ ఒదల్‌ వేణ్ల్ణుం ఒళియాళ్‌కుం సెయ్‌వినై 

ఓది ఉణర్‌న్లుం పిజర్‌క్కుంరైత్తుం తానడంగా 
ఓంబిన్‌ అమైతార్‌ పిరివోంబల్‌; మ(ట్రవర్‌ 
ఓర్‌త్తుళ్లం ఉళ్లదు ఉణరిన్‌ ఒరుతలైయా 

ఓర్‌న్లు కణ్సడాదు ఇటై పురిన్దు యార్‌ మాట్టుం 
కటటదనాలాయ పయనెన్‌కొల్‌ వాలటివన్‌ 
కటుటిన్లార్‌ కల్లి విళంగుం కశడట 

కట్రార్‌ మున్‌ కటసెల చ్చొల్లి త్తాంకట 
కటారుళ్‌ కటార్‌ ఎన ప్పడువర్‌ కటార్‌ మున్‌ 
కటిల నాయినుం కేట్క, అః దొరువజ్కు 
కటీణ్డు మెయ్‌ ప్పారుళ్‌ కణ్లార్‌ తలైప్పడువర్‌ 
కటుక్కణ్‌ అంజాన్‌ చెల చ్పొల్లి క్కాలత్తాల్‌ 
కడన్‌ ఎన్న నల్లవై ఎల్లాం కడన్‌ అథీన్దు 
కడనటథీన్దు కాలం కరుది ఇడనటీన్లు 

కడలన్న కామం ఉళన్దుం మడలేజా 


కడలోడా కాల్వల్‌ నెడున్తేర్‌; కడలోడుం 
291 


కడాఅ ఉరువోడు కళ్ళుం జాదుయాలణుం 
కడా అక్కళిటిన్‌ మేల్‌ కట్పడాం మాదర్‌ 
కడిదోచ్చి మెల్ల ఎటీగ నెడితాక్కం 

కడిన్హ కడిన్టైరార్‌ సెయ్‌దార్కు అవై తాం 
కడుం జొల్లన్‌ కణ్ణిలనాయిన్‌ నెడుం జెల్వం 


కడు మొళియుం కైయిగన్ల దండముం వేన్దన్‌ 
కడైక్కొట్క చ్చెయ్‌ తక్క దాణ్‌మై; ఇడైక్కొట్కిన్‌ 


కణార్‌ ఉయిరుణ్లుం తో(టతాల్‌ పెణగ 
(శ) [0 — Go 


కల్లు కేట్లు ఉణ్తుయిర్‌న్లు ఉటరియుం ఐంపులనుం 
Cd © Co టు 


కణ్‌ గళవు కొళ్లుం సియునోక్కం కామత్తిల్‌ 
కణ తాం కలుళ్‌పదెవన్‌ కోలో తణ్ఞానోయ్‌ 
కణినిను కద్దు చ్చొల్లినుం చొల్లజ్క 
కణ్‌ నిజైన్ల కారిగై క్కాం పేర్‌ తోర్‌ పేదైక్కు 
౨ యా ౬ 
కమైకొడిదు యాళ్‌కోడు సెవ్విదు; ఆంగన్న 
కణ్దుదు మన్నుం ఒరునాళ్‌; అలర్‌ మన్నుం 
కణ్ణిన్‌ తునిత్తే కలంగినాళ్‌ పుల్లుదల్‌ 
కణ్ణిన్‌ పశప్పో పరువరల్‌ ఎయదినే 
కణ్ణిబ్బు అణికలం కణ్ళోట్టం; అఃదినేల్‌ 
కణ్టుడైయర్‌ ఎన్నవర్‌ కటోర్‌; ముగత్తిరణ్లు 
కణం కొళచ్చేటి నెంజే! ఇవైయెన్నై 
కణ్టుల్లార్‌ కాదలవరాగ క్కణ్జుం 
కణ్టుళ్లిన్‌ పోగార్‌; ఇమైప్పిన్‌ పరువరార్‌; 
కణ్ళొడు కణ్ణిణై నో క్కిక్కిన్‌ వాయ్‌ చొ జ్కల్‌ 
కణ్ణోట్టం ఎన్నుం కళిపెరుం గారికై 
లాలు ర్లు 
కణ్గోట్టత్తుళ్లదు ఉలగియల్‌; అఃదిలాల్‌ 
కణ్లోటం ఇలవర్‌ కణిలర్‌; కణుడెయార్‌ 
అలు ౧౧ లం 50 యా 
కదం గాత్తుక్కటడంగల్‌ ఆటువాన్‌ సెల్వి 
202 


585 
1087 
662 
658 
566 
56 / 
663 
1084 
1101 
1092 
LLL 
184 
1272 
2/9 
1146 
1290 
1240 
5/59 
39౩ 
1244 
1127 
1126 
1100 
5/౩ 
5/2 
5/7/ 
130 


కదు మెనతాం నోక్కి తామే కలుళుం 

కనవినాన్‌ ఉణ్ణాగుం కామం ననవినాన్‌ 
కనవినుం ఇన్నాదు మన్నా వినై వేణు 

కయలుణ్‌ కణ్‌ యానిరప్ప త్తూంజిత్‌ కలన్లార్కు 
కరత్తలుం ఆట్రేన్‌ ఇన్నోయై నోయ్‌ సెయ్‌దార్కు 
కరప్పవర్కు యాంగొళిక్కుం గొల్లో? ఇరప్పవర్‌ 
కరప్పిడుంబై ఇల్లారై క్కాణిన్‌ నిరప్పిడుంబై 
కరప్పినుం కైయిగన్‌ దొల్లానిన్‌ ఉణ్‌ కణ్‌ 
కరప్పిలా నెంజిన్‌ కడనణివార్‌ మున్‌ నిను 
కరప్పిలార్‌ వైయగత్తు ఉణ్మియాల్‌ కణ్ణిను 
కరవాదు ఉవన్టీయుం కళణ్ణిన్నార్‌ కణ్టుం 
కరుమణి యిథట్‌ పావాయ్‌ నీ పోదాయాం వీళుం 
కరుమతాల్‌ నాణుదల్‌ నాణు త్తిరునుదల్‌ 
కరుమం సిదైయామల్‌ కణ్గోడవల్లార్కు 
కరుమం సెయ ఒరువన్‌ కైతూ వేన్‌ ఎన్నుం 
కరువియుం కాలముం సెయ్‌గ్రెయుం సెయ్యుం 


కయుత్తు ఇన్నా సెయ్‌దవ క్కణ్టుం మయబుత్తు ఇన్నా 


కజ్క కశడటి క్కట్పవై; కటపిన్‌ 

కలత్తాల్‌ పొరళ్‌ సెయ్‌ దే మార్తల్‌ వసుమట్‌ 
కలన్దుణర్లుం కాదలర్‌ క్కణ్ఞాల్‌ పులన్దుణరాయ్‌ 
కలంగాదు కణ్ణ వినైక్కణ తుళంగాదు 

కల్లా ఒరువన్‌ తగమై తలైప్పెయ్‌దు 

కల్లాదు మేజ్కొణ్టు ఒళుగల్‌ కశడణ 
కల్లాదవరిన్‌ కడై యెన్సకటఅిన్దుం 
కల్లాదవరుం ననినల్లర్‌ కట్రార్‌ మున్‌ 

కల్లాదాన్‌ ఒట్పం కళియ న న్దాయినుం 


కల్లాదాన్‌ సాజ్కాము టుదల్‌ ములైయిరణ్లుం 
293 


1173 
1214 
819 
1212 
1162 
1070 
1056 
12/1 
1053 
1055 
1061 
1123 
TOLL 
6/8 
1021 
631 
312 
391 
660 
1246 
668 
405 
845 
729 
403 
404 
402 


కల్లాన్‌ వెగుళుం సిబుపొరుళ్‌ ఎంజాన్లుం 
కల్లార్‌ ప్పిణిక్కుం కడుంగోల్‌ అదువల్లదు 
కళవిన్‌ కణ్‌ కనియ కాదల్‌ విఖైవిన్‌ కణ్‌ 
కళవినాల్‌ ఆగియ ఆక్కం అళవిబన్లు 
కళఎన్నుం కారటీ వాణ్‌మై అళఎన్నుం 
కళిత్తజీయేన్‌ ఎన్ఫదు కైవిడుగ; నెంజత్తు 
కళితానై క్కారణం కాట్టుదల్‌ కీళ్‌నీర్‌ 
కళితొటుం కళ్లుణ్ణల్‌ వేట్టటాల్‌ కామం 
కళ్లుణ్జా ప్పోళ్‌దిల్‌ కళితానై క్కాణుంగాల్‌ 
కళ్వార్కు త్తళ్లుం ఉయిర్‌నిలై; కల్లార్కు 
కళా అక్కాల్‌ పళ్లియుళ్‌ వైత్తటాల్‌ శా నర్‌ 
కవటుం కళగముం కైయుం తరుక్కి 
కవ్వైయాల్‌ కవ్విదుకామం; అదు ఇనేల్‌ 
కాక్క పారుళా అడక్కత్తి, ఆక్కం 

కాక్క కరవా కరైన్దుణఖ్టుం; ఆక్కముం 
కాట్చి క్కెళియన్‌ కడుం జొల్లన్‌ అల్లనేల్‌ 
కాణాచ్చినతాన్‌, కళిపెరుం గామతాన్‌ 


కాణాదాన్‌ కాట్టువాన్‌ తాన్‌ కాణాన్‌; కాణాదాన్‌ 


కాణిట్‌ కువళై కవిళ్‌న్లు నిలన్‌ నోక్కుం 


కాణుంగాల్‌ కాణేన్‌ తవజాయ; కాణాక్కాల్‌ 


కాణగ మన్‌ కొణ్‌ కనైక్కణ్ఞార; క్కణ్ణపిన్‌ 
కాదన్న్మై కనా అటీవజియార్తేబుదల్‌ 
కాదల్‌ అవరిలరాగ నీ నోవదు 

కాదల కాదల్‌ అజీయామై ఉయ్‌క్కిజ్సిన్‌ 
కాదలర్‌ ఇల్వళి మాలై కాలై క్కృళత్తు 
కాదలర్‌ తూదొడు వన కనవినుక్కు 


కాన ముయలెయ్‌ద అంబినిల్‌ యానై 
294 


870 
5/0 
284 
283 
28/ 
928 
929 
1145 
9౩30౦ 
290 
840 
9౩5 
1144 
122 
627 
386 
866 
849 
1114 
1286 
1265 
607 
1242 
440 
1224 
1211 
772 


కామక్కడల్‌ మన్నుం ఉ అదుణ్ణే నీన్దుం 
కామక్కడుం బునల్‌ ఉయ్‌క్కుమే నాణొడు 
కామ క్కడుం పునల్‌ నీన్ది క్కరై కాణేల్‌ 
కామక్కణిచ్చి ఉదైక్కుం నిజై యెన్నుం 
కామముం నాణుం ఉయిర్‌ కావా తూంగుం ఎన్‌ 
కామ మెవ ఒస్తే కణ్ణినైన్‌ నెంజత్తె 

ర 
కామం ఉళన్లు వరుని నార్కు ఏమం 

యలు టు 
కామం వీడు ఒనేనాణ్‌ విడు; నన్నంజే! 
కామం వెగుళి మయక్కం ఇవై మూనన్‌ 
కాలత్తినాజ్‌ సెయ్‌ద నని సిజి దెనినుం 
కాలం కరుది ఇరుప్పర్‌ కలంగాదు 
కాలాళ్‌ కళరిన్‌ నరియడుం కళ్దుం జా 
కాలై అరుంబి ప్పగలెల్లాం పోదాగి 
కాలైక్కు చ్చెయ్‌ద నను ఎన్‌ కొల్‌ ఎవర్‌ కొల్వాన్‌ 
కుటం ఇలనాయ్‌ క్కుడిసెయ్‌దు వాళ్వానై 
కుటమే కాక్క పారుళాగ క్కుట్రమె 
కుడంబై తనిత్తు ఒళి య ప్పుళ్‌ పబిన్ద ట్రే 
కుడితళీ ఇక్కోలోచ్చుం మానిల మన్నన్‌ 
కుడి ప్పిజిన్లార్‌ కణ్‌ విళంగుం కుటుం విసుంబిన్‌ 
కుడిప్పిజన్లు కుటతిన్‌ నీంగి వడుప్పరియుం 
© జి 

కుడిప్పిజన్లు తన్‌ కణ్‌ పళినాణువానై 
కుడిపుజం కాతోంబి క్కుట్రం కడిదల్‌ 
కుడి మడిన్లు కుటం పెరుగుం మడి మడిన్లు 
కుడియాణ్‌ మైయుళ్‌ వన కుటం ఒరువన్‌ 
కుడ యెన్నుం కు న్టా విళక్కం మడి యెన్నుం 
కుడిసెయ్‌వల్‌ ఎన్నుం ఒరువజ్కు త్తెయ్‌వం 


కుడిసెయ్‌వార్కు ఇల్లై పరువం; మడిసెయ్‌దు 
295 


1164 
1134 
1167 
1251 
1163 
1252 
1131 
1247 
360 
102 
485 
500 
122 
1225 
1025 
434 
338 
544 
957 
502 
794 
549 
604 
609 
601 
1023 
1028 


కునన్నార్‌ కున మదిప్పిన్‌ కుడియొడు 
కునిన్‌ అనైయారుం కునువర్‌ క్కునువ 
కునేజీ యానైైప్పోర్‌ కణ్ణట్రాల్‌ తనకై తొను 
కుటిక్కొణ్లు నోక్కామై అల్లాల్‌ ఒరు కణ్‌ 
కుటీత్తదు కూటామై క్కొళ్వారో డేనై 
కుటిప్పటిన్లు కాలం కరుది వెజుప్పిల 
టు 
కుటీప్పిజ్‌ కుణీప్పుణర్వారై ఉటుప్పినుళ్‌ 
కుటిప్పిట్‌ కుజిప్పుణరా వాయిన్‌ ఉటుప్పినుళ్‌ 
కులం జుడుం కొళ్‌గై పిళైప్పిన్‌; నలం జుడుం 
కుళ లినిదు యాళినిదు ఎన్న తం మక్కళ్‌ 
కూటుడను మేల్వరినుం కూడి ఎదిర్‌నిబ్కుం 
కూట్రత్తె కైయాల్‌ విళిత్తటాల్‌ ఆటువార్కు 
కూటం గుదిత్తలుం కైకూడుం నోట్రవిన్‌ 
కూటమో కణ్ణో పిణైయో మడవరల్‌ 
కూడియ కామం పిరితార్‌ వరవుళ్లి 
కూతాట్లు అవైక్కుళా తృట్రే పెరుం జెల్వం 
౨ 6 య ౨ 
కూజూమై నోక్కి క్కుటిప్పణివాన్‌ ఎంజానుం 
కూళుం కుడియుం ఒరుంగిళక్కుం కోల్‌ కోడి 
కెట్టార్కు నట్టార్‌ ఇల్‌ ఎనదో నెంజే! నీ 
కెడల్‌ వేణ్ణిన్‌ కేళాదు సెయ్‌గ, అడల్‌ వేణ్ణిన్‌ 
కెడా అ వళివన్షకణ్మయార్‌ కెణ్మ 
యి లి 
కడుంగాలై క్కెవిడువార్‌ కెణ్మ అడుంగాలై 
కెడుప్పదూ ఊ కెట్టార్కు చ్చార్వాయ్‌ మట్రాంగే 
కెడువల్లాన్‌ ఎన్ఫదు అతిగదన్‌ నెంజం 
కెడువాగ వై యాదు ఉలగం నడువాగ 
కేలిళిక్కం కీళా క్కెళుదగ్రమ్రై వల్లార్కు 


కేట్టార్‌ ప్పిణిక్కుం తగ్రయ వాయ్‌ క్కేళారుం 
296 


898 
965 
758 
1095 
704 
696 
703 
705 
1019 
66 
765 
894 
269 
1085 
1264 
332 
701 
654 
1293 
89౩ 
809 
799 
15 
116 
117 
808 
643 


కేట్టినుం ఉణ్లోర్‌ ఉబుది కిళైజరై 

కేట్సినుం కేళా త్తగెయవే కేళ్వియాల్‌ 

కెడటీయా క్కెట్ట విడత్తుం వళం గున్దా 

కేడిల్‌ విళు చ్చెల్వం కల్వి ఒరువజ్కు 

కేడుం పెరుక్కముం ఇల్లల్ల; నెంజత్తు 

కొక్కొక్క కూంబుం పరువత్తు;! మ(టదన్‌ 
కేడుం పెరుక్కముం ఇల్లల్ల; నెంజత్తు 

కొక్కొక్క కూంబుం పరువత్తు;! మ[(టదన్‌ 
కొడియార్‌ కొడుమై ఉరైక్కుం తొడిమొడు 
కొడియార్‌ కొడుమైయిన్‌ తాం కొడియ ఇన్నాళ్‌ 
కొడుత్తలుం ఇన్‌సాలుం ఆటిన్‌ అడుక్కియ 
కొడుత్తం కొళల్‌ వేణ్ణుం మన అడుత్తురున్లు 
కొడుప్పదు అళుక్కటు ప్పాన్‌ సుటం ఉడుప్పదూ ఉం 


కొడుప్పదూ ఉం తుయ్‌ప్పదూ ఉం ఇల్లార్కు అడుక్కియ 


కొడుంబురువం కోడా మఖైప్పిన్‌ నడుంగజర్‌ 
కొనన్న ఇన్నా చెయినుం అవర్‌ సెయ్‌ద 

కొల్టె మేట్కొణ్ఞారిట్‌ కొడిదే అలైమేజ్కొణ్టు 
కొలైయిత్‌ కొడియారై వేన్గొణుత్తల్‌ పైంగూళ్‌ 
కొలై వినైయ రాగియ మాక్కళ్‌ పులై వినైయార్‌ 
కొల్లానలత్తదు నోన్నై; పిఅర్‌ తీమై 

కొల్లాన్‌ పులాలై మజుతానై క్కె కూప్పి 

కొల్లామై మేజ్కొణ్లు ఒళుగువాన్‌ వాళ్‌ నాళ్‌ మేల్‌ 
కొళప్పట్టేం ఎనెజ్జి క్కొల్లాద సెయ్యార్‌ 

కొళట్‌ కరిదాయ్‌ క్కొణ్ణ కూళ్‌ త్తాగి అగతార్‌ 
కోట్టుప్పూ చ్చూడినుం కాయుం ఒరుత్తియై 
శమన్‌ సెయ్‌దు సిర్‌ తూక్కుం కోల్‌పోల్‌ అమైన్సొరుపాల్‌ 


కొడెయళి సెంగోల్‌ కుడియోంబల్‌ నాన్లుం 
297 


796 
418 
736 
400 
115 
490 
115 
490 
1235 
1169 
525 
867 
166 
1005 
1086 
109 
651 
550 
329 
984 
260 
326 
699 
745 
1313 
118 
390౦ 


కోళిల్‌ పొజియిల్‌ గుణమిలవే ఎణ్‌ గుణతాన్‌ 
కైమ్మాటు వేజ్ఞా కడప్పాడు; మారిమాట్టు 
కైయణియామై ఉడైత్తే పారుళ్‌ కొడుత్తు 

కై వేల్‌ కళిటోడు పోక్కి వరుబవన్‌ 

గుణనలం శానోర్‌ నలనే. పిజనలం 
గుణనిలనాయ్‌ క్కుటం పలవాయిన్‌ మాటార్కు 
గుణనుం కుడిమైయుం కుటముం కునా 
గుణమొన్నుం కునరి నినార్‌ వెగుళి 

గుణం నాడి కుటముం నాడి అవటుళ్‌ 
జాలం కరుదినుం కైకూడం కాలం 

చలం పటి చ్చాల్చిల సెయ్యార్‌ మాశట 
తక్కాంగు నాడిత్తలై చ్చెల్లా వణ్ణత్తాల్‌ 

తక్కార్‌ ఇనత్తనాయ్‌ త్తానొళుగ వల్లానై 
తక్కార్‌ తగవిలర్‌ ఎస్ఫదు అవరవర్‌ 

తగుది ఎన ఒను ననే; పగుతియాల్‌ 

తంజం తమరల్లర్‌ ఎదిలార్‌ తాముడైయ 

తం పారుళ్‌ ఎన్సదు మక్కళ్‌; అవర్‌ పారుళ్‌ 
తన్‌ కుటుం నీక్కి ప్పిజర్‌ కుటం కాణ్షిణ్‌ పిన్‌ 
తనక్కువమై ఇల్లాదాన్‌ తాళ్‌ సేర్‌న్దార్కల్లాల్‌ 
తనియే ఇరున్గు నినైత్త క్కాల్‌ ఎన్నై 

తన్నలం పారిప్పార్‌ తోయార్‌ తగ చెరుక్కి 
తన్నుయిర్‌ తాన్‌ అజ ప్పెట్రానై ఏవైయ 
తన్నుయిర్‌ నీప్పినుం సెయ్యజ్క, తాన్‌ పిజిదు 
తన్నుయిర్కు ఇన్నామై తానటివాన్‌ ఎన్‌కోలో 
తన్నూన్‌ పెరుక్కజ్కు త్తాన్‌ పిజీదు ఊనుణ్బాన్‌ 
తన్నెంజత్తు ఎమ్మె క్కడి కొల్జార్‌ నాణార్‌ కొల్‌ 
తట్‌ కాత్తు త్తజ్కొండాట్‌ పెణిత్తగై శాన్ల 


s 
298 


తలై ప్పట్టార్‌ తీరత్తబిన్లార్‌; మయంగి 
తలైయిన్‌ ఇళిన్స మయిరనైయర్‌ మాన్దర్‌ 

తల్లా విళైయుళుం తక్కారుం తాళ్‌ విలా 

తన మటైన్టు అల్లవై సెయ్‌దల్‌ పుదల్‌ మజైన్టు 


తవముం తవముడఢ యారు ఆగుం, అవం అదనై 
తవం సెయ్‌వార్‌ తంగరుమం సెయ్‌వార్‌, మటల్లార్‌ 


తవటీల రాయినుం తాం వీళ్వార్‌ మెనేళ్‌ 
తణన్హ్లమై చాల అటీవిప్పు ప్పోలుం 

తజ్బన్‌ తుఖైవన్‌ తణన్దమై నమ్మినుం 

తార్‌ తాగి చ్చెల్వదు తానై తలైనన్ద 
తామిన్ఫుటువదు ఉలగిన్‌ పుబిక్కణు 

తాం వీళ్వార్‌ మెనోళ్‌ తుయిలిన్‌ ఇనిదు కొల్‌ 
తాం వీళ్వార్‌ తం వీళ ప్పెటవర్‌ పెటారి 

తాం వేణ్ణిన్‌ నల్లువర్‌ కాదలర్‌ యాం వేణుం 
తాళాణ్‌ మై ఇల్లాన్‌ వేళాణ్‌మై పేడికై 

తాళాణ్‌ మై ఎన్నుం తగైమైక్కణ్‌ తంగిట్రే 
తాళాటే త్తన్ల పారు ళెల్లాం తక్కార్కు 

తినట్‌ పారుట్టాల్‌ కొల్లాదు ఉలగెనిన్‌ యారుం 
తినైతుణై నని సెయినుం పనైత్తుణై యా 
తినైత్తుఖ యాం కుటం వరినుం పనైత్తుఖై యా 
తినైత్తుణైయుం ఊడామై వెణ్టుం పనైత్తుణైయుం 
తిజినణీన్లు సాల్లుగ సాల్లె; అటినుం 

తిఅనల్ల తట్‌పిజిర్‌ చెయ్యినుం నో నొన్దు 
తీప్పాల్‌ తాన్‌ పిజర్‌కణ్‌ సెయ్యజ్క; నోయ్‌ప్పాల 
తీయళ వని త్తెరియాన్‌ పెరిదుణ్ణిన 

తీయవై తీయ పయత్తలాల్‌ తీయవై 


తీయవై సెయ్‌దార్‌ కెడుదల్‌ నిళల్‌ తన్నె 
299 


348 
964 
731 
2/4 
262 
266 
1325 
1233 
1277 
767 
399 
1103 
1191 
1150 
614 
613 
212 
256 
104 
433 
1282 
644 
1o/ 
206 
947 
202 
208 


తీయినాట్‌ సుట్టపుణ్‌ ఉళ్లాబుం; ఆటాదే 
తీవివ్రైయార్‌ అంజార్‌; విళుమియార్‌ అంజువర్‌ 
తుంజుంగాల్‌ తోళ్‌ మేలరాగి విళిక్కుం గాల్‌ 
తుఖైనలం ఆక్కం తరూ ఉం; వినైనలం 
తునియుం పులవియుం ఇల్లాయిన్‌ కామం 

తున్‌ తుఖై ఇనాల్‌ పగ ఇరణ్ఞాల్‌ తాన్‌ ఒరువన్‌ 
తున్నాత్తుబన్లారై నెంజత్తు ఉడై యేమా 
తున్నియార్‌ కుటముం తూట్రుం మరబినార్‌ 
తునృత్తిబ్కు యారే తుణై యావార్‌ తాముడైయ 
తున్ఫం ఉజవరినుం సెయ్గ తుణివాటి 
తున్ఫుబూ ఉం తువ్వామై ఇల్లాగుం యార్‌ముట్పుం 
తుప్పిన్‌ ఎవనావర్‌ మజ్కొల్‌ తుయర్‌ వరవు 
తుప్పార్కు త్తుప్పాయ తుప్పాక్కి త్తుప్పార్కు 
తుప్పురవు ఇల్లార్‌ తువర త్తుజవామై 

తుమ్ము చ్చెణుప్ప అళుదాళ్‌ నుమర్‌ ఉళ్లల్‌ 
తుజన్హార్కు త్తుప్పురవు వేణ్ణి మటన్టార్‌ కొల్‌ 
తుజన్హ్లార్కుం తువ్వాద వర్కుం ఇజనార్కుం 
తుటిన్టార్‌ పడివత్తరాగి ఇజన్హా రాయ్‌న్టు 
తుబన్లార్‌ పెరుమై తుఖైక్కూటీిన్‌ వైయత్తు 
తుబన్లారిన్‌ తూయ్‌మై ఉడైయర్‌ ఇజనార్‌ వాయ్‌ 
తుజప్పార్‌ మన్‌ తుప్పుర విల్లార్‌ ఉటపాల 
తుటైవన్‌ తుజన్షమై తూట్రా కొల్‌ మున్‌కై 
తుళియిన్మై జాలత్తిబ్కు ఎట్రుట్రే వేన్దన 

తూ ఉయ్‌మై ఎన్ఫదు అవా విన్‌మై; మటదు 
తూంగుగ తూంగి చెయట్‌ పాల; తూంగజ్క 
తూంజినార్‌ సెత్తారిన్‌ వేజిల్లర్‌; ఎంజానుం 


తూయ్‌మై తుళైమై తుణి వుడైమై ఇమ్మూూనిన్‌ 
300 


129 
201 
1218 
651 
1306 
8r5 
1250 
188 
1299 
669 

94 
1165 

12 
1050 
1318 
263 

42 
586 

22 
159 
378 
1157 
bo / 
364 
6/2 
926 
688 


తెణ్టీర్‌ అడు పుట్‌కై యాయినుం తాళ్‌ తన్దదు 1065 


తెన్‌ పులత్తార్‌ దెయ్‌వం విరున్హాక్కల్‌ తానెనాంగు 43 
తెరిదలుం తేర్‌న్లు సెయలుం ఒరు తలైయా 634 
తెరిన్దుణరా నోక్కియ ఉణ్‌ కణ్‌ పరిన్దుణరా 1172 
తెరి ఇనతొడు తేర్‌ న్దైణ్ణి చెయవార్కు 462 
తెరుళాదాన్‌ మెయ్‌ప్పారుళ్‌ కణ్ణట్రాల్‌ తేరిన్‌ 249 
తెళివిలదనై తొడంగార్‌ ఇళివెన్నుం 464 
తేరాన్‌ తెళివుం తెళిన్టాన్‌ కణ్‌ ఐయుబవుం 510 
తేరాన్‌ పిజనై త్తెళిన్హాన్‌ వళిముటై 508 
తీజజ్క యారైయుం తేరాదు; తేర్‌న్హపిన్‌ 509 
తేజినుం తేజావిడినుం అళివిన్‌ కణ్‌ 876 
తొగ చ్పొల్లి త్తూవాద నీక్కి నగచ్చొల్లి 685 
తొట్టనైత్తూ టుం మణట్కేణి మాన్దర్కు 396 
తొడం గజ్క ఎవ్వినైయుం ఎళ్లజ్కు ముట్రుం 491 
తొడలై క్కుటున్సొడి తన్గాళ్‌ మడలొడు 1135 
తొడినోక్కి మెనేళుం నోక్కి అడినోక్కి 1279 
తొడిప్పుళుది కశా ఉణక్కిన పిడి త్తెరువుం 1037 
తొడియొడు తోళ్‌ నెగిళ నోవల్‌ అవరై 1236 
తొడిట్‌ చుడిన్‌ అల్లదు కామనోయ్‌ పోల 1159 
తొల్‌వరవుం తోలుం కెడుక్కుంతొగియాగ 1043 
తొళుదగై యుళ్లుం పడైెయొడుంగుం ఒన్నార్‌ 828 
తోనిన్‌ పుగళొడు తోనుగ; అఃదిలార్‌ 236 
దానం తవం ఇరణ్టుం తంగా, వియన్‌ ఉలగం 19 
దేవర్‌ అనైయర్‌ కయవర్‌ అవరున్‌ తాం 1073 
దైయవతాన్‌ ఆగదు ఎనెనుం 

దెయ్‌వయ్‌ తొళా అళ్‌ కొళువన్‌ తొళుదు ఎళువాళ్‌ లల 


నగల్‌ వల్లర్‌ అల్లారు మాయిరు జాలం 999 
301 


నగుదట్‌ పొరుట్టను నట్టల్‌; మిగు దిక్కణ్‌ 
నగ ఈగ ఇన్‌ సాల్‌ ఇగళామై నాన్గుం 
నగ్లెయుం ఉవగ్రెయుం కొల్లుం సినత్తిన్‌ 
నగెయుళ్లుం ఇన్నాదు ఇగళ్‌చ్చి, పగ యుళ్లుం 
నగ వగ య రాగియ నట్సిన్‌ పగైవరాల్‌ 
నచ్చప్పడాదవన్‌ సెల్వం నడువూరుళ్‌ 
నట్టార్కు నల్ల సెయలిన్‌ విరైన్లదే 


నట్టార్‌ కుజై ముడియార్‌ ననాట్రార్‌ నన్నుదలాళ్‌ 


నట్టార్‌ పోల్‌ నల్లవై సాల్లినుం ఒట్టార్‌ సాల్‌ 
నట్సిజ్‌ కుజుప్పు కెళుదగమై; మ।ట్రదబ్బు 
నట్సిబ్బు వీట్రరుక్కి యాదెనిల్‌ కొ టన 
నడువిని నన్సొరుళ్‌ వెఃకిన్‌ పొని 
నత్తంపోల్‌ కేడుం ఉళదాగుం సాక్కాడుం 
నణ్బాటారాగి నయమిల సెయ్‌వార్కుం 
ననవినాల్‌ కణ్ణదూ ఉం ఆంగె; కనవున్టాన్‌ 
ననవినాల్‌ నల్లా క్కొడియార్‌ కనవినాల్‌ 
ననవినాల్‌ నం నీత్తార్‌ ఎన్ఫర్‌ కనవినాల్‌ 
ననవినాల్‌ నల్లాదవరై క్కనవినాల్‌ 

ననవెన ఒనిల్లె యాయిన్‌ కనవినాన్‌ 

నన్నీరై వాళి అనిచ్చమె - నిన్నినుం 
నన్మైయుం తీమైయుం నాడి నలంపురిన్ద 
ననాటలుళ్లుం తవజుణ్టు అవరవర్‌ 
నన్రాంగాల్‌ నల్లవాక్కాణ్బవర్‌ అనాంగాల్‌ 
ననాగుం ఆక్కం పెరిదెనినుం శానోర్కు 
ననిక్కు వితాగు నల్గొళుక్కం; తీయొళుక్కం 
ననిముజిప్పుదు ననను; ననల్లదు 


ననైన్ర వట్రుళ్లుం ననే ముదువరుళ్‌ 
302 


784 
953 
304 
995 
817 
1008 
67S 
908 
826 
802 
789 
171 
235 
998 
1215 
1217 
1220 
1213 
1216 
1111 
611 
469 
379 
328 
138 
108 
715 


ననె దరినుం నడు విగన్జాం అక్కత్తె 

నయనిలన్‌ ఎన్ఫదు సౌల్లుం పయనిల 

నయనిల సాల్లినుం సాల్లుగ, శానోర్‌ 
నయనుడైయాన్‌ నల్‌ కూర్‌న్టానాదల్‌ సెయుం నీర 
నయనొడుననని పురిన పయనుడైయార్‌ 
నయన్దవర్‌ నల్లామై సాల్గుం పోలుం 

నయన్హ వర్కు నల్కామై నేర్‌ న్దేన్‌ పశన్షఎన్‌ 
నయన్‌ ఈ[ను న వ్దిపయక్కుం పయన్‌ ఈను 
నయన్‌సారా నన్మెయిన్‌ నీక్కుం పయన్‌ సారా 
ననటీ వారిజ్‌ కయవర్‌ తిరువుడైయర్‌ 

నట్‌ పారుళ్‌ నన్లుణర్‌న్దు సాల్లినుం నల్‌ కూర్‌న్లార్‌ 
నలక్కురియార్‌ యారెనిన్‌ నామనీర్‌ వైప్పిల్‌ 
నలత్తగ నల్లవర్కు ఏఎర్‌ పులత్తగై 

నలత్తిన్‌ కణ్‌ నారిన్మై తోనిన్‌ అవనై 

నలం వేణ్ణిన్‌ నాణుడైమై వేణ్హుం; కులం వేణ్ణిన్‌ 
నల్‌ కురవు ఎన్నుం ఇడుంబైయుళ్‌ వల్‌కురై 
నల్లవై ఎల్లా అత్తీయ వాం తీయవుం 

నల్లాట్రాల్‌ నాడి అరు ళాళ్ల; పల్లాట్రాల్‌ 

నల్లాణ్మి ఎన్సదు ఒరువజ్కు త్తాన్‌ పిజన్ద 

నల్లార్‌ కణ్‌ పట్ట వణుమైయిన్‌ ఇన్నాదే 

నల్లాజు ఎనప్పడువదు యాదెనిన్‌ యాదొనుం 
నల్లాజు ఎనినుం కొళల్‌ తీదు; మేలులగం 
నల్లినత్తి నూంగుం తుఖై ఇల్లై; తీ ఇనత్తిన్‌ 
ననవినాల్‌ నల్లారై నోవర్‌ కనవినాల్‌ 

నవిల్‌ తొబుం నూల్‌ నయం పోలుం పయిల్‌ తొటుం 
నశై ఇయార్‌ నల్కార్‌ ఎనినుం అవర్‌ మాట్టు 


నాచ్చెటు విక్కుళ్‌ మేల్‌ వారామున్‌ నల్వీనై 
303 


113 
193 
197 
219 
994 
1232 
1181 
97 
194 
1072 
1046 
149 
1305 
958 
960 
1045 
CTE 
242 
1026 
408 
324 
222 
460 
1219 
783 
1199 
335 


నాడాదు నట్టవిన్‌ కేడిల్లె; నట్టపిన్‌ 

నాడన్భ నాడా వళత్తన; నాడల్ల 

నాడొయింనాడి ముటొ సెయ్యా మన్నవన్‌ 
నాడోటుం నాడుగ మన్నన్‌ వినై సెయ్వాన్‌ 
నాణ్‌ ఎన్నుం నల్లాళ్‌ పుజం గొడుక్కుం కళ్లెన్నుం 
నాణ్‌ వేలి కొళ్లాదు మన్నా వియన్‌ జాలం 
నాణగత్తిల్లార్‌ ఇయక్కం మరప్పావై 

నాణామై నాడామై నార్‌న్నై యాదొనుం 
నాణాల్‌ ఉయిరై త్తుజప్ఫార్‌ ఉయిర్‌ ప్పారుట్టాల్‌ 
నాణుం మటిన్దేన్‌ అవర్‌ మజక్కల్లా ఎన్‌ 

నాణెన ఒనో అజీయలం కామతాల్‌ 

నాణొడు నల్మాణ్మె పణ్టుడై యేన్‌ ఇనుడై యేన 
నానలం ఎన్నుం నలనుడైమై అన్నలం 

నాం కాదల్‌ కొజ్జార్‌ నమక్కెవన్‌ సెయ్‌బవో 
నాళెన ఒనుపోల్‌ కాట్టి ఉయిరిరుం 
నిణన్సీయిల్‌ ఇట్టన్న నెంజినార్కు ఉణ్లో 
నినైత్తిరున్లు నోక్కినుం కాయుం అనైత్తు నీర్‌ 
నినైతొన్రుం సాల్లాయో నెంజే ఎనైతొనుం 
నినైప్పవర్‌ పోను నినైయార్‌ కొల్‌ తుమ్మల్‌ 
నిజైనీర నీరవర్‌ కేణ్మె పిఖైమది 

నిజై నెంజం ఇల్లవర్‌ తోయ్‌వర్‌ పిజ నెంజిట్‌ 
నిజైమొళి మాన్దర్‌ పెరుమై నిలత్తు 
నిజైయరియర్‌ మన్‌ అళలియర్‌ ఎన్నాదు కామం 
నిట్టయుడైమై నీంగామై వేణ్ణిన్‌ పాటై యుడ్జెమై 


నిఖైయుడై యేన్‌ ఎన్ఫేన్‌ మన్‌ యానో? ఎన్‌కామం 


నిలత్తియల్ఫాల్‌ నీర్‌ తిరిన్స ట్రాగుం; మాన్హర్కు 


నిలత్తిల్‌ కిడత్తమై కాల్‌ కాట్టుం; కాట్టుం 
304 


791 
739 
559౩3 
520 
924 
1016 
1020 
833 
1017 
1297 
1257 
1133 
641 
1195 
334 
1260 
1320 
1241 
1203 
782 
917 
28 
1138 
154 
1254 
452 
959 


నిలవరై నీళ్‌ పుగళ్‌ ఆటిన్‌ పులవరై 

నిలై అంజి నీత్తారుళ్‌ ఎల్లాం కొలై అంజి 

నిలై మక్కళ్‌ సాల ఉడ్జైత్తెనినుం తానై 

నిలైయిల్‌ తిరియాదు అడంగియాన్‌ తోటం 
నిల్లాదవ టై నిలై యిన ఎనుణరుం 

నిళల్‌ నీరుం ఇన్హా ఇన్నా; తమర్‌ నీరుం 
నీంగాన్‌ వెగుళినిటైయిలన్‌ ఎంజానుం 

నీంగిన్‌ తెబూ ఉం; కుబుగుంగాల్‌ తణ్జన్నుం 
నీరం నిళలదు ఇనిదే; పులవియుం 
నుణంగియ కేళ్వియ రల్లార్‌ వణంగియ 
నుణ్మాణ్‌ నుఖైపులం ఇల్లాన్‌ ఎళిల్‌నలం 
నుణ్ణియ నూల్‌ పల కట్సినుం మ[ట్రుం తన్‌ 
నుణ్ణియుం ఎన్నార్‌ అళక్కుంగోల్‌ కాణుంగాల్‌ 
నుని క్కొంబర్‌ ఎటినార్‌ అః తిజిన్లూక్కిన్‌ 
నూలారుళ్‌ నూల్‌ వల్లన్‌ ఆగుదల్‌ వేలారుళ్‌ 
నెడునీర్‌ మజివి మడి తుయిల్‌ నాన్లుం 

నెడుం గడలుం తన్నీర్మ కునుం తడన్దైళిలి 
నెడుంబునలుళ్‌ వెల్లుం ముదలై; అడుంబు నలిన్‌ 
నెంజతార్‌ కాదలవరాగ వెయ్‌దుణ్ణల్‌ 

నెంజిల్‌ తుజవార్‌ తుబిన్లార్‌ పోల్‌ వంజిత్తు 
నెయ్యాల్‌ ఎరినుదుప్పేం ఎన్షటాల్‌ కౌవైయాల్‌ 
నెరునటు చ్చెనార్‌ ఎం కాదలర్‌; యాముం 
నెరునల్‌ ఉళదోరువన్‌ ఇనిల్లె ఎన్నుం 
నెరుప్పినుళ్‌ తుంజలుం ఆగుం నిరప్పినుళ్‌ 
నోక్కినాళ్‌ నోక్కి ఇటైంజినాళ్‌; అః దవళ్‌ 
నోక్కినాళ్‌ నోక్కెదిర్‌ నోక్కుదల్‌ తాక్కణంగు 


నోదల్‌ ఎవన్‌ మటు నోతారెను అఃదజీయుం 
305 


234 
325 
770 
124 
331 
681 
864 
1104 
1309 
419 
407 
3/3 
710 
476 
683 
605 
17 
495 
1128 
2/6 
1148 
1278 
336 
1049 
1093 
1082 
1308 


నోనా ఉడంబుం ఉయిరుం మడలేజుం 
నోయ్‌నాడి, నోయ్‌ముదల్‌ నాడి అదు తణిక్కుం 
నోయెల్లాం నోయ్‌ సెయ్‌దార్‌ మేల వాం నోయ్‌ సెయ్యార్‌ 
నోవజ్క నొన్హదు అజియార్కు మేవజ్క 

పగచా ళీ క్కేళిరి ప్పిరిప్పర్‌, నగవొ "ల్లీ 

పగల్‌ కరుది ప్పటా సెయినుం ఇగల్‌ కరుది 
పగల్‌ వెల్లుం కూకైయై క్కాక్కె; ఇగల్‌ వెల్లుం 
పగుత్తుణ్లు పల్లుయిర్‌ ఓమ్బుదల్‌ నూలోర్‌ 

పగై ఎన్నుం పణ్చిలదనై ఒరువన్‌ 

పగై నట్పా క్కొణ్ణళుగుం పణ్బుడైయాళన్‌ 

వగై నట్సాం కాలం వరుంగాల్‌ ముగ నట్పు 

పగి పావం అచ్చం పళిఎన నాన్లుం 

పగ్రమైయుం కేణ్మియుం కణ్జురైక్కుం కణ్ణిన్‌ 
పగ్రైయగత్తు చ్చావార్‌ ఎళియర్‌; అరియర్‌ 
వగ్రయగత్తు ప్పేడిగై ఒళ్వాల్‌ అవైయగత్తు 

పట్రట కణ్టుం పళైమై పారాట్టుదల్‌ 

పటట కళ్ళ పిజప్పజుక్కుం; మటు 

పటటేం ఎన్నార్‌ పడిటొళుక్కం ఎటెటెను 
పటి విడా అ ఇడుంబైగళ్‌ పటినై 

పటుగ పటటటాన్‌ పటినై; అప్పటై 

పటుళ్లం ఎన్నుం ఇవజన్‌మై ఎట్రుళ్లుం 
పడలాటా పైదల్‌ ఉళక్కుం కడలాటా 
పదిమరుణ్లు పైదల్‌ ఉళక్కుం మదిమరుణ్టు 
పడియుడై యార్‌ పటమైన్ష క్కణ్ణుం మడియుడై యార్‌ 
పడు పయన్‌ వెఃకి ప్పళిప్పడువ చెయ్యార్‌ 
పడైకుడి కూళమైచ్చు నట్పు అరణ్‌ ఆణుం 


యా యా 


పడై కొణ్తార్‌ నెంజం పోల్‌ ననూ క్కాదు ఒన్లన్‌ 
("2 పర (ట్‌ 


ర_ య 
6 


1132 
948 
320 
8r/ 
187 
852 
481 
322 
8/1 
8 /4 
830 
146 
709 
723 
72 
621 
349 
2/5 
347 
350 
438 

1175 

1229 
606 
172 
381 
253 


పణ్జతియేన్‌ కూటైెన్‌ బదనై ఇనియటిన్దేన్‌ 

వణ్‌ ఎన్నాం పాడబ్బు ఇయ్యి పినేల్‌ కణ్‌ ఎన్నాం 
పణియుమాం ఎనుం పెరుమై; సిబుమై 
పణివుడైయన్‌ ఇన్‌ సౌలన్‌ ఆదల్‌ ఒరువజ్కు 
పణనీంగి ప్పెన్స్‌డి సోరుం తుఖైనీంగి 

పణ్చిలాన్‌ పెట పెరుం జెల్వం నన్ఫాల్‌ 
పణ్బుడైయార్‌ ప్పుట్టుణ్టు ఉలగం; అదు ఇన్రేల్‌ 
వనమాయ క్కళ్వన్‌ పణిమొళి అనేనం 

పని అరుంబియ పైదల్‌ కొళ్‌ మాలైతుని అరుంబి 
పళగియ నట్సెనన్‌ సెయ్యుం కెళుదగ్రమై 
పళగియ సెల్వముం పణ్బుం కడుక్కుం 

పళిమ లైన్లు ఎయ్‌దియ ఆక్కత్తిన్‌ శానోర్‌ 
వళియంజి ప్పాతూణ్‌ ఉడైతాయిన్‌ వాళ్‌క్కె 
పళుదెణ్టుం మన్దిరియిన్‌ పక్కత్తుళ్‌ తెవ్వోర్‌ 
పళైమై ఎనప్పడువదు యా దెనిన్‌ యాదుం 
పళైయం ఎన క్కరుది ప్పణ్బల్ల సయ్యుం 
వయన్‌ తూక్కి ప్పణ్బురైక్కుం పణ్చిన్‌ మగళిర్‌ 
పయన్‌ తూక్కార్‌ సెయ్‌ద ఉదవి నయన్‌ తూక్కిన్‌ 
పయన్‌ మరం ఉళ్లూర్‌ ప్పళుత్తటాల్‌ సెల్వం 
పయనిల పల్లార్‌ మున్‌ సాల్లల్‌ నయనిల 
పయనిల్‌ సాల్‌ పారాట్టువానై మగన్‌ ఎనల్‌ 
పరిన్షవర్‌ నల్లారెను ఎంగ ప్పిరిన్దవర్‌ 

పరిన్హోమ్బి క్కాక్క ఒళుక్కం; తెరిన్హోమ్బి 
పరిన్హోమ్బి ప్పట్రటేం ఎన్ఫర్‌ విరున్లోమ్బి 
పరియదు కుర్గోట్టదు ఆయినుం యానై 
పరియినుం ఆగావాం పాలల్ల; ఉయ్‌త్తు 


పరుగు వార్‌ పోలినుం పణ్చిలార్‌ కణ 
౯౩౦7 


1083 
5/3 
978 

95 

1234 

1000 
996 

1258 

1223 
803 
937 
6o7/ 

44 
639 
801 
700 
912 
103 
216 
192 
196 

1248 

132 

68 
599 
3/6 
811 


పరువత్తోడు ఒట్ట ఒళుగల్‌ తిరువినై 
పరువరలుం ఫైదలుం కాణాన్‌ కొల్‌ కామన్‌ 
పుల్‌ కుళువుం పాళ్‌ సెయ్యుం ఉట్‌ పగయుం వేన్దలైక్కుం 
పలనల్ల కట క్కడైత్తుం మన నల్లర్‌ 

వలసాల్ల క్కాముటువర్‌ మానమా శట 
పల్లవై కటుం పయమిలరే నల్లవైయుళ్‌ 

పల్లార్‌ పగ కొళలిత్‌ పత్తడుత్త తీమైత్తే 

పల్లార్‌ మునియ ప్పయనిల సౌల్లువాన్‌ 

పశక్క మన్పట్టాంగెన్‌ మేని నయప్పిత్తార్‌ 
పశన్లాళ్‌ ఇవళ్‌ ఎన్ఫదు అల్లాల్‌ ఇవళై 

వశప్పెన ప్పేర్‌ పెటుదల్‌ న న్హే నయప్పిత్తార్‌ 
పాడు పెజుదియో నెంజే కొడియూర్‌ క్కెన్‌ 
పాత్తూణత్‌ మరీ ఇ యవనై ప్పసి ఎన్నుం 
పాలొడు తేన్‌ కలన్షటే పణి మొళి 

పిణిక్కు మరున్దు పిజమన్‌ అణియిళై 

పిణి యిన్నై సెల్వం, విఖైవిన్సం ఏమం 
పిణైయేర్‌ మడనోక్కుం నాణుం ఉడైయాట్కు 
పిళైత్తుణర్‌న్దుం పెదైమై సాల్లార్‌ ఇలైత్తుణర్‌న్లు! 
పిరిత్తలుం పెణిక్కొళలుం పిరిన్టార్‌ 


9, 


పిజప్పెన్నుం పెదైమై నీంగి చ్చిజప్పెన్నుం 
308 


482 
1197 
735 
823 
649 
728 
450 
191 
1189 
1188 
1190 
1237 
22 
1121 
1102 
738 
1089 
417 
633 
1156 
186 
141 
148 
1018 
1015 
319 
358 


పటిప్పాక్కుం ఎల్లా ఉయిర్చుం; సిజప్పావ్వా 
పివి ప్పెరుం గడల్‌ నీన్లువర్‌, నీన్లార్‌ 
టు టు 

పిలిపెయ్‌ సాకాడుం అచ్చిలుం అప్పణ్ణం 
పుక్కిల్‌ అమైని[న్రు కొల్లో ఉడంబిలుళ్‌ 

0 ౧ 
పుగళ్‌ ఇనాల్‌ పుత్తేళ్‌ నాట్టు ఉయ్యాదాల్‌ ఎన్మటు 
పుగళ్‌న్దవై పోట్రి చెయల్‌ వేండుం సెయ్యాదు 
పుగళ్‌పడ వాళాదార్‌ తన్నోవార్‌; తమ్మె 
పుగళ్‌ పురిన్ద ఇల్లిలోర్కు ఇల్లై ఇగళ్‌ వార్‌ మున్‌ 
పుణర్చి పళగుదల్‌ వేణ్ణా ఉణర్చితాన 
పుత్తేళు లగత్తుం ఈణ్లుం పెజ లరిదే 
పునకణ్జై వాళి మరుళ్‌ మాలై ఎంకేళ్‌ పోల్‌ 
పురన్లార్‌ కణ్‌ నీర్‌ మల్క చ్చాగిత్‌ పిన్‌ సాక్కాడు 
పుం కుని కణజ్జనైయ రేనుం అగం కుని 
పుజం గూటి ప్పాయ్‌త్తుయిర్‌ వాళ్‌దలిన్‌ సాదల్‌ 
పుజిత్తు టు ప్పెల్లాం ఎవన్‌ సెయ్యుం యాక్కె 


పుజినూయ్‌ మై నీరాన్‌ అమైయుం; అగనూయ్‌మై 


పులత్తలిన్‌ పుత్తేళ్‌ నాడు ఉణ్ణో నిలతొడు 
పులప్పలెన చ్చెన్రేన్‌; పుల్లినేన్‌ నెంజం 
పులంబేన్‌ కొల్‌ పుల్లువేన్‌ కొల్లో కలప్పేన్‌ కొల్‌ 
పుల్లవైయుళ్‌ పొచ్చాన్టుం సాల్లజ్క నల్లవైయుళ్‌ 
పుల్లాదిరా అప్పులత్తె; అవర్‌ ఉబుం 
పుల్లిక్కిడన్దేన్‌ పుడై పెయర్‌న్దేన్‌; అవ్వళవిల్‌ 
పుల్లి వీడా అప్పులవియుళ్‌ తోను మెన్‌ 
పెట్రాజ్‌ పెటిన్‌ పెటువర్‌ పెణ్ణిల్‌ పెరుంజిజిప్పు 
పెణ్‌ సెర్‌న్స నెంజత్తిడ నుడైయార్కుం ఎండానుం 
ణాదు పెణ్‌ విళైవాన్‌ ఆక్కం పెరియదోర్‌ 
పెజ్టిట్‌ పెరున్షక్క యావుళ కట్పన్నుం 

309 


బి 


972 

10 
475 
340 
966 
538 
23 / 

59 
785 
213 
1222 
780 
2/7 
183 

7S 
298 
1323 
1259 
126 / 
719 
1301 
1187 
1324 

58 
910 
902 

64 


పెణ్టినాల్‌ పెణ్‌మై ఉడైత్తెన్స కణ్ణినాల్‌ 
పెణ్టియలార్‌ ఎల్లారుం కణ్ణిన్‌ పొదు ఉణ్బర్‌ 
పెణ్టేవల్‌ సెయ్‌దొళుగుం ఆణ్మియిన్‌ నాణుడై 
పెయక్కణ్టుం నంజుణ్ణమైవర్‌ నయత్తక్క 
పెయలాట్రా నీరులన్ష ఉణ్‌ కణ్‌ ఉయలాట 
పెయిరిన్‌ తలైప్పిరిన్స కాట్బియార్‌ ఉణ్గార్‌ 
పెరిదాటి ప్పెట్స క్కలత్తల్‌ అరిదాటి 
పెరిదినిదు పేధైయార్‌ కేళ్మె; పిరివిన్‌ కణ్‌ 
పెరియారై ప్పేణాదుఒళుగిన్‌ పెరియారాల్‌ 
పెరుక్కత్తు వేణ్దుం పణిదల్‌; సిజియ 
పెరుం గొడైెయాన్‌ పేణాన్‌ వెగుళి అవనిన్‌ 
పెరుం పారుళాల్‌ పెట్టక్క దాగి అరుంగేట్టాల్‌ 
పెరుమై ఉడెయవర్‌ ఆటువార్‌ ఆటిన్‌ 
పెరుమైక్కుం ఏనై చ్చిబుమైక్కుం తత్తం 
పెరుమై పెరుమిదం ఇన్నె; సిుమై 


పెటా అమై అంజుం; పెణీన్‌ పిరువు అంజుం; 


J 


J 


పెజీన్‌ ఎన్నాం పెటక్కాల్‌ ఎన్నాం ఉణీన్‌ ఎన్నాం 
పెటుమవటుళ్‌ యామటణివదు ఇల్లె; అటివటీన్ద 
పెదై పెరుంగెళి ఇ నట్సిన్‌ అటివుడైయార్‌ 
పేదై ప్పడుక్కుం ఇళ వూళ్‌ అజివగటుం 
పేదైమై ఎన్సదొను యాదెనిన్‌ ఏతంగొండు 
పిదైమై ఒనో పెరుంగిళమై ఎనుణర్క 
పెధిమైెయు ళేల్లాం పెద్దెవ్వై ఖై కాదన్మ 
పెణాదు పెట్పవే సెయ్యినుం కొణ్‌ కనై 
బణాదు పెట్టార్‌ ఉళర్‌ మున్న మట్రవర్‌ 
పేరాణ్మి ఎన్ఫదజుకణ్‌ ఒన్గుటు క్కాల్‌ 
పొచ్చా ప్పార్కు ఇల్లెపుగళ్‌మై; అదు ఉలగత్తు 


bw» 


1280 
1311 
907 
580 
11/4 
258 
12/6 
839 
892 
963 
526 
732 
975 
505 
9/౦9 
1295 
1270 
61 
816 
3/2 
831 
805 
832 
1283 
1178 
773 
533 


పొచ్చాప్పు క్కొల్లుం పుగళై అటివినై 

పొదునలతార్‌ పున్నలం తోయార్‌ మదినలత్తిన్‌ 
పొదునోక్కాన్‌ వేన్దన్‌ వరిసైయా నోక్కిన్‌ 
పొయ్‌పడుం జఒనో పునై పూణం కైాయణియా 
పాయ్‌మైయుం వాయ్‌మై ఇడత్త పురై తీర్‌న్ష 
పొయ్యామై అన్న పుగళిల్లె; ఎయ్యామై 

పొయ్యామై పొయ్యామై ఆట్రిన్‌ అజం పిజి 

పొరుట్‌ పెణ్ణిర్‌ పొయ్‌మ్మె ముయక్కం ఇరుట్టిఖైయిల్‌ 
పొరుట్‌పొరుళార్‌ పున్నలం తోయార్‌ అరుట్‌ పొరుళ్‌ 
పారుళ్‌ కరువి కాలం వినైయిడనొడు ఐన్దుం 

పొరుళ్‌ కెడుత్తు పాయ మేట్కొళీ ఇ అరుళ్‌ కెడుత్తు 
పారుళ్‌ తీర్‌న పొచ్చాన్లుం సాల్లార్‌ మరుళ్‌ తీర్‌న్ద 
పారుళ్‌ నీంగి ప్పాచ్చాన్లార్‌ ఎన్ఫర్‌ అరుళ్‌ నీంగి 

పారు ళటార్‌ పూప్పర్‌ ఒరుకాల్‌; అరుళట్రార్‌ 
పొరుళ్‌ మాలై యాళరై ఉళ్లి మరుళ్‌ మాలై 

పొరుళల్ల వట ప్పారుళెను ఉణరుం 

పొరుళల్లవరై ప్పారుళాగ చ్చెయ్యుం 

పొరుళాట్సి పోటా దార్కు ఇల్లై; అరుళాట్సి 
పొరుళానాం ఎల్లామె న్గు ఈయాదు ఇవటుం 
పారుళెన్నుం పొయ్యా విళక్కం ఇరుళరుక్కుం 
పొటీయిన్మె యార్కుం పళియను; అటివటీన్లు 
పాటీ వాయిల్‌ ఐన్దవిత్తాన్‌ పొయ్‌తీర్‌ ఒళుక్క 
పొటుత్తల్‌ ఇజిప్పినై ఎనుం అదనై 

పొఖై యొరుంగు మేల్‌ వరుంగాల్‌ తాంగి ఇటఖైవజ్కు 
పొళ్లెన ఆంగీ పుజం వేరార్‌; కాలం పారు 

పోట్రిన్‌ అరియవై పోటల్‌; కడుత్తపిన్‌ 


మక్కళ్‌ మెయ్‌ తీణ్ణల్‌ ఉడజ్కిన్నం, మట అవర్‌ 
311 


మక్కళే పోల్వర్‌ కయవర్‌; అవరన్న 

మగన్‌ తన్దెక్కు ఆట్రుం ఉదవి, ఇవన్‌ తద్ది 
మంగలం ఎన్న మనై మాట్చి; మటు అదన 
మటియాన్‌ ఎన్నుళేన్‌ మన్నే అవదొడుయాన్‌ 
మటుం తొడర్పాడు ఎవన్‌ కొల్‌ పిజప్పజుక్కన్‌ 
మడల్టూరల్‌ యామత్తుం ఉళ్లువేన్‌; మన 

మడి యిలా మన్నవన్‌ ఎయ్‌దుం అడియళన్లాన్‌ 
మడి మడి క్కొణ్డొళుగుం పేదై పిజన్హ 

మడిమై కుడిమై క్కణ్‌ తంగిన్‌ తన్‌ ఒన్నార్కు 
మడియై మడియా ఒళుగల్‌ కుడియై 

మడుత్త వాయెల్లాం పగడన్నాన్‌ ఉట 
మణినీరుం మఃణ్లుం మలైయుం అణినిళట్‌ 
మణియిళ్‌ తిగళ్‌దరు నూల్‌పోల్‌ మడన్టై 

మణ డియన్హ మరత్తనైయర్‌ కణ్మ్‌ 

మతి నుట్పం నూలోడు ఉడైయార్కు అతినుట్పం 
మదియుం మడన్టై ముగనుం అణియా 
మనత్తదు మాశాగ మాజ్డార్‌ నీరాడి 

మన తానాం మాన్దర్కుణర్చి; ఇన తానాం 
మనత్తిన్‌ అమైయాదవరై ఎనై తొనుం 
మనత్తుక్కణ్‌ మాసిలన్‌ ఆదల్‌; అనైత్తు అజిన్‌ 
మన త్తుళదు పోల క్కాట్ట ఒరువజ్కు 
మనతొడు వాయ్‌మై మొళియిన్‌ తవతొడు 
మన నూయ్‌మై సెయ్‌వినై తూయ్‌మై ఇరణ్లుం 


మనన్తూయార్కు ఎచ్చం నన్రాగుం; ఇనన్రూయార్కు 


మన నలత్తిన్‌ ఆగుం మటుమై మటు; అఃదుం 
మన నలం నన్లుడైయరాయినుం శానోర్కు 


మన నలం మన్నుయిర్కు, ఆక్కం; ఇననలం 
312 


1071 
70 
60 

1206 

345 
1136 
610 
603 
608 
602 
624 
742 
1273 
5/6 
636 
1116 
2/8 
453 
825 
34 
404 
295 
455 
456 
459 
458 
457 


మన మాణా ఉట్పగై తోన్దిన్‌ ఇన మాణా 
మనైత్తక్క మాణ్బుడైయళ్‌ ఆగిత్తట్‌ కొండాన్‌ 
మనైమాట్సి ఇల్లాళ్‌ కణ్‌ ఇల్లాయిన్‌ వాళ్‌క్కె 
పేణాదు పెణ్‌ విళఖైవాన్‌ ఆక్కం పెరియదోర్‌ 
మనైవిఖైనార్‌ మాణ్‌పయన్‌ ఎయ్‌దార్‌; వినై విఖైవార్‌ 
మన్నర్‌ విఖైబ విఖై యామై మన్ను రాల్‌ 
మన్నర్కు మన్నుదల్‌ సెంగోన్మె; అః ది న్హేల్‌ 
మన్నుయిర్‌ ఓమ్బి అరుళాళ్‌ వార్కు ఇల్లెన్ఫ 
మన్నుయిరెల్లాం తుయిట్రి అళిత్తిడా 

మయిర్‌ నీప్పిన్‌ వాళా క్కవరిమా అన్నార్‌ 
మరున్దాగి త్తప్పా మరత్తటాల్‌ సెల్వం 

మరున్దెన వేణ్ఞావాం యాక్కెక్కు అరున్దియదు 
మరున్ట్‌ మట్రు ఊన్‌ ఓంబుం వాళ్‌క్కి పెరున్దగ్లమై 
మరువుగ మాశటార్‌ హ్‌! ఒన్టీత్తుం 

మటత్తల్‌ వెగుళియై యార్‌ మాట్టుం తీయ 
మటబన్సుం పిజన్‌ కేడు చూళజ్క; చూళిన్‌ 
మటిప్పిన్‌ ఎవనావన్‌ మజ్కొల్‌; మజప్పజీయేన్‌ 
మటప్పినుం ఓత్తు కొళలాగుం పార్పాన్‌ 
మజమానం మామ్హవళి చ్చెలవు తేటం 
మటబవజ్క మా శట్రార్‌ కేణ్ళ; తుజవజ్క 
మటైన్షవై కేట్క వటాగి అటిన్లవై 

మటై పెజల్‌ ఊరార్కు అరిద న్టాల్‌ ఎంపోల్‌ 
మటైైప్పేన్‌ మన్‌ కామత్తెయానో ? కుజీిప్పిని 
మజఖైైప్పేన్‌ మన్‌ యానిః దొ నోయై ఇజిప్పవర్కు 
మలర్‌ కాణిన్‌మైయాత్తి నెంజే ఇవళ్‌ కణ్‌ 

మలర్‌ ఏగినాన్‌ మాణడి సేర్‌నార్‌ 


మలరన్న కణ్లాళ్‌ అరుమై అజీయాదు 
313 


మలరన్న కణాళల్‌ ముగమొత్తి యాయిన్‌ 
మలరినుం మెల్లిదు కామం; సిలర్‌ అదన్‌ 

మొలళి త్తలుం నీట్టలుం వేలా ఉలగం 

మాదర్‌ ముగం పోల్‌ ఒళివిడ వల్లెయేల్‌ 
మాటుపాడు ఇల్లాద ఉణ్హి మబుత్తుణ్ణిన 
మాలైనోయ్‌ సెయ్‌దల్‌ మణన్లార్‌ అగలాద 
మాలైయో అల్లె మణన్టార్‌ ఉయిరుణ్టుం 
మిగచ్చెయ్‌దు తం ఎళ్లువారై నగచ్చెయ్‌దు 
మిగల్‌ మేవల్‌ మెయ్‌ ప్పారుళ్‌ కాణార్‌ ఇగల్‌ మేవల్‌ 
మిగినుం కుఖైయినుం నోయ్‌ సెయ్యుం నూలోర్‌ 
మిగుదియాన్‌ మిక్కవై సెయ్‌దా రై తానం 
ముగత్తాన్‌ అమర్‌న్లు ఇనిదు నోక్కి అగత్తానాం 
ముగత్తిన్‌ ఇనియ నగా అ అగత్తిన్నా 

ముగత్తిన్‌ ముదుక్కు టైన్షదు ఉణ్జా ఉవప్పినుం 
ముగనగ నట్పదు నట్పను; నెంజత్తు 

ముగం నోక్తి నిజ్క అమైయుం అగం నోక్కి 

ముగ్రై మొక్కుళ్‌ ఉళ్లదు నాటంపోల్‌ పేదే 
ముటాటి ముటి యవరైయుం పటాటి 
ముట్రియుం ముటా దెటీన్లుం అటైప్పడు త్తుం 
మడియుళాళ్‌ మాముగడి ఎన్న; మడియిలాన్‌ 
ముడివుం ఇడై యూటుం ముటియాంగు ఎయ్‌దుం 
ముదలిలార్కు ఊదియం ఇల్లై మదలైయాం 
మునై ముగత్తు మాటలర్‌ శాయ వినై ముగత్తు 
మున్నుజ క్కావాదు ఇళుక్కియాన్‌ తన్‌ పిళై 
ముయక్కిడై త్రణ్వళి పోళ ప్పశప్పుట(ట 
ముయంగియ క్కెగళై ఊక్క ప్పశన్దదు 


ముయట్బి తిరువినై ఆక్కుం; ముయటటిన్మె 
314 


1119 
1289 
280 
1118 
945 
1226 
1221 
829 
857 
941 
158 
93 
824 
707 
786 
708 
1274 
748 
747 
617 
676 
449 
749 
535 
1239 
1238 
616 


మురణ్‌ సేర్‌నమొయ్‌మ్బి నవర్కుం అరణ్‌ సేర్‌న్టాం 
ముజీమేని ముత్తం ముటువల్‌ వెజీనాటం 
ముటైకోడి మన్నవన్‌ సెయ్యిన్‌ ఉటైకోడి 

ముటైప్పడ చూళ్‌న్దుం ముడివిలవే సెయ్వర్‌ 
ముఖైసెయ్‌దు కాప్పాటుం మన్నవన్‌ మక్కట్కు 
మేట్‌ పిజిన్లారాయినుం కల్లాదార్‌ కీళ్‌ ప్పిఅనుం 
మెలిరున్దుం మెలల్లార్‌ మెలల్లర్‌; క్రళి రున్దుం 
మైయల్‌ ఒరువన్‌ కళిత్తటాల్‌ పేదైతన్‌ 
మోప్పక్కుళైయుం అనిచ్చం, ముగన్దిరిన్లు 
యాగావారాయినుం నాకాక్క; కావాక్కాల్‌ 
యాంగణ్ణిన్‌ కాణ నగుబ అటీవిల్లార్‌ 

యాలు చెను యాణ్టుం ఉళరాగార్‌ వెన్టుప్పిన్‌ 
యాదనిన్‌ యాదనిన్‌ నీగియాన్‌ నోదల్‌ 
యాదానుం నాడామాల్‌ ఊరామాల్‌ ఎన్నారువన్‌ 


యాన్‌ ఎనదు ఎన్నుం సెరుక్కు అటుప్పాన్‌ వానోర్‌క్కు 


యాన్‌ నోక్కుం గాలై నిలన్‌ నోక్కుం; నోక్కా క్కాల్‌ 
యాముం ఉళంగొల్‌ అవర్‌ నెంజత్తు ఎన్నెంజత్తు 
యా మెయ్యా క్కణ్ణ వట్రుళ్‌ ఇల్లై ఎనైత్తొనుం 
యారినుం కాదలం ఎనేనా ఊడినాళ్‌ 

వగుత్తాన్‌ వగుత్త వగ యల్లాల్‌ కోడి 

వగ్రైమాణ్ఞ్ణ వాళక్కె యుం వాన్‌పొరుళుం ఎన్నాం 
వగ్రైయటి చ్చూళా తెళుదల్‌ పగెవరై 

పగ యటిన్లు తట్‌ చెయ్‌దు తజ్కాప్ప మాయుం 
వగ్లై యటీన్లు వల్లవైవాయ్‌ సోరార్‌ సాల్లిన్‌ 

వన్‌ కణ్‌ కుడి కాత్తల్‌ కటతిదల్‌ ఆళ్‌ వినై యోడు 
వంజ మన తాన్‌ పడిటొళుక్కం బూతంగళ్‌ 


వరుగ మన్‌ కొణ్‌ కన్‌ ఒరునాళ్‌; పరుగునన్‌ 
315 


492 
1113 
559 
640 
388 
409 
973 
838 
90 
127 
1140 
895 
341 
397 
346 
1094 
1204 
300 
1314 
3/7 
897 
465 
878 
721 
632 
2/1 
1266 


వరుమున్నర్‌ క్కావాదాన్‌ వాళ్‌క్కె ఎరిమున్నర్‌ 
వరు విరున్దు వైగలుం ఓమ్బువాన్‌ వాళ్‌క్కి 
వరైవిలా మాణిళైయార్‌ మెనేన్‌ పురైయిలా 
వజీయార్కొను ఈవదే ఈగ; మటెల్లాం 
వలియార్కు మాజేటల్‌ ఓంబుగ; ఓంబా 
వలియార్‌ మున్‌ తన్నె నినైక్క తాన్‌ తన్నిన్‌ 
వలియిల్‌ నిలెమైయాన్‌ వల్లురువం పెట్రం 
వళంగువదళ్‌ వీళ్‌న్ల క్కుణ్ణం వళంగుడి 
వళినోక్కాన్‌, వాయ్‌ప్పన సెయ్యాన్‌, వళినోక్కాన్‌ 
వళుత్తినాళ్‌ తుమ్మినే నాగ అళిత్తళుదాళ్‌ 

వశై యెన్బ వైయతార్కెల్లాం ఇశైయెన్నుం 

వశై ఒళియ వాళ్‌వారే వాళ్‌వార్‌; ఇశై ఒళియ 
వశైయిలా వణ్బయన్‌ కున్హుం ఇశై యిలా 
వాణిగం సెయ్‌వార్కు వాణిగం పేణి 

వాన్‌ నిను ఉలగం వళంగి వరుదలాల్‌ 
వానుయర్‌ తోట్రం ఎవన్‌ సెయ్యుం తన్నెంజం 
వానోక్కి వాళుం ఉలగెల్లాం; మన్నవన్‌ 
వాయ్‌మై ఎనప్పడువదు యాదెనిన్‌ యాదొనుం 
వారాక్కాల్‌ తుంజా; వడిన్‌ తుంజా; ఆయిడై 
వారి పెరుక్కి నళం పడుతు ఉటవై 

వాళ్‌పోల్‌ పగైవరై అంజజ్క; అంజుగ 

వాళటు ప్పు జ్కెన కణ్టుం; అవర్‌ సెన 
వాళొడెన్‌ వన్‌ కణ్ఞర్‌ అల్లార్కు నూలొడెన్‌ 
వాళ్‌దల్‌ ఉయిర్‌ క్కన్నళ్‌ ఆయిఖైసాదల్‌ 
వాళ్వార్కు వానం పయన్ద ట్రాల్‌ వీళ్వార్కు 
విడా అదు సెనారై క్కళ్ణి నాల్‌ కాణ 


విడుమా(టం వేన్లర్కు ఉరైప్పాన్‌ పడుమాటం 
షై ల్‌ 316 


435 

83 
919 
221 
661 
250 
2/3 
955 
865 
131 / 
238 
240 
239 
120 

11 
2/2 
642 
291 
1179 
612 
882 
1261 
726 
1124 
1192 
1210 
689 


విణ్‌ ఇను పొయ్‌ప్పిన్‌ విరినీర్‌ వియనులగత్తు 
విత్తుం ఇడల్‌ వేణుం కొల్లో విరున్లోమ్బి 

వినై కలన్లు వెనీగ వేన్దన్‌; మనై కలన్లు 
వినైక్కణ్‌ వినై కెడల్‌ ఓమృల్‌; వినైక్కుటై 
వినైక్కణ్‌ వినైయుడైయాన్‌ కేణ్ళి వేజాగ 
వినైక్కురిమై నాడియ పినె అవనై 

వినైత్తిట్సం ఎన్ఫ్సదు ఒరువన్‌ మనత్తిట్సం 
వినైపగై ఎనిరణ్జిన్‌ ఎచ్చం నినైయుం గాల్‌ 
వినైయాల్‌ వినైయాక్కి క్కోడల్‌ ననైకవుళ్‌ 


వినైవలియుం తన్‌ వలియుం మాట్రాన్‌ వలియుం 
వినైసెయ్‌వార్‌, తం సుట్రం; వేణ్ణాదార్‌ ఎన్రాంగు 


వియవట్క ఎంజానుం తన్న; నయవజ్క 
విరున్లు పుజిత్తతాత్‌ తానుజ్జల్‌ సావా 
విరుప్పజా చ్చుట్రం ఇమైయిన్‌ అరుప్పజా 
విరైన్దు తొళిల్‌ కేట్కుం ఇాలం నిరన్దినిదు 
విలంగొడు మక్కళ్‌ అనైయర్‌ ఇలంగు నూల్‌ 
విల్లేరుళవర్‌ పగైకొళినుం కొళ్లజ్క 

విళక్కటం పార్కుం ఇరుళే పోల్‌ కొణ్‌ కన్‌ 
విళిన్టారిన్‌ వేజుల్లల్‌ మన తెళిన్లారిల్‌ 

విళియు మెన్‌ ఇన్నుయిర్‌ వేజిల్లం ఎన్నార్‌ 
విళిత్తకణ్‌ వేల్‌ కొణ్ణెజీయ అలి త్తిమైప్పిన్‌ 
విళుప్పుణ్‌ పడాదనాళ్‌ ఎల్లాం వళుక్కినళ్‌ 
విళుప్పేటిన్‌ అః దొప్పదు ఇల్టెయార్‌ మాట్టుం 
విళై తగ్రయాన్‌ వేణ్ణి యిరుప్పర్‌ కెళుదగ్రెయాట్‌ 
విళైయార్‌ విళైయప్పడుప పళైెయార్‌ కణ్‌ 
విసుంబిన్‌ తుళి వీళిన్‌ అల్లాల్‌ మట్రాంగే 


వీజెయ్‌ది మాజ్ఞార్‌ వినైత్తిట్పం వేన్షన్‌ కణ్‌ 
౯ 317 


13 
855 
1268 
612 
519 
5186 
661 
6/4 
678 
471 
5684 
439 
82 
522 
648 
410 
8/72 
1186 
143 
1209 
775 
7/16 
162 
804 
810 
16 
665 


వీళ ప్పడువార్‌ కళీ ఇయిలర్‌ తాం వీళ్వార్‌ 
వీశ్‌నాళ్‌ పడా అమై ననాటిన్‌ అహిదొరువన్‌ 
వీళ్వారిన్‌ ఇన్‌సాల్‌ పెటా అదు ఉలగత్తు 
వీళునర్‌ వీళప్పడు వార్కు అమైయుమే 
వీళుం ఇరువర్కు ఇనిదే వళియిడై 
వెళ్ళ్మై ఎనప్పడువదు యాదినిన్‌ ఒల్మె 
వెరువన్ష సెయ్‌ తొళుగుం వెంగోల నాయిన 
వెళ్లత్తనైయ ఇడుంబై ఆజివుడైయాన్‌ 
వెళ్లత్తనైయ మలర్‌ నీట్టం మాన్దర్‌ తం 
వేల్ణబ్క వెఃకియాం ఆక్కం; విఖైవయిన్‌ 
వేెణ్ణ్లజ్క వెనిడినుం సూదినై; వెనదూ ఉం 

జ్ర ము *డ్ర 
వేణ్ణామై అన్న విళు చ్చెల్వం ఈల్ణిల్లె 
వేణ్లిన్‌ ఉణ్లాగ తుజిక్క; తుబిన్లపిన్‌ 

C5 Cd ఆమ (o 
వేణ్ణియ వేణ్ణియాం గెయ్‌దలాల్‌ సెయ్‌ తవం 
వేణ్ణుదల్‌ వేణ్ణామై ఇలాన్‌ అడి సేర్‌ న్గార్కు 

యా టి 
వేణ్డుంగాల్‌ వేణుం పిజవామ్ర; మట్రదు 
వెట్టపాళుదిన్‌ అవైయవై పోలుమే 
వెట్పతాం జ్‌ొల్ల ప్పిజర్‌ సాల్‌ పయన్‌ కోడల్‌ 
పెట్పన సాల్లి వివైయిల ఎంజాన్లుం 
వేలను వెన్రి తరువదు; మన్నవన్‌ 
వేలొడు నినాన్‌ ఇడు ఎనదు పోలుం 
వైత్తాన్‌ వాయ్‌ శాన పెరుం పారుళ్‌ అః దుణ్ఞాన్‌ 
వైయత్తుళ్‌ వాళ్‌ వాంగు వాళ్‌ బవన్‌ వానుజైయుం 
కలతాల్‌ పొరళ్‌ సెయ్‌ దే మార్తల్‌ వసుమట్‌ 
శమన్‌ సెయ్‌దు సీర్‌ తూక్కుం కోల్‌పోల్‌ అమైన్సొరుపాల్‌ 
సలం పటి చ్చాల్చిల సెయ్యార్‌ మాశక్రు 
సాదలిన్‌ ఇన్నాద దిల్లె ఇనిదదూ ఉం 
~ 318 


శానావర్‌ శాన్రాల్మె కునిన్‌ ఇరునిలతాన్‌ 
సాయలుం నాణుం అవర్‌ కొణ్జార్‌ క్రమ్మాజా 
సార్ఫుణర్‌న్లు సార్ఫు కెడ ఒళుగిన్‌ మటళిత్తు 
శాల్ప్చీజబ్కు క్కట్టళై యాదెనిల్‌ తోల్వీ 

సిిటినం అంజుం పెరుమై; సిబుమైదాన్‌ 
సిట్రిన్ఫం వెఃకి అజినల్ల చెయ్యారే 

సిదై విడత్తు ఒల్కార్‌ ఉరవోర్‌ పుదైయంబిజ్‌ 
సీనత్తె ప్పారు శెన్రు కొణ్జవన్‌ కేడు 

సిన మెన్నుం సేర్‌న్హారై క్కొల్లీ ఇనమెన్నుం 
సజఅిప్పణియ ఒ[టిన్‌ కణ్‌ సయ్యట్కు; సెయ్యిన్‌ 
సిఅప్పీనుం సెల్వం పెణినుం పిజర్‌క్కు ఇన్నా 
సిఅప్పు ఈనుం సెల్వముం ఈనుం, అజిత్తినూ ఉంగు 
సిజప్పాడు పూశనై సెల్లాదు వానం 

సిుమై నమక్కొళియచ్చేట్‌ సెనార్‌ ఉళ్లి 
సిజియార్‌ ఉణర్చియుళ్‌ ఇల్లై పెరియారై 
సియుకాప్పిట్‌ పరిడిత్రదాగి ఉబు పగ 
సిఖుపడైెయాన్‌ సెల్లీడం సేరిన్‌ ఉబుపడై యాన్‌ 
సిబుమై పలసెయ్‌దు సీరళిక్కుం సూదిన్‌ 
సిణుమైయుళ్‌ నీంగియ ఇన్‌సాల్‌ మజుమైయుం 
సిీణుమైయుం సెల్లా తూణియుం వజుమైయుం 
సిఖై కాక్కుం కాప్పు ఎవన్‌ సెయ్యుం మగళిర్‌ 
సిరైనలనుం సీరుం ఇల రెనినుం మాన్దర్‌ 

సీరిడం కాణిన్‌ ఎజిదజ్కు ప్పట్టడై 

సీరినుం సీరల్ల సెయ్యారే సీరొడు 

సరుడ్జై చ్చెల్వర్‌ సిలు తుణి మారి 

సీర్‌మై సిఅప్పాడు నీంగుం పయనిల 


సుట్రుతాల్‌ సుటప్పడ ఒళుగల్‌ సెల్వన్హాన్‌ 
319 


(oo) 


© 


99౦ 
1183 
359 
986 
451 
173 
597 
307 
306 
590 
311 
31 
18 
1231 
976 
744 
498 
934 
98 
769 
57 
499 
821 
962 
1010 
195 
524 


సుడ చ్చుడరం పొౌన్‌పోల్‌ ఒళివిడుం, తున్ఫం 
సుళనుం ఏర్‌ ప్పిన్నదు ఉలగం; అదనాల్‌ 
సుళలుం ఇశై వెళ్లి వెళ్లు ఉయిరార్‌ 

సువై ఒళి ఊటు ఓశైనాట మెను ఐన్దిన్‌ 
సూళ్‌చ్చి ముడివు తుణి వెయ్‌దల్‌; అత్తుణివు 


సూళాయల్‌ తానే ముడి వెయ్‌దుం తం కుడియై 


సూళ్‌వార్‌ కణ్ణాగ ఒళగలాన్‌ మన్నవన్‌ 
సెట్రవర్‌ పిన్‌ సేజల్‌ వేణ్ణి అళిత్తరో 
సెట్రార్‌ పిన్‌ సెల్లా పెరున్లామై కామనోయ్‌ 
సెట్రార్‌ఎనక్కె విడల్‌ ఉణ్ణో నెంజేయామ్‌ 
సెన్ర ఇడతాల్‌ సెలవిడా తీదొరీ ఇ 
సెప్పం వుడైయనన్‌ ఆక్కం సిదై విని 
సెప్పిన్‌ పుణర్చిపోల్‌ కూడినుం కూడాదే 
సెయజ్కరియ సెయ్‌వార్‌ పెరియర్‌; సిజియర్‌ 
సెయజ్‌ కరియ వావుళ నట్సిన్‌ అదుపోల్‌ 
సెయ్‌ట్‌ పాల సెయ్యాదివజీయాన్‌ సెల్వం 
సెయజ్‌ పాలదోరుం అటినే, ఒరువజ్కు 
సెయ్‌గ పొరుఖై చ్చెజువర్‌ సెరుక్క జుక్కుం 
సెయతక్క అల్ల సెయక్కెడం; సెయ్‌తక్క 
సెయ్‌దేమం సారా చ్చిజియవర్‌ పున్‌ కేళ్మై 
సెయ్‌వానై నాడి వినైనాడి క్కాలత్తొడు 
సెయ్‌వినై సెయ్‌వాన్‌ సెయల్‌ ముఖై అవ్వినై 
సెయట్కె అటీన్ద క్కడైత్తుం ఉలగత్తు 
సెయ్యామట్‌ సెయ్‌ద ఉదవిక్కు వైయగముం 
సెయ్యామల్‌ సెట్రార్కుం ఇన్నాద సెయ్‌దపిన్‌ 
సెరుక్కం సినముం సిటుమైయుం ఇల్లార్‌ 
సెటునరై క్కాణిన్‌ సుమక్క ఇటువరై 

320 


6 / 
1031 
aa 
2/ 
6/1 
1024 
445 
1256 
1255 
1245 
422 
112 
68 / 
26 
781 
43/ 
40 
759 
466 
815 
516 
677 
637 
101 
313 
431 
488 


సెరువన్ద పోళ్‌ దిటజ్‌ సిఖైసెయ్యా వేన్దన 

సెటా అచ్చిణు సాల్లుం సెటాటర్‌ పోల్‌ నోక్కుం 
సెతిదొడి సెయ్‌ది జిన కళ్లం ఉబుదుయర్‌ 
సెణీవటీన్లు సీర్‌ మై పయక్కుం అటివటిన్లు 
సెబువార్కు చ్చేణిక వా ఇన్ఫం అటీవిలా 

సెల్లా ఇడత్తు చ్చినం తీదు; సెల్లిడత్తుం 

సెల్లాన కిళవన్‌ ఇరుప్పిన్‌ సిలంబు లను 
సెల్లామై ఉణ్ణేల్‌ ఎనక్కురై; మటు నిన్‌ 
సెల్లిడత్తు క్కాప్పాన్‌ సిను కాప్పాన్‌; అల్లిడత్తు 
సెల్వత్తుళ్‌ సెల్వం సెవిచ్చెల్వం; అచ్చెల్వం 
సెవిక్కుణవిల్లాద పోళ్‌దు సిణిదు 

సెవికైప్ప చ్పొట్‌ పొబుక్కుం పణ్బుడై వేన్దన 
సెవి చ్పొల్లుం సేర్‌న్స నగ్లెయుం అవితొళుగల్‌ 
సెవియణవిట్‌ కేళ్వియుడైెయార్‌ అవియుణవిన్‌ 
సెవియిట్‌ సువైయుణ రావాయుణర్విన్‌ మాక్కళ్‌ 
చెవ్విరున్దు ఓమ్బి వరు విరున్లు పార్తిరుప్పాన్‌ 
సాజ్కోట్టం ఇల్లదు చెప్పం; ఒరుతలైయా 

సాల్‌ వణక్కం ఒన్నార్‌ కణ్‌ కొళ్లజ్క విల్వణక్కం 
సాల్లవల్లన్‌ సోర్విలన్‌ అంజాన్‌ అవనై 
సొల్లప్పయన్‌ పడువర్‌ శానోర్‌; కరుంబు పోల్‌ 
సొల్లుగ సాల్లిట్‌ పయనుడైయ; సాల్లజ్క 
సాల్గుగ సాల్టె ప్పిజిదోర్‌ సాల్‌ అచ్చొల్లె 
సాల్లుదల్‌ యార్కుం ఎళియ; అరియ వాం 


321 


569 
1097 
1275 

123 

869 

302 
1039 
1151 

301 

411 

412 

389 

694 

413 

420 

86 

119 

82 / 

647 
1078 

200 

645 

664 


